స్వాతంత్ర్య సమరం 


బిపెన్‌ చంద 
అమలేవ్‌ త్రిపాఠీ 
బరున్‌ డే 


అనువాదం 
తిరుమలశెట్టి శ్రీరాములు 


ISBN 61-237-2౪ 18-9 


(పథమ ముద్రణ 1973 (శక 1894) 

ద్వితీయ ముదణ 1986 (శక 1907) 

తృతీయ ము[దణ 1999 (శక 1921) 

ఆ బిపిన్‌ చంద, అమలేక్‌ (త్రిపాఠీ, బరున్‌డే, 1972 
తెలుగు అనువాదం అ నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా 
FREEDOM STRUGGLE (Telugu) 

రూ. 40.00 

డె రెక్టర్‌, నపహనల్‌ "బుక్‌ (టస్ట్‌, ఇండియా, ఎ-5. గీన్‌పార్క్‌, 
న్యూఢిల్లీ-110 016 ద్వారా ప్రచురింపబడినది. ' 


అధ్యాయము 


వింటిమ పరిపాలనా (పభావము 
(పౌరంభ ఘట్టం 

వా 
వీరజాతీయతా యుగం 
స్వరాజ్య సమరం 
స్వేచ్చా సూచనలు 


స్వాతంత్ర్య సాధన 


{177 


1 బిటిషు పరిపాలనా ప్రభావము 


6 నౌ ల జ జ ఖో ఖే A నానాని 
అనోత నంవత్ళరాల (తీతవే మన భఎితవ్యాం గురింబిన గమ్యూనానాన్ని 
చేడతొని తీరాలణి మనం నిర్ణయించాం. మన ఈ నిర్జయాన్మ్మి భూ ర్తిగా, తాలం 
ప బో సవ వరుడు అనన)మ j రొరా/తి వనాండు 
తొవంగా నొధిం మయయం యివ్వు ఆనన్నమయింటది అర్థ (4 వన్నాం 
గంటలు తొటిగానో, ఓ(వవంబొమంతా ని (దాదోబి &డీలో ఎొరోవళ్యాం చాందివున్న్మ 
(=) 
సహ జ ww అ గ ఖే క్‌ 7 Faas దో ళ్‌ 
మయాన్క, ఖారోతదోళం, వునడుట్టీవంతో, స్నేచ్బ గా, ' నృరతం[తొదోకోం 
ఆవిర్భృవిన్తుంది.” 


1947 వ సంవత్సరం ఆగష్టు నెల 15 వ తేదీ రాజ్యాం” నిర్ణయ సభలో భారత 
(పజల సుం్పశించి మాట్లాడుతూ శ్రీ జవహర్‌లాల్‌ నెహూ చెప్పిన మాటలివి. 
స్వతంత భారత దేశం (ప్రధాన మంతిగా శ్రీ న్నెహూ మాట్లాడారు. స్వాతంత్య 
సమరం పరిసమాప్త మయింది; భారత దేశం స్వతంత్ర మయింది. 

అయితే శ్రీ నెహూ చెప్పిన ఈ భవితవ్య నిర్ణయం, ఏమిటి ? 

భారతదేశం స్వారంయ్యత్యం పొందటానికి పదిహేడేండ్ల ముందు, 1929 డిసెంవిరు 
11 వ తేదీన మరో అర్హరా(త్రి, నూతన సంవత్సరంలో అడుగు పెడుతూవుండగా, 
ధారత జాతీయ కాంగెసు అధ్యక్షులుగా శ్రీ నెహ్రూ, రావినది ఒక్తున అశేష 
ప్రజానీకం సమక్షంలో (తవర్ణ పతాకను ఎగురవేస్తూ, పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ 
స్వాతంత్ర్యమే స్వుచ్చా ఉద్యమ లక్ష్యమని (ప్రకటించారు. (పజలంతా (ప్రతిజ్ఞ పెట్టారు. 
తమ స్వాతం(్ర్యంకోసం సమరం జరపడమే (ప్రజల ధృఢ నిశ్చయమని, 1980 
జనవరి 26 వ కేదీన జరిగే బహిరంగ సమావేశాలలో భారత (ప్రజలు (ప్రతినపూనాలని 
నిర్ణయించారు. ఆ రోజును, స్వాతంత్ర్య దినోత్సవంగా (ప్రకటించారు. ఈ రోజుకుగల 
చరిత్రాత్మక (ప్రాముఖ్యంవల్లనే, 1950 లో నవభారత రిపబ్లిక్‌ రాజ్యాంగం సిద్దంగా. 
వున్నప్పుడు జనవరి 26 వ తేదీన, దానిని (ప్రవేశపెట్టారు. అప్పటినుంచీ (ప్రతీ ఏడు, 
ఆ రోజున భారత రిపబ్లిక్‌ దినోత్సవాలను జరుపుకుంటున్నారు. 

1929 మొదలు 19830 వరకూ జరిగిన సంఘటనలను దృష్టిలో వుంచుకునే, 
ఢ్రీనెహూ మన భవితవ్య నిర్ణయం గురించి (ప్రస్తావించారు. ఆ రోజున పట్టిన (ప్రతిజ్ఞను, 


2 స్వాతం (త్య సమరం 


1947 ఆగష్టు 15వ తేదీన భారతదేశం స్వతంతం కొవడంథో సాధించడం 
జరిగింది. 


అయితే భారత స్వాతం(త్య సమరం 1929 లోనే (ప్రారంభమయిందని అనుకో 
కూడదు. ఈ సమరం అనేక దశాబ్దాలముందే (పారంభమయింది. ఈ పుస్తకం, 
న్వేచ్చ, స్వాతంత్యాలకోసం భారతదేశం జరిపిన చరిత్రాత్మక సమరం గురించిన 
కథనాన్ని విశదం చేస్తుంది. 


భారత చరిత్ర (క్రీస్తు శకానికన్నా అనేక శతాబ్దాలముందు నుంచే ప్రారంభ 
మయింది. ఆయితే ఈ సుదీర్హ చరిత్ర సమంగా ఒకే మోస్తరుగా లేకగోవడం 
ఆశ్చర్యకరం. చాలా కాలంవరకూ, భారతదేశం ఒకే దేశంగా వుండేదికాదు. 
ఇందులో అనేకమంది రాజుల పరిపాలన (కంద వుండే రాజ్యాలుండేవి. ఈ ఉప 
ఖండంలో కొన్ని సువిశాల ప్రాంతాలు ఒకే స్నామాజ్యం పాలన క్రిందవున్న 
రోజులు కూడా వున్నాయి. విదేశీయులు పలుమారులు ఈ దేశం మీద దండయా॥త్రలు 
జరిపారు; వీరిలో కొంతమంది యిక్కడ స్టీరపడిపోయి భారతీయులయ్యారు; రాజులుగా, 
చ|క్రవర్తులుగా రాజ్యాలను ఏలారు; (పజలను పరిపాలించారు; మరి కొంతమంది 
దేశాన్ని కొల్లగొట్టారు ; దోచుకున్నారు; చేతికి చిక్కిన భాగ్యాలతో తిరిగి వెళ్ళి 
పోయారు; ఘన విజయాలను సాధించిన సమయాలు వున్నాయి; స్టబ్దంగా పలుబాధలను 
(పన్ఫుటంచేనే సమయాలు వున్నాయి. అయితే, భారత స్వాతంఠ్య సమరం గురించి 
మనం మాట్లాడుతున్నప్పుడు, భారత చరిత్రలో, యిటీవల, (బ్రిటన్‌, భారతదేశాన్ని 
పరిపాలించడిం, విదేశీయుల ఆధిపత్యాన్ని అంతంచేని, స్వేచ్చ పొందటంకోసం 
భారత (ప్రజలు జరిపిన సమరం గురించీ (ప్రస్తావిస్తూ వున్నామన్నమాట. 

1757 ప్లాసీ యుద్ధంలో, ఇంగ్లీషు ఈస్టు ఇండియా కంపెనీ దళాలు బెంగాల్‌ 
నవాబయిన సిరాజ్‌ ఉద్దేలాను ఓడించినప్పటినుంచి, భారత దేశంలో (బిటిష్‌ పరిపాలన 
(ప్రారంభమయిందని చెప్పవచ్చు. అయితే బ్రిటీష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా 
శక్తివంతమైన జాతీయ నమరం భారతదేశంలో 19 వ శతాబ్దం రెండో అర్థభాగం 
లోనూ, 20వ శతాబ్దం మొదటి అర్హభాగంలోనూ జరిగింది. భారత (పజల (ప్రయోజ 
నాలకూ, (బిటిష్‌ పరిపాలకుల (ప్రయోజనాలకూ మధ్య వైరుధ్యంవల్లనే ఈ సంఘర్షణ 
ఏర్పడింది. ఈ విరుద్ధ (ప్రయోజనాల సంఘర్షణను అవగాహన చేసుకోవాలి అం'ే 
భారత దేశంలో (బ్రిటిష్‌ పరిపాలన మూల స్వభావం గురించీ భారతీయ సమాజంపై 
దాని ప్రభావం గురించీ తెలుసుకోవడం అవసరం. పరిపాలనవల్ల భారత (ప్రజా 
సీకంలో జాతీయక్తాభావాలు చిగురించాయి; దీని మూలంగా శ క్రివంతమయిన జాతీ 


బి9టి షు పరిపాలనా (ప్రభావము 8 


యోద్యమం తల ఎత్తి ,పెంపొందటానికి అవసరమయిన వస్తు, నైతిక, మేధా, రాజకీయ 


పరిసితులు ఏర్పడాయి. 
(ay 


భారత దేశంలో (బైిటిషు పరిపాలన ఘట్టాలు 


1757 నుంచీ. (టిష్‌వారు, తమ (ప్రయోజనాలను (ప్రోత్సహించుకోడానికి 
భారతదేశంమీద తమ అదుపాజ్జలను ఉపయోగించారు. అయితే వీరి యావద్‌ పరి 
పాలనలో మూల స్వభావం ఎల్లప్పుడు ఒకే మోస్తరుగా వుందని అనుకోకూడదు. 
దాదాపు 2 వందల సంవత్సరాల సుదీర్హ చరిత్రలో వీరి పరిపాలన అనేక ఘట్టాలను 
చేరుకుంది. బిటిష్‌ పరిపాలన సామాజ్య వాదుల స్వభావము, వాటి విధానాలు, 
ప్రభావము, బ్రిటన్‌ సాంఘిక, ఆర్థిక రాజకీయాభివృద్ధి మూర్చులతోపాటు మారుతూ 
వుండేవి. 

1757 వ సంవత్సరానికి ముందుకూడా ఇంగ్లీషు ఈస్టు ఇండియా కంపెనీకి రెండు 
అంశాలలో మా(క్రమే (శ్రద్ధ వుండేది. భారతదేశంఠోనూ, తాద్చుదేశాలతోనూ గుత్త 
వ్యాపారం జరిపినట్టయితే తనతో పోటీపడే ఇంగ్లీషు లేక యూరోపియన్‌ వ్యాపారులు 
గానీ, వర్తక కంపెనీలుగానీ వుండవని ఈ కంపెనీ భావించింది. భారతదేశంలో 
సరుకులు కొనడం లేదా విదేశాలలో భారతీయ సరుకులను అమ్మడంలో కూడా భారత 
వర్తకులు తమతో పోటీపడటం ఈ కంపెనీకి యిష్టంలేదు. అంటే తమ సరుకులను 
విపరీతమైన ధరలకు అమ్ముకొని, భారత సరుకులను అతి తక్కువ చౌక ధరలకు 
కొన్నట్టయితే అధిక లాభాలు సంపాదించవచ్చునని ఈ కంపెనీ భావించింది. వివిధ 
కంపెనీలు - వ్య కులు పోటీపడే సాధారణ వర్తకంలో యిది సాధ్యంకాదు. లంచం 
పెట్టడ ంద్వారానూ యితర ఆర్థిక, రాజకీయ పెద్దతులద్వారానూ ఇంగ్లీషు పోటీదార్ల 
పోటీ లేకుండాచేసి, భారత దేశంతోనూ, తూర్చు దేశాలతోనూ గుత్త వర్తకం చేసుకునే 
హక్కును ఈస్టు ఇండియా కంపెనీకి యివ్వవలనిందిగా బ్రిటిష్‌ (పభుత్వానికి నచ్చ 
చెప్పడం సులభమయింది. అయితే (ఖ్రిటిష్‌ చట్టాలు, ఇతర యూరోపియన్‌ దేశాల 
వర్తకులు, వ్యాపార కంపెనీలు, వర్తకం చేయకుండా అరికట్టలేక పోయాయి. ఇందు 
వల్లనే ఈస్టు ఇండియా కంపెనీ తమ లక్యాన్ని సాధించుకోడానికి భీకరమైన పెద్ద 
యుద్ధాలను జరపవలసి వచ్చింది. సముద్రాంతరాలలోవున్న దేశాలతో వగ్తకం జరపాలి 
కాబట్టి ఈ కంపెనీ, శ క్రివంతమైన నౌకాదళాన్ని ఏర్పాటుచేసుకోవలసి వచ్చింది. 


4 స్వాతంత్ర్య సమరం 


బలిష్టమయిన మొగలాయి సామ్రాజ్యం రక్షణ వుండటంవల్ల భారత వర్తకుల 
పోటీని అరికట్టడం కూడా అంత సులభమయిన పని కాకపోయిండి. నిజానికి 17 వ 
శతాబ్ధంలోనూ, 18 వ శతాబ్దం (ప్రారంభంలోనూ, భారతదేశంలో వర్తకం చేసుకునే 
హక్కు. పొందాలి అంటే మొగలాయి చక్రవర్తులకూ, వారి రాష్ట్ర గవర్నర్లకూ 
అర్జీ దాఖలు చేసుకోవడంద్వారా ఈ హక్కును పొందవలసివుంది. కాగా 18వ 
శతాబ్దారంభంలో మొగలాయి సామ్రాజ్యం బలహీనమయి సుదూరంలోవున్న కోస్తా 
(ప్రాంతాలు అదుపు తప్పిపోవడం ఆరంభమయిన వెంటనే, ఈ కంపెనీ, భారత తీర 
(ప్రాంతం పొడవునా వ్యాపారాన్ని పదిల పరుచుకొని, తీర - విదేశ వర్తకం జరుప 
కుండా భారత వ్యాపారులను తరిమివేయడానికి, శక్తివంతమైన తన నౌకా దళాన్ని 
యింకా ఎక్కువగా వుపయోగించింది. 

మరొక ముఖ్య విషయం కూడా వుంది. భారత దేశంలోనూ, మహా సము 
ద్రాలలోనూ యుద్ధాలుచేసి నౌకా దళాన్నీ, నైన్యాలనూ, కోటలనూ వర్తక 
శేం(దాలనూ కాపాడుకోటానికి ఈ కంపెనీకి అపారమైన ధనం అవసరమయింది. 
(బిటీష్‌ (ప్రభుత్వానికిగానీ, ఈస్టు ఇండియా కంపెనీకిగాని ఇంత సంపదలేదు. 
అందువల్ల ఈ ధనాన్ని భారతదేశంలో సంపాదించాలి. కోస్తా (పాంతంలో తమ 
అదుపు (క్రింద వున్న కలకత్తా, మద్రాసు, బొంబాయి వంటి పట్టణాలలో స్టావిక పన్నుల 
వసూళ్ళద్వారా, కంపెనీ ఈ ధనాన్ని నేకరించగలిగింది. (క్రమేపీ, యింకా ఎక్కువ 
పాంకాలలో యింకా ఎక్కువ పన్నులువేసి తమ ధన సంపత్తిని ఎక్కువ చేసుకో 
డానికి, భారతదేశంలో తమ (పాంతాలను విస్తరించుకోవడం అవసరమయింది. 

సరిగ్గా అదే సమయంలో (బిటిష్‌ పెట్టుబడిదారి వ్యవస్థకూడా అభివృగ్ధి ఘట్టంలో 
ఆడుగు పెట్టింది. ఇంకా వృద్ది చెందటానికి పరిశ్రమలూ వాణీజ్యం వ్యవసాయ 
రంగాలకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయి. ఆ కాలంలో (బిటన్‌లో యిటువంటి 
పెట్టుబడులకు సాధన సంపత్తులు పరిమితంగా వుండటంవల్ల, (బిటష్‌ పెట్టుబడిదారి 
వ్యవస్త అభివృద్ధికి అవసరమయిన పెట్టుబడిని సంపాదించడానికి, పెట్టుబడిదారులు 
విదేశాలను కొల్లగొట్టడం (ప్రారంభిదారు. భారతదేశం సంపన్న దేశమని (ప్రఖ్యాతి 
పొందటంవల్ల ఈ విషయంలో అతిముఖ్యపా(త్ర నిర్వహించగలదని వారు భావించారు. 


రెండు లత్యొలనూ, _ గుత్తవ్యాపారం, ఆర్థిక వనరులమీద అదుపునూ ళ్మఘ 
గతిలో సాధించారు. 1750లో బెంగాల్‌, దక్షిణ భారతావని, కంపెనీలు రాజకీయ అదుపు 
(క్రిందికి రావడాన్ని ఈస్తు ఇండియా కంపెనీ డైరక్టర్లు ఊహించ నయినా ఊహించ 


లేకపోయారు. 


బి)టిషు పరిపాలనా (ప్రభావము క్‌ 


తామ జయించిన ప్రాంతాల (ప్రభుత్వ ఆదాయాలమీద ఈస్టు ఇండియా కంపెనీ 
(ప్రత్యక అదుపాజ్జలను సంపాదించింది. స్థానిక పాలకులూ, అధిపతులు జమీందార్ల 
వద్ద మూలుగుతూవున్న సంపదను స్వాధీనం చేసుకునే న్టితిలోకి ఈకం పెనీ వచ్చింది. 
సై సంపదన్తూ (ప్రభుత్వాల ఆదాయాలనూ, న్వ(ప్రయోజనాలక్‌ సం, దాని ఉద్యోగుల 
లాభంకోసం. భారతదేశంలో తమ విస్తరణకు మరికొంత పెట్టుబడి పెట్టడానికే ఈ 
కంపెనీ భుక్తంచేసింది. ఉదాహరణకి 1765 నుంచి 1770 వరకూ ఈ కంపెనీ, 
బెంగాల్‌ నుంచి నూటికి దాదాపు 88 శాతం నికర ఆదాయాన్ని సరుకుల రూపంలో 
పంపింది. అంకశేకాకుండా కంపెనీ అధికారులు, భారత వర్తకులు, అధికారులు, 
జమీందార్ల వద్దనుంచి భుక్తంచేసిన అ(క్రమ ఆదాయాలలో పెద్దమొత్తాలను పంపివేశారు. 
భారత దేశంనుంచి దోచుకోబడిన సంపద బ్రిటన్‌, తన పెట్టుబడులను వృద్ధి చేసుకోవ 
డంలో అతి ముఖ్యపా(త్ర నిర్వహించింది. ఆకాలంలో, బిటన్‌ జాతీయ ఆదాయంలో 
యిది దాదాపు రెండుశాతం వుంటుందని అంచనా వేశారు. 

ఇదే సమయంలో, కంపెనీ, తన రాజకీయ అధికారాన్ని, భారత వర్తకం _ 
ఉత్స త్తిమీద గుతాధికారాన్ని సంపాదించడానికి ఉపయోగించింది. భారత వర్శకులను 
క్రమేపీ యిరుకున పెట్టి గెంటివేశారు ; చేనేత పనివారు, యితర హస్తకళా నిపుణులూ, 
తమ ఉత్పత్తులను నష్టానికి అమ్ముకునేటట్టు చేయడమో, లేక వీరు, కంపెన్మీకింద 
తక్కువ వేతనాలకు కూలీలుగా పనిచేనేటట్టు చేయడమో జరిగింది. బిటిష్‌ పాలన 
మొదటి ఘట్టంలో అతిముఖ్య విశేష మేమిటంటే పాలనా నిర్వహణలోగానీ, న్యాయ 
వ్యవస్థలోగానీ. రవాణా, కమ్యూనికేషన్లలోగానీ, వ్యవసాయ పద్ధతులు _ పారిశ్రామిక 
ఉత్స త్తి వ్యాపార నిర్వహణలోగాని, విద్య, మేధస్సు రంగాలలోగానీ మూల మార్చు 
లేవీ (పవేళ పెట్టకపోవడం. ఆ ఘట్టంలో (బిటిప్‌ పాలనకూ మామూలు సామాజ్యా 
లకు తేడా ఏదీ లేదు; తమ వలసల మన్ననలను పొందే (ప్రావీణ్యాన్ని ఈ సామా 
జాలు కలిగి వుండేవి 

తమకి ముందువున్న పాలకుల అడుగు జాడల్లో నడుస్తూ పన్నులు వసూలుచేసే 
సాధారణ యం(త్రాంగంద్వారా (గామాలలోని అధిక ఆర్ధిక సంప త్తిని విజయవంతంగా 
రాబట్టుతూ వున్నంతవరకూ (గ్రామాలలోకి చొచ్చుకు వెళ్ళవలసిన అవసరం లేదని 
(బిటిష్‌వారు భావించారు. దీని ఫలితంగా పాలనా నిర్వహణలో ఎటువంటి మార్పులు 
చేసినా వాటిని పన్నులు వసూలుచేనే ఉన్నత యం (తాంగానికి వర్తింప చేనేవారు, 
సమర్హంగా పన్నులు వసూలుచేయడ మే దీనిలక్ష్యం. 

మేధారంగంలో, పశ్చిమ దేశాల జీవితాలను పూర్తిగా మార్చివేస్తూవున్న అధునాతన 
భావాలను సరివ్యాప్రం చేయడానికి ఎటువంటి (ప్రయత్నము జరగలేదు. 18వ శతాబ్దం 


8 స్వాతం(త్య సమరం 


పాతను నిర్వహించేటట్టు చేయడానికి, దానిని మార్చవలని వచ్చింది. సంప్రదాయ సిద్ద 
మయిన దాని పెట్టు బడేతర ఆర్థిక స్వరూపాన్ని మార్చ వలనిన అవసరం ఏర్పడింది. 
ఈ లక్ష్యాలను సాధించడానికే (బ్రిటిష్‌ _ భారత (ప్రభుత్వం 1818 తర్వాత భారతీయ 
పరిపాలన ఆర్థిక సామాజిక వ్యవస్థలను మార్చడానికి పూనుకొంది. 


అర్థికరంగంలో, (టైటిష్‌ పెట్టుబడిదారు భారతదేశంలో న్వేచ్చగా (పవేశించి, తమ 
చిత్తం వచ్చిన ఆర్థిక కార్య కలాపాలను నిర్వహించుకోడానికి అనుమతి యిచ్చారు. 
వీటన్నిటికన్నా స్వేచ్చా వర్శకాన్ని (ప్రవేశ పెట్టారు; (బిటిష్‌ ఉత్పత్శిదార్లు భారత దేశపు 
రేవులు, మార్కెట్లలో స్వేచ్చగా (ప్రవేశించడానికి అనుమతియిచ్చారు. భారతదేశం, 
బ్రిటిష్‌ వస్తువులను ఉచితంగా లేక నామమాత్రపు సుంకం రేట్లకు దిగుమతి చేసుకోడానికి 
అనుమతి యివ్వక శప్పిందికాదు. పాలనా నిర్వహణను ఇంకా వివరంగా సమ్మగం 
చేశారు; ఇందులో అనేక కార్యకలాపాలను చేర్చారు. పన్నుల వసూళ్ళకూ శాంతి 
భ్యదతలను కాపాడటానికి మాత్రమేకాక వర్తక మార్గాలను సురక్షితంగా కాపాడటాని 
కూడా ఈ నియమములను వర్తింప చేశారు. పాలనా నిర్వహణ బహుముఖంగా విస్త్రుత 
మయి (గ్రామాలస్థాయిని చేరడంవల్ల, (బిటిష్‌ సరుకులు లోతట్టునవున్న చిన్న పట్టణాలు, 
(గామాలను కూడా చేరుకున్నాయి; ఎగుమతికోసం వ్యవసాయసరుకులను _ రాబట్టగలిగారు. 
ఈ విధంగా, 19వ శతాబ్దంలో భారతదేశపు (బ్రిటిష్‌ పాలన విసృతంగా -- త్వరగా 
మారిపోయింది. 

అంతే కాకుండా భారత సమాజానికి పెట్టుబడి వాణిజ్య సంబంధాలు (ప్రాతి పదికగా 
వుండాలి అంచె దాని న్యాయ నిర్వహణ స్వరూపాన్ని (పకొళనం చేయవలని వచ్చింది. 
ఉదాహరణకు ఖరారునామ పవిత్రమైనదిగా భావించారు; దిగుమతులు ఎగుమతులను 
(పోత్సహించే లక్షలాది లావాదేవీలను ఆచరణసొధ్యం చేయాలి అంసే ఖరారునామా 
పద్దతిని, మూల చట్టంచేయాలి; దేశపు నైతిక నియమం కావాలి. ఈ విధంగా కొత్త 
చట్టాలు, భారత శికొస్మ తీ పౌరస్ము తి (ప్రాతిపదికగా కొత్తన్యాయ నిర్వహణ 
పద్ధతి అమలులోకి వచ్చింది. 


(పభుత్వపు నూతన విస్తృత పాలనా-న్యాయ యంత్రాంగ నిర్వహణకూ, బ్రిటిష్‌ 
వర్తకసంస్థల నిర్వహణకూ విద్యావంతులైన ఉద్యోగులు అనేకమంది అవసరమయ్యారు. 
వీటికి అవసరమైనంత అంగబలం (బిటన్‌కిలేదు సరికదా, భారత పభుత్వంకానీ, (బ్రిటిష్‌ 
వ్యాపారులుకానీ ఈ ఉద్యోగాలన్నింటిలోనూ, ఇంగ్లీషు వారిని నియమించడం సాధ్యం 
కాదు. ఎందువల్లనంటే. ఎంతోదూరాన వున్న భారత వలసలో, దాని అననుకూల 
_ వాతావరణంలో సనిచేయడానికి వారిని ఆకర్షించాలంటే అత్యధిక వేతనాలు చెల్లించలేరు, 


బి9టిషు పరిపాలనా (ప్రభావము 9 


అందువల్ల 1818 తర్వాత (ప్రవేశపెట్టిన ఆధునిక విద్యను 1888 తర్వాత విస్తృతం 
చేశారు. 


భారీ దిగుమతులకూ, అపార మైన ముడిసరుకుల ఎగుమతులకు చౌకగా సుజువైన 
రవాణా పద్దతి అవసరమయింది. అందువల్ల (ప్రభుత్వం నదీమార్గాలలో ఓడలను (ప్రవేశ 
పెట్టింది; రోడ్లను మెరుగు పరచింది. అంతే కాకుండా 1858 తర్వాత దేశంలోని “పెద్ద 
పట్టణాలు, మార్కెట్లను, రేవులతోకలుపుతూ రైలుమార్లాలని నిర్మింఛారు. 1805 నాటికి 
దాదాపు 850 కోట్ల రూపాయల ఖర్చుతో సుమారు 28 వేల మైళ్ళ రైలుమార్గాలను 
నిర్మించారు. ఇదేమోస్తరుగా ఆధునిక తంతి-తపాల పద్దతిని ప్రవేశ పెట్టారు; దీనివల్ల 
వర్తక లావాదేవీలు సులువయ్యాయి. 


ఇదే కాలంలో, బిటిష్‌ రాజనీతిజ్ఞాలలోనూ, (బిటిష్‌ - భారత పరిపాలకుల్లోనూ 
లిబరల్‌ సామ్రాజ్యవాద రాజకీయ ఆదర్శం తల ఎత్తింది. 19 శతాబ్దం మొదటి అర్హ 
భాగంలో (బ్రిటన్‌ ఒక్కే పూర్తిగా పారిశ్రామికవంతమైన దేశం కావడంనల్ల, 
(ప్రపంచ కార్టానాగా సపేరుపొంది, మహాసముదాలపై అదుపు కలిగి వుండగలిగింది. 
వస్తూత్ప త్తిలో (చిటన్‌ (ప్రపంచ గుత్తాధిపత్యాన్ని కలిగి వుండటంవల్ల, న్వేచ్చా వర్తకం 
అమలులో వున్నంతవరకూ (బిటన్‌, భారతదేశాన్ని, యితర దేశాలనూ పరోక్షంగా 
లేక అనధికార ఆధిపత్యంద్వారా అర్జికంగా పీడించుకు తింటూ వుండవచ్చునని అనేక 
మంది భావించారు. అందువల్ల వీరు స్వపరిపాలన నిర్వహణలో భారతీయులకు శిక్షణ 
యిచ్చి, చిట్టచివరికి రాజకీయ అధికారాన్ని వారి చేతుల్లో పెట్టడం గురించి మాట్లాడటం 
మొదలు పెట్టారు. ఈ మాటలను, ఆ తర్వాత, భారత జాతీయవాదులు తమ రాజకీయ 
అలజడి సందర్భంగా, న్వేచ్చగా వుపయోగించారు. 


(టిటిష్‌ పాలన రెండో ఘట్టంలో నూతన పద్ధతి ఆర్థిక పీడనను (ప్రవేశపెట్టారు 
అంటే, యిదివరకటి పీడన పద్ధతులు అంతమయ్యాయని అనుకోకూడదు. భారత 
దేశంలో మిగతా (ప్రాంతాలను జయించి, బిటిష్‌ పాలనను పటిష్టం చేయడానికీ, 
సమకాలీన (పమాణాలకు ఆతీతంగా, ఉన్నత పాలనా నిర్వహణ , నైనిక పదవులలో 
వేలాదిమంది ఇంగ్లీషువారిని నియమించి వారికి ఎనలేని జీతాలు యివ్వడానికీీ భారత 
దేశం లోతట్టు ప్రాంతాలకు కూడా వలస రాజ్యాధిపత్యం చొచ్చుకువె శ్లేటట్టు చేయడానికి 
అవసరమయిన ఆర్థిక పాలనా మార్పులకు అయ్యే ఖర్నుల[కిందా, భారతీయ ఆదాయాలు 
యింకా అవసరమయ్యాయి.  1బిటిష్‌ పాలన నూతన పద్దతి ఫలితంగా భారత కర్షకుని 
పన్నుల భారం విపరీతంగా పెరిగిపోయింది, 


10 స్వాతం(త్య సమరం 


ఇదే సమయంలో ట్రిటిష్‌ ఉత్ప త్తిదార్లతో పోటీపడని నీలిమందు, నల్లమందు, 
తేయాకువంటి భారత ఉత్పత్తి రంగాలు కొన్నింటిని అభివృద్ధి చేశారు కాని, 
(ప్రభుత్వపు పూర్తి అదుపు (క్రింద లేక భారత దేశంలోని (బ్రిటిష్‌ పెట్టుబడిదారుల 
అదుపు [కింద వుంచివేశారు. సాంకేతికంగా మెరుగయిన బ్రిటిష్‌ లేక (బిటిష్‌ అదుపు 
(కిందవున్న వలసల ఉత్పత్తులతో యింకా పోటీచేయగల భారతీయ ఉత్పత్తులమీద 
(బ్రిటన్‌లో అధిక దిగుమతి సుంకాలు విధించేవారు. ఉదాహరణకు 1824 లో భారతీయ 
జవుళి వస్తాలమీద 80 మొదలు 70 శాతంవరకు సుంకాలు చెల్లించారు. భారతదేశంలో 
తయారయిన పంచదారమీద ఉత్ప త్తిధరకు మూడురెట్లు సుంకొంచెల్లించారు. కొన్ని సందర్భా 
లలో (బ్రిటన్‌లో సుంకాలు 4 వందల శాతం వరకూ కూడా వుండేవి. ఇటువంటి ఉత్పత్తుల 
మీద దిగుమతి సుంకాలను, వీటిని (బిటన్‌కు ఎగుమతి చేయడం దాదాపు నిలిపి 
వేసిన తర్వాత మాతమే తొలగించారు. అంతేకాకుండా భారతీయ ఉత్ప త్తిదార్లు, అఖిల 
భారత మార్కెట్‌ రూపొందటంవల్ల, కలిగే లాభాలను పొందకుండా, దేశంలో విసృత 
మెన సుంకాల స్వరూపాన్ని ఏర్పాటుచేసి అమలుపరచాలన్న (పభుత్వం నిర్ణయంద్వారా, 
అరికట్టగలిగారు. ఈ విధంగా భారతదేశం తన స్వంత ఉత్పత్తుల రవాణామీద పన్నులు 
వేస్తూ, విదేశ సరుకుల న్వేచ్చా రవాణాకు అనుమతి యివ్వవలనిన విడ్డూర పరిస్దితి 
ఏర్పడింది. ఈ ఆంతరంగిక సుంకాలను 1840 లో మ్నాతమే రద్దు చేశారు. అప్పటికి 
(బిటిష్‌ ఉత్ప త్తిదార్లు, భారతీయ మార్కెట్‌లో భారత హ స్తకళా వస్తువులమీద 
పెచేయిని పొందగలిగారు. 


వలసల్లో విదేశ పెట్టుబడులు _ అంతర్జాతీయ పోటీ యుగం 


భారతదేశంలో (బ్రిటిష్‌ పాలన మూడో ఘట్టం 1860 నుంచీ (ప్రారంభమయిందని. 
చెప్పవచ్చు. (ప్రపంచ ఆర్థిక పరిస్టితలో మూడు ముఖ్య మార్పుల ఫలితమే యిది 
ఆమేపీ వళ్చిమ యూరోప్‌లోనూ, ఉత్తర అమెరికాలోనూ యితర దేశాలు పారిశ్రామిక 
వంతమయ్యాయి; వస్తూత్పత్తిలోనూ, ఆర్థిక విషయాలలోనూ (బ్రిటన్‌ ఆధిక్యత అంత 
మయింది. (ఫాంసు, బెల్లియమ్‌, జర్మనీ, అమెరికా, రష్యా, ఆ తర్వాత జపాన్‌ 
శ క్రివంతమయిన పరిశ్రమలను ఏర్పరచుకున్నాయి; తమ ఉత్పత్తులకు విదేశ మార్కెట్ల 
కోసం అన్వేషణ ప్రారంభించాయి. మార్కె_ట్లకోసం (పపంచవ్యా ప్తమైన తీవ పోటీ 
యిప్పుడు ప్రారంభమయింది. 


బి9టిష పరిపాలనా (ప్రభావము 11 


రెండోది, 19 వ శతాబ్దం ఆఖరి 25 సంవత్సరాలలోనూ పరిశ్రమల్లో శాస్త్రీయ 
పరిజ్ఞానాన్ని వర్తింపచేయడంవల్ల అనేక ముఖ్య సాంకేతిక పరిణామాలు సంభ 
వించాయి. ఆధునిక ఉక్కు. పరిశ్రమ, ఈ కాలంలోనే ఉద్భవించింది. 1850లో 
(ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తి 80 వేల టన్నులు మా(త్రమే వుండేది. 1870లో కూడా 
7 లక్షల టన్నులకు తక్కువగా మ్మాతమే ఉక్కు ఉత్పత్తి జరిగింది. 1900 లో 
ఉక్కు ఉత్పత్తి 2 కోట్ల 80 లక్షల టన్నులను అందుకుంది. ఆధునిక రసాయనిక 
పరిశమలు ఈ కాలంలో వృద్దిచెందాయి. ఉష్ణ యం|తాలకు సెటోలియంని ఇంధనంగా 
వుషయోగించడం, పారిశ్రామిక అవసరాలకు విద్యుచ్చక్రిని ఉపయోగించడం కూడా 
ఈ కాలంలో వృద్దిచెందాయి. అంపే దీని అర్థం, ఒక వైపు పారిశ్రామిక అభివృద్ది 
గతిని వేగిరపరిచారు; మరోవైపు కొత్త పరిశ్రమలు అపారమైన ముడిసరుకులను 
వినియోగించేవి. ముడి సరుకులు లేకపోయినట్టయితే పారిశ్రామిక స్వరూపానిశే 
విఘాతం ఏర్పడేది. శీఘ్రగతిలో పరిశ్రమలు అభివృద్దికావడం పట్టణ జనాభా ఎడ తెరిపి 
లేకుండా ఎక్కువ కావడానికి కూడా దారి తీసింది. ఈ జనాభాకు యింకా ఎక్కు-వ 
ఆహారం అవసరమయింది. ముడిసరుకులకోసమూ, ఆహార _ పదార్గాలకో సమూ 
నూతన వనరులకోసం విసృత అన్వేషణ (ప్రపంచమంతటా (ప్రారంభమయింది. 
ఆఫ్రికా ఆసియా, లేటిన్‌, అమెరికా దేశాలలో శక్తివంతమైన వ్యవసాయ ఖనిజ ముడి 
సరుకులమీద పూర్తి కం(టోలు సంపాదించడానికి దేశాలు* ఒక దానితో మరొకటి 
పోటీ పడ్డాయి. 

ఇహ మూడోది - వర్తక - పరిశ్రమల అభివృద్ధి. వలసలనూ - వలస దేశాల 
మార్కెట్లనూ బాగా పీడించుకు తినడంవల్ల అభివృద్ది చెందిన పెట్టుబడిదారి దేశాల 
పెట్టుబడి, పరిమిళిలేకుండా పెరిగిపోవడం మొదలు పెట్టింది. అంతేకాకుండా 
ఈ పెట్టుబడి కొద్ది బ్యాంకులు, కార్పొరేషన్‌లూ, (ట్రస్టులూ, కార్దెల్సులో ఎక్కువగా 
పేరుకుపోయింది. ఈ పెట్టుబడిని వినియోగించడానికి మార్గాలను కనిపెట్టవలసి 
వచ్చింది. ఆయాదేశాలలో అత్యధిక (ప్రజలు పేదరికంతో జీవిస్తూ వుండటంవల్ల 
పెట్టుబడి పెట్టడానికి ఎంతో అవకాశ మేర్చడింది. అయితే ఈ దేశాలలో కార్మి క 
వర్గం వ్యవ న్తీకృతం కావడం (పారంభమయింది; పెద్ద 'పెట్టుదిడులు, దాని ఫలితంగా 
విస్తృతంకావకం, సం(పదింపుల శ కిని మెరుగుపరచడ౦వల్ల అప్పుడున్న పర్నిశమలు 
లాభాలు కూడా తగ్గిపోడానికి దారి తీసింది. కాగా ఈ పెట్టుబడిని, ఖనిజ, వ్యవసాయ 
ముడి సరుకులను ఉత్పత్తి చేయడానికి విదేశాలలో గనుక ఉపయోగించినట్టయితే ఒక్క 
దెబ్బతో అనేక పక్షులను చంపడం సాధ్యమవుతుంది. మిగులుగావున్న పెట్టుబడిని 
వినియోగించడానికి మార్గాన్ని కనిపెట్టాలి. అభివృద్ధి చెందని దేశాలలో వేతనాలు 


12 స్వాతం(త్య సమరం 


చాలా తక్కువగా వున్నందున అధిక లాభాలు రావడం సహజం. ఇదే సమయంలో 
దేశవాళి పరిశ్రమలకు, అతి ముఖ్యమైన ముడి సరుకులు అందుతూ వుంటాయి. 
అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశాలు మరోసారి తమ మిగులు పెట్టుబడిని వినియో 
గించడానికి అనువైన (ప్రాంతాల అన్వేషణ ప్రారంభించాయి. 

ఈ ఘట్టంలో సా_మ్రాజ్యవాదం, వి స్తరణ_ఇవి సామ్రాజ్యవాద దేశాలలో సిద్ధాంత 
పరంగానూ రాజకీయ పరంగానూ అతిముఖ్య పా(్రను నిర్వహించాయి. 19వ శతాబ్దం 
రెండో అర్ధభాగంలో సామాన్య (ప్రజానీకంలో శక్తివంతమైన (పజాస్వామిక భావాలు 
పెల్లుబికాయి ; దాదాపు పశ్చిమ యూరోపియన్‌ దేశాలన్నింటిలోనూ, అమెరికాలోనూ 
ఓటింగ్‌ హక్కు అమలులోకి వచ్చింది. కార్మికులు-కర్షకులు, ఈహాక్కును తమవర్గ 
[పయోజనాలను (ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారనీ, ధనిక వర్గాలు సమాజంపై రాజ 
కీయ ఆర్థిక ఆధిపత్యం చెలాయించడం అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయనీ 
ఈ దేశాల అధికార ధనిక వర్గాలు కలవర పడుతూ వుండేవారు. సాామాజ్యవాదం 
దీనిని పరిష్కరించింది. బాహ్య యశస్సునుంచి (ప్రజల దృష్టిని మళ్ళించండానికీ, అతి 
వాద జాతీయత దేశభక్తి ఆత్మయళస్సు భావాలను (ప్రజలలో పరివ్యా ప్రంచేసి తమ 
సమాజాలు మళ్ళీ సెట్టుబడ్‌దారి వ్యవస్తను బలపరిచేటట్టు చేయడానికి సామ్రాజ్య 
వాదాన్ని ఉపయోగించవచ్చు. కార్మికులలో గర్వాన్ని సంతృప్తి భావాన్ని వ్యాప్తం 
చేయడానికి, విటిష్‌ సా_మాజ్యంమీద సూర్యుడు ఎన్నటికి అస్వమించడు అన్న నినా 
దాన్ని (బ్రిటిష్‌వారు లేవతీశారు. వాస్తవానికి తమ కార్మికులు నివసించే మురికి వాడలమీద 
సూర్యకిరణాలు అరుదుగాతప్ప పడవు. “ సూర్యున్నిక్రింద తలదాచుకోడానికి ఒకచోటు ” 
అన్న నినాదాన్ని జర్మన్లు బలపరిచారు. నాగరికత విధిలో ఫెంచి వారికి విశ్వాసముండేది. 
ఆసియా సంరక్షకుడను తానని జపాన్‌; స్లావేల సంరతుకుడను తానని రష్యా అనేవి. 
లేటిన్‌ అమెరికా తమ ధర్మక ర్హృత్వం (క్రిందవుందని ఉత్తర ఆమెరికా అనేది. లేటిన్‌ 
అమెరికా భవితవ్యం తమ భవితవ్యంతో ముడిపడి వుందని ఉత్తర అమెరికా 
భావించేది. 20వ, శతాబ్దం అమెరికా శతాబ్దమని వీరు విశ్వసించడం (ప్రారంభించారు. 
ఓటింగ్‌ హక్కు. లభించడానికి ముందు పాలిస్తూ వున్నట్టుగా నే, తమ (ప్రజాఓటుద్వారా, 
విస్తరణ ఆదర్శం, సామ్రాజ్య వాదం, జాతీయ జొన్నత్యంవల్ల (ప్రజలు అదేగకం 
_పభుత్వాలను మళ్ళీ అధికారంలోకి తెచ్చేవారు. ఈ కొత్త _ప్మ్యకియలు -- శక్తులు, 
మార్కెట్లు, ముడిసరుకులు, పెట్టుఐడిమీద పూర్తి ఆధిపత్యం కలిగివుండే స్నామాజ్య 
వాదదేశం, వలసలనూ, అర్ధవలసలనూ అన్వేషించడానికి తోడ్పడ్డాయి. నూతన 
వలస ఆధిపత్యం చెలాయించడానికి అనువైన కొత్త ప్రాంతాలు లభించడం మృగ్యం 


బింటిషు పరిపాలనా (ప్రభావము 13 


కావడంతో వలసలనూ అర్హవలసలనూ సంపాదించడానికి పోటీ విపరీతంగా ఎక్కువ 
యింది. (ప్రవంచాన్ని వలసలుగా విభజించడానికి ఉద్దేశించిన సమరం, యిప్పుడు 
వలస (ప్రపంచాన్ని పునర్‌ విభజించడానికి ఉద్దేశించిన సమరంగా మారిపోయింది. 

వ్యాపార. పెట్టుబడి రంగాలలో, (బ్రిటన్‌, (పముఖస్థానాన్ని అభివృద్ది చెందిన 
నూతన పెట్టుబడిదారి దేశాలు గృరర్హించడింవల్ల ఈకాలమంతా 1బిటన్‌ , ఆనేక యిబ్బందు 
లకు లోనుగావలసి వచ్చింది. తన సా(మాజ్యంమీద అదుపాజ్ఞలను పటిష్టం చేసుకుని 
దానిని మరికొంత విస్తరించే కృషికి (బ్రిటన్‌ యిప్పుడు పూనుకుంది. 

థధారతదేశంలో |బ్రిటిష్‌పొలన మూడో ఘట్టంలో సా_మాజ్యవాదుల కం[టోలు 
ద్విగుణీకృత మయింది. అప్పటి చైయిస్‌రాయిలయిన లిట్టన్‌, డఫరిన్‌, లాన్స్‌డవున్‌, 
వీరందరికన్నా ఎక్కువగా కర్టన్‌, అభివృద్ధి నిరోధక విధానాలను అనుసరించడమే 
దీనికి కారణం. (ప్రపంచమంతటా పోటీ ఎక్కువ కావడంవల్ల తాము పెట్టిన పెట్టుబడికి 
భారత దేశం స్వర్షతుల్యంగా వుంటుందని (బిటన్‌ భావించింది. 

1850 తర్వాత, అపారమైన బ్రిటిష్‌ పెట్టుబడిని ౩ ల్వేలలోనూ, ఛారత _ప్రభుత్వా 
నికి బుణాలుగానూ, కొంతవరకూ -యాకు రొటలు, బొగ్గుగునులు, జనుప మిల్లులు, 
నౌకాయానం, వ ర్తకం--బ్యాంకింగ్‌లలో వెచ్చించారు. ఈ పెట్టుబడులు ఆర్థిక _ రాజకీయ 
(పమాదాలకు లోనుగాకుండా పదిలంగా కాపాడుకోడానికి భారతదేశంపై ిటిష్‌ 
పాలనను యింకా కట్టుదిట్టంగా అమలు పరచాలి, సమకాలీన బ్రిటిష్‌ అధికారులు, 
రాజునీతీజ్ఞులు వ స్పష్టంగా గుర్తించారు. (ప్రభుత్వోద్యోగి బొంబాయి గవర్నరు అయిన 
రిచ్చర్దు పేంపిల్‌ 1880లో ట్రాస్తూ, “ఇంగ్లండు భారత దేశాన్ని అట్టి పెట్టుకోవాలి ... 
ఎందువల్లనం టె, బిటిష్‌ పాలన శాశ్వతంగా వుంటుందన్న హామీమీద -ఈచశఠలకో 
అపారమయిన బ్రిటిష్‌ పెట్టుబడిని వినియోగించారు” అని పేర్కొన్నారు. 

(బిటిష్‌ సామ్రాజ్యవాద పథకంలో భారతదేశంకూడా మరో ముఖ్యవిధిని నిర్వరిం 
చింది. ఆ్మఫికాలోనూ, ఆసియాలోనూ |బైటిష్‌ అధికారాన్ని విస్తరించి పటిష్టం చేయడానికి 
భారతీయ నైన్యాన్ని ముఖ్యసాధనంగా వుపియోగించారు. (పపంచ మంతటా ్రిట్‌ష్‌ 
సామ్రాజ్య పరిరక్షణకు భారతనైన్యం, (బ్రిటిష్‌ నౌకాదళంలో కలిసి ప్రధాన సాధనంగా 
పనిచేసింది. దీని ఫలితంగా శాశ్వతమైన సైన్యం ఎర్పడింది ; 1904లో భారత ఆదా 


యంలో దాదాపు 52 శాతం ఈనైన్యంకోసం ఐఖర్చుచేయవలసి వచ్చింది. 


ఈకాలంలో, స్వపరిపాలనలో భారతీయులకు శిక్షణ యివ్వాలన్న మాటలన్ని అడు 
గంటి పోయాయి. అయితే భారత జాతీయ ఉద్యమం (ప్రభావం (క్రింద 1918లో దీనిని 


పునరుద్దరించడం జరిగింది. భారత దేశం శాశ్వత ధర్మ 


14 స్వాతంత్ర్య సమరం 


నియంతృత్వమే బ్రిటిష్‌ పాలన లక్ష్యమని (ప్రకటించడం జరిగింది. భౌగోళిక, జాతి, 
చారిత్రక, సాంఘిక _ సాంస్కృతిక కారణాలవల్ల భారత (ప్రజలు, స్వపరిపాలనకు 
శాశ్వతంగా, అర్హలుకారని "పేర్కొనడం జరిగింది. అందువల్ల, (భిటిష్‌వారు, వీరికి, 
అనేక శతాబ్దాల వరకు నాగరికమైన దాతృత్వమైన పాలనను (ప్రసాదించాలి. 


అంతకుముందు కాలంలో (పారంభమయిన భారత పరిణామం మూడో ఘట్టంలో 
కూడా కొనసాగింది. బ్రిటిష్‌ పాలన, భారతదేశంలో (ప్రతి మారుమూల (ప్రాంతానికీ, 
భారత సమాజానికి అందుదాటులో వుండటం అతిముఖ్యం. (బ్రిటన్‌ లాభంకోసం, 
(వతిరేవు, (పతిపట్టణం, (ప్రతిగామం, (ప్రపంచ ఆర్థిక వ్యవ స్తతో సంబంధం కలిగి 
వుండాలి. అయితే యింతకిముందు మోస్తరుగానే, ఈ పరిణామం పరిమితంగానూ, 
కొంతవరకుమా(తమే వుండిపోయింది. భారతదేశంలో బిటిష్‌ వలస రాజ్యాధిపత్య 
. స్వభావమే దీనికి కారణం. 

మొదటి కారణం, ఇంతకిమందు మోస్తరుగా (బ్రిటిష్‌వారు జరిపిన దండ యా(తలకు 
అయ్యే ఖర్చులను భారత ఆదాయాలనుంచి భరించి నట్టుగానే, పాలన నిర్వహణ, ఆర్థిక 
సాంస్కృతిక మార్పులకు అయ్యేఖర్చులను భారత ఆదాయాలనుంచి భరించ వలని 
వచ్చింది. అయితే భారతదేశం పేదదేశం ; వలస రాజ్యాధిపత్యం దీనిని 
యింకా పేదదేళంగా మార్చి వేసింది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూవున్న దేశం 
సులభంగా ఆదాయాలను ఎక్కువ చేయవలసి వున్నప్పటికీ, భారత దేశంలో ఈ 
సెరుగుదల వల్ల పన్ను లస్థాయి యింకా ఎక్కువయింది. అయితే ఈ పద్ధతికి రాజకీయ 
పరిమితులుండటం సహజం. _స్తబ్షనుయిన అర్థిక వ్యవస్తలో పన్నులు "పెరుగుతూ వున్న 
ట్టయితే (పజల లిరుగుచాటు తప్పనిసరి అవుతుంది. అం కేకాకుండా భారతదేశం, ఆతి 
(ప్రియమైన పాలన, నైనిక వ్యవస్థ, విద్య, నేద్యపుసీరు, రవాణావ్యవస్త ఆధునిక పరిశ్రమల 
అభివృద్ధికి ఎక్కువ పన్నులను చెల్లించలేక పోయింది. భారత దేశంలో వలసరాజ్యాధి 
పత్యం వైరుధ్యానికి ముఖ్య కారణం యిదే. వలస పీడనను మరికొంత విస్తరించాలిఅం పే 
ఆంతరంగిక అభివృద్ధికొంత జరగవలసి వున్నప్పటికీ, ఈ పీడన పద్ధతివల్ల, 
భారతదేశం వెనుకబడి వుండటంతో మరికొంత విస్తరణ దుస్సాధ్య మయింది. 


ఇహ రెండో కారణం :- ఈ ఫలితాలను గమనించిన వెంటనే, వలన అధికారులు 
భారత దేశంలో ఆధునిక పద్ధతులమీద కొన్ని పరిమితులను విధించారు. కొడ్డి మార్చు 
అయినా కూడా సాంఘిక శక్తులలో, సా(మాజ్య వాదాన్నీ భారత దేశాన్నీ కీడించుకుతినే 
యంత్రాంగాన్ని (పతిఘటించే శక్తిని కలిగించింది. అందువల్ల వలస అధికారులు ర్త 
సందిగ్ధ అవస్తలో పడ్డారు. భారత దేశం నుంచి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టడానికి 


(బిటిషు పరిపాలనా (ప్రభావము 15 


ఉదేశించిన మార్పులు వలస రాజ్యాధి పత్యానికి వ్యతిరేకమైన సమరభావాన్ని 
సాంఘిక శక్తులలో కలిగించి వలస పాలనకే ముప్పు తెచ్చి పెట్టాయి. 


భారత దేశంలో వలస రాజ్యాధిపత ముల లక్షణాలు 


(బ్రిటిష్‌ పాలన ఫలితంగా 1వ శతాబ్దం అంతమయ్యే టప్పటికి భారత దేళం, 
మొదటి రకం వలసగా మారిపోయింది. బిటిష్‌ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్‌గానూ, 
ముడి సరుకులకూ ఆహార పదార్థాలకూ "పెద్ద ఒనరుగానూ, బిటిష్‌ పెట్టుబడిని 
వినియోగించడానికి ఒక ముఖ్య రంగంగానూ తయారయింది. సా_వాజ్యు వాదుల 
(ప్రయోజనం కోసం దీని వ్యవసాయం మీద విపరీతమైన పన్నులు వేశారు. రవాణా 
వ్యవస్థల్లో ఎక్కువ భాగం, అధునిక గనులు- పరిిశమలు, విదేశ వర్తకం, తీర 
అంతర్జాతీయ నౌకా యానం, బ్యాంకులు, భీమా కంపెనీలు - అన్నీ విదేశ ఆధివత్యం 
(క్రింద వుండేవి. వేలాది మంది మధ్య తరగతి ఇంగ్లీషు వ్యక్తులకు భారత దేశంలో 
ఉద్యోగాలు లభించాయి. దీని ఆదాయంలో దాదాపు మూడోవంతు ఇంగ్లీమ వ్యక్తుల 
జీతాల (క్రింద ఖర్చు చేసేవారు. భారత నైన్యం, దూరానవున్న బ్రిటిష్‌ స్నామాజ్యాన్ని 
కాపాడ టానికి, తూర్పు, ఆగ్నేయ, మధ్య, పళ్ళ్చిమ ఆసియాలోనూ, ఉత్తర - తూర్పు - 
దక్షిణ ఆ(ఫికాలలో బ్రిటిష్‌సా(మాజ్యవాద (ప్రయోజనాలను కాపాడి (ప్రోత్సహించడానికీ 
ముఖ్య సాధనంగా ఉపయోగ పడింది. 

వీటన్నిటికన్నా, భారత ఆర్థిక వ్యవస్థ, సాంఘికాభివృర్ది, బిటిష్‌ ఆర్థిక వ్యవస్థ - 
సాంఘికాభివృద్ది (క్రింద వుండేటట్టు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను (ప్రపంచ పెట్టుబడిదారి 
ఆర్థిక వ్యవస్థతో సంఘటితం చేశారు. అయితే అతిచోశజ్టమయిన అంతర్జాతీయ కార్మిక 
విభజనతో, రెండో స్థానంలో వుండేటట్టు చేశారు. 1760 తర్వాత, (బ్రిటన్‌, (పపంచంలో 
(పముఖ అభివృద్ధి చిందిన, పెట్టుబడిదారి దేశంగా రూపొందుతూ వున్నప్పుడు, భారత 
దేశాన్ని (పపంచంలో అభివృద్ధిలో గెనుకబడిన ముఖ్యమైన దళిత- వలస దేశంగా 
తయారు చేశారు. వాస్తవంగా ఈ రెండు పద్దతులకు, కారణం- ఫలితం దృష్ట్యా, 
ఒక దానితో మరోదానికి అతి సన్నిహిత సంబంధం పుంది. బిటన్‌కీ - భారత దేశానికీ 
మధ్య, వర్తకం, ఆర్జిక-సాం కేతిక విషయాలకు సంబంధించిన ఆర్జిక సంబంధాల పూర్తి 
స్వరూపంవల్ల భారతదేశం వలస దాస్యం (కింద వుంటూ అభివృద్ధిలో వెనుకబడిన దేశంగా 
వుంటూ వుండవలని వచ్చింది. 


18 స్వాతంత్య సమరం 


జమీందార్లకన్నా తక్కువ సంబంధాలు వుండేవి. కౌలు వసూలుచేనే, యంత్రాంగాన్ని 
నియమించడానికి బదులు తమ తరఫున శిస్తు వసూలుచే నే మధ్యవర్తుంకు కొన్ని 
హక్కులు ఇచ్చారు. 

(బిటిష్‌ పరిపాలన (పభావం, ఈవిధంగా వ్యవసాయ సంజంధాలలో నూతన 
స్వరూపం తలఎత్తడానికి దారితీసింది; ఇది అభివృద్ధి నిరోధకంగా వుండేది. ఈ కొత్త 
పద్ధతి. వ్యవసాయాభి వృద్ధిని అనుమతించేడికాదు. సమాజంలో, పైన, అట్టడుగునకూడ, 
నూతన సాంఘిక వర్గాలు తలఎత్తాయి. పైన, భూకామందులూ, మధ్యవర్తలూ, వడ్డీ 
వ్యాపారస్తులూ. అట్టడుగున హక్కులులేని కౌలుదార్ద్ల, పంటల వాటాదార్లు, వ్యవసాయ 
కూలీలు తయారయ్యారు. ఈ కొత్త పద్ధతి, కేపిటలిజమూకాదు ; ప్యూడలిజమూకాదు; 
(ప్రాచిన మొఘల్‌ పద్ధతిని కొనసాగించడమూకాదు. వలసతత్వం రూపొందించిన కొత్త 
స్యరూపమిగి. న్యాయమూర్తి రనడె, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆర్‌. పామేదక్‌ వంటి 
అనేకమంది రచయితలు, దీవిని, మధ్యయుగపు పెత్తందారీ - వలసతత్వ విధానంగా 
వర్ణించారు. 

వీటన్నిటివల్ల దురదృష్ట కరమైన ఫలితమేమిటంటే వ్యవసాయ పద్దతుంను మెరుగు 
పరచడానికిగానీ, అధిక ఆహారోత్స త్తికి దానిని ఆధునిక వద్ధతుల (ప్రకారం వృద్ధిచేయడానికి 
గానీ, ఎటువంటి కృషి జరగకపోవడం. వ్యవసాయ పద్ధతుల్లో ఎటువంటి మార్పులేదు. 
మెరుగయిన పనిముట్లనూ, మంచి విత్తనాలనూ, వివిధరకాల ఎజువులనూ, ఉపయోగిం 
చడమనేది (ప్రవేశ పెట్టనేలేదు. నిర పేదలయిన వ్యవసాయ కర్షకులకు, వ్యవసాయాన్ని 
మెరుగుపరిచే * సాధన సంపత్తులులేవు; దీనిని మెరుగు పరచాలన్న ఉత్సాహం 
భూకామందులకులేదు; పోతే వలసప్రభుత్వం, నిజమైన భూకామందు మోస్తరుగా 
(ప్రవర్తించింది. ఎక్కువ పన్నులను వసూలు చేయడంలో మాత్రమే దీనికి (శ్రద్ధవుం డేది; 
భారత వ్యవసాయాన్ని ఆధునికంచేని, మెరుగుపరిచి, అభివృద్ధి పరచడానికి యిది 
ఎటువంటి చర్యలు తీసుకో లేదు. 


దీని ఫలితంగా వ్యవసాయోత్పత్తిలో చాలాకాలం వరకూ స్తబ్దత ఏర్పడింది. 20వ 
శతాబ్దానికి సంబంధించిన వ్యవసాయసంఖ్య వివరాలు మాత్రమే అందుబాటులో వున్నాయి. 
పరిస్థితి ఎంత దిగజారిపోయిందో వీటినిచూస్తే తెలుస్తుంది. 1901-1989 మధ్య 
కాలంలో, తల ఒక్కింటికీ వ్యవసాయోత్స త్తి 14శాతం పడిపోగా, తల ఒక్కింటికీ 
ఆహారధాన్యాల ఉత్పత్తి 2కశాతానికి పైగా పడిపోయింది. 1918 తర్వాత యివి బాగా 
పడిపోయాయి, 


బింటిషు పరిపాలనా (ప్రభావము 19 


వర్తక - పరిశ్రమలపె (ప్రభావము 


వ్యవసాయం మోస్తరుగానే, (బ్రిటిష్‌ భారత (ప్రభుత్వం, తమ బ్రిటిష్‌ (ప్రయోజనా 
లను (ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే వర్తక _ పరిశ్రమలను కం(టోలు చేసింది. 
వలసతత్వం (ప్రభావం(క్రింద, భారతదేశంలో వాణిజ్య విప్లవం జరిగింది. ఇది, భారత 
దేశాన్ని, పపంచ మార్కెట్‌తో సంఘటితం చేసింది ; అయినప్పటికీ, భారతదేశం 
తక్కు-వస్తానాన్ని ఆ(క్రమించ వలసివచ్చింది. విదేశ వర్తకం, ముఖ్యంగా, 1858 
తర్వాత పెద్ద ముందడుగు వేసింది ; 1884లో 15కో ల రూపాయలనుంచి, 1858లో 
60కోట రూప 1899లో 218 కోట్ల కోపాలూ పెరిగింది. 1924లో 


౧ 
758కోట్ల అత్యున్నత స్థాయినందుపుంది. అయితే ఈ పెరుగుదల భారత ఆర్థిక 
వ్యవస్తలో అనుకూల లక్షణాన్ని సూచించనూలేదు. భారత (ప్రజల సంకేమానికీ 


దోహదము కాలేదు. దీనికి కారణం, భారత ఆర్థిక వ్యవస్తను వలస వ్యవస్తగా, 
(ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్తమీద ఆధారపడే వ్య వ న్తగా "చేయడానికి దీనిని ముఖ్య 
సాధనంగా న భారత విదేశ వ వర్తకం సెరుగుదల సహజమయినదికాదు, 
సాధారణ మయినదికాదు. సామ్రాజ్యవాదానికి తోడ్చడటానికీ, దీనిని కృత్రిమంగా 
(పోత్సహించారు. విదేశ వర్తక స్వరూపమూ_స్వభావమూ సమతూకంలో వుండేవి 
కాదు. బ్రీటన్‌నుంచి ఉత్పత్తి అయిన సరుకులతో దేశాన్ని ముంచివేశారు ; (బిటన్‌కీ 
యితర విదేశాలకూ అవసరమయిన ముడిసరుకులను ఉత్పత్తిచేని, ఎగుమతిచే నేటట్టు 
చేశారు. 

ఇహ విదేశ వర్తకం, ఆంతరంగిక ఆదాయ పంపిణీకి విఘాతం కలిగించింది. 
ట్రిటిష్‌ విధానం, సాధన సంపత్తులను కర్షకులు, వృత్తి పనివారినుంచి, వర్తకులు, వడ్డీ 
వ్యాపారులు, విదేశ పెట్టుబడి దార్లకు ఐదలాయించడానికి మా(త్రమే తోడ్పడింది. 

ఈ కాలంలో, భారత విదేశ వర్తకంలో ముఖ్యమయిన విశేషమేమిటంటే, దిగు 
మతులకన్నా, ఎగుమతులు, ఎల్లప్పుడు ఎక్కువగా వుండేవి. అయితే, యిది భారత 
దేశానికి లాభదాయక మని మనం అనుకోకూడదు. ఈ ఎగుమతులు భారత విదేశవర్తక 
వాణిజ్య శేషాన్ని సూచించవు ; భారతదేశపు సంపద, సాధన సంపత్తుల తరుగుదంను 
మాత్రమే సూచిస్తాయి. విదేశ వర్తకంలో ఎక్కువభాగం, విదేశీయుల చేతుల్లో వుండేది; 
దాదాపు యిదంతా విదేశ నౌకలద్వారా జరిగేది. 

(బిటిష్‌ పాలనవల్ల కలిగిన అతిముఖ్య ఫలితాలలో ఒకటి ; పట్టణ, (గ్రామ ప్రాంతాల 
హస్తకళా పరిశ్రమలు, (క్రమేపీ &ణించి, సర్వనాశనం కావడం. భారతదేశం, ఆసియా- 


20 స్వాతం(త్య సమరం 


యూరోప్‌లలో విదేశ మార్కెట్లను కోల్పోవడమేకాక, భారతీయ మార్కెట్లను, చౌక 
అయిన యంత్ర తయారీ సరుకులతో దండిగా ముంచివేశారు, ఆ తర్వాత స్వడేకీ 
హస్తకళలు పడిపోయాయి. 

స్వదేశీ పరిశ్రమలు నాశనమయి, యితర ఉపాధి అవకాశాలు లేకపోడంవల్ల కోట్లాది 
మంది వృత్తిపనివారు, వ్యవసాయానికి పూనుకోవలని వచ్చింది. ఈ విధంగా, జనాభా, 
భూమిమీద ఆధారపడటం ఎక్కువయింది. 


ఆధునిక పర్మిశమల అభివృద్ది 


(బిటష్‌పాలన, ఆధునిక పెట్టుబడిదారి పరిశ్రమలు తలఎ త్తడానికి అవసరమయిన 
పరిస్థితులను కల్పించింది. దేళవిస్తృత రవాణా పద్ధతిని నెలకొల్పడంద్వారా అఖిలం 
భారత మార్కెట్‌ ని ఏర్పాటు చేనింది. భారతదేశంలో (గ్రామీణ పరిశ్రమలకూ-వ్యవసా 
యానిఏ మధ్య అనాదినుంచి సన్నిహిత సంబంధం వుండేది. ఆయితే హ స్తకళా హరి 
(శమలతోసహా (గ్రామీణ గృహ పరిశ్రమల ఉత్పత్తి పద్ధతి నాశనం కావడ మోరే౮ 
పూర్తిగా విచ్చిన్నం కావడంవల్ల, (గ్రామీణ పరిశ్రమలకూ _ ప్యవసాయానికీ మధ్య 
సంబంధం తెగిపోయింది. లక్షలాదిమంది హస్తకళా నిపుణులు నిరుద్యోగు లయ్యారు. 
కొత్త రెవెన్యూ పద్దతి, తమభూములను లక్షలాది కర్షకులకు దక్కకుండా చేసింది, 
ఈ రెండు కారణాలవల్ల న్వేచ్చా శ్రామిక వర్గమొకటి అవతరించింది. ఈ కార్మికులు, 
కూలిచేనుకుని, దినసరి వేతనాలు తెచ్చుకొని (బ్రతకడం మినహా, మరోగత్యంతరంలేదు. 
ఈ విధంగా ఆధునిక పెట్టుబడి పరిశ్రమ తలఎ త్తడానికి అవసరమైన ముఖ్య అవసరాలు 
రెండింటిని ; అంటే అఖిలభారత మార్కెట్‌నీ, చౌకగా మస్తయిన కార్మి కులనూ 
సాధించడం జరిగింది. 18వ శతాబ్దం రెండో అర్ధభాగంలో ఆధునిక పరిశ్రమలు 
ఏర్పాటు కావడం (ప్రారంభమైంది. 

20 వ శతాబ్దం (పారంభంవరకూ, భారతదేశంలో పారి(శామిక అభివృద్ధి ముఖ్యంగా 
నాలుగు పరిశ్రమలకు మా(్రమే _ అంటే (ప్రత్తి, జనపనార ఉత్పత్తులు, బొగ్గఉర్పర్తి, 
తేయాకు తోటలకుమా[క్రమే పరిమితమయి వుండేది. మరికొన్ని, (ప్రత్తివి త్తనాలు తీయడం 
దేళ్లుకట్టడం, బియ్యం, పిండి, కలపమిల్లులు, తోళ్ళు శుభపరచడం, ఉన్నివస్తా?లు, 
కాగితం, పంచదార మిల్లులు, ఉప్పు, అ(భకం, 'పె[టోలియం, ఇనుపగనులువంటి చిన్న 
పరిశ్రమలను అభివృద్ధి చేశారు. కొన్ని ఇంజనీరింగు రైల్వేకార్థానాలు, ఇనుము_రాగి 
పోత పరిశ్రమలుకూడా ఏర్పాటయ్యాయి. 


బిటిషు పరిపాలనా (పభావము 21 


ఈ యదార్థాలబట్టి పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేయబడ్డాయని మనం అనుకో 
కూడదు. అంతేకాకుండా అభివృద్ధి చెందిన అనేక ఆధునిక పరిశ్రమలను విదేశ పెట్టు 
బడిదారులు కం(ట్రోలు చేనేవారు. రెండోది; ఈ ఘట్టంలో పారిశ్రామిక (ప్రగతి 
నిలకడగా, తెంపులేకుండా జరిగినప్పటికీ అది, మందకొడిగా వుండేది. దేశం విశాలత 
జనాభాతో పోల్చిచూసినట్టయి శే, పారి[శ్రామికవంతం చేయడానికి జరిగినకృషి అతి స్వల్ప 
మైనది; అసలు, పారి(శ్రామికవంతం అన్న పదాన్ని ఉపయోగించడం కూడా సబబు 
కాదు, 1818 నాటికి కూడా ఫ్యాక్షరి చట్టం్యకిందికి వచ్చిన కార్మి కులసంఖ్య 10 లక్షల 
మందికి తక్కువగా వుండేది. 

మొదట్‌ (ప్రపంచ యుద్దమూ, 1980 సంవత్సరాలలో ఏర్పడిన మాంద్యమూ, 
భారత పెట్టుబడిదారి వర్గం మొట్టమొదటిసారిగా, తాత్కాలికంగా ముందుకు వెళ్ళడానికి 
అవసర మైన అవకాశాన్ని కలిగించాయి. విదేశదిగుమతిదార్ల నుంచి పోటీలేదు; (ప్రభుత్వం 
భారత పారిశ్రామికవేత్తలు, వర్తకులు, కౌంటాక్షర్లకు పెద్దపెద్ద ఆర్డర్లు యివ్వవలసిన 
పరిన్నితిఏర్పడింది. అయితే భారత పెట్టుబడిదారులు ఈ కాలంలో విపరీతమైన లాభాలు 
ఆర్జించినప్పటికే, యుద్ధం ' అంతమయి, విదేశీయులపోటీ మళ్ళీ [ప్రారంభంకావడంవల్ల, 
పరిశ్రమలు మళ్ళీస్తబ్దంగా వుండిపోవలసి వచ్చింది. 


1947 వరకు, భారత దేశంలో పారిశ్రామికాభివృద్ధి, మందకొడిగా ఎదుగు, 
బొదుగు లేకుండాజరిగింది. పారిశ్రామిక విప్లవం ప్రారంభమయిన సూచనగానీ, 
ప్రారంభమయ్యే సూచనలుగానీ కనుపించలేదు. ఇరంశాదుఖ్యమలున విషయమేమిటం పే, 
పరిమిత అ భివృద్ధికూడా స్వతంత్రంగా జరగలేదు. విదేశ పెట్టుబడి అదుపు,కింద యిది 
వుండేది. రెండోగి: పారిశ్రామిక స్వరూపం ఎలావుండేదం కే, యిదిఏమా_తం అభివృద్ధి 
కావాలన్నా  (బిటన్‌మీద ఆధారపడవలనిందే. భారీ పెట్టబడి సరుకులు, రసాయనిక 
పరిశ్రమలు లేనేలేవు. ఇవిలేకుండా శీ'ఘగతిలో, స్వతంత్రమైన పారిశ్రామిక అభివృద్ధి 
అనేడిజరగదు. యండ్రపరికరాలు, ఇంజనీరింగ్‌, లోహపరి[శ్రమలు అనేవి లేనేలేవు. 
అంతేకాకుండా, భారత దేశం, సాంకేతికరంగంలో, పూర్తిగా సామ్రాజ్యవాద దేశాలమీద 
ఆధారపడివుండేది. ఈదేశంలో సాంకేతిక పరిళోధన అనేది జరగనేలేదు. 


మొత్తంమీద చెప్పాలంటే భారత దేశంలో వాణిజ్యరంగం మార్చు చెందిందికాని 
పారిశ్రామిక విప్లవం జరగలేదు. అసలు పోకడ, స్వతం(్ర పారిశ్రామిక పెట్టుబడిదారి 
ఆర్థిక వ్యవస్థ వైపు కాక, పరాదీన అభివృద్ది చెందని వలస ఆర్థిక వ్యవస్థ చెపు మొగ్గు 
పింది. బిటిష్‌ పాలన క్రింద భారత పారిశ్రామిక (ప్రగతిలో మరొక. వ్యతిరేక 
అంశంకూడా వుంది. పరిశ్రమలు అన్నిచోట్ల సమానంగా కాక కొన్ని (పాంతాలలో, 


22 స్వాతంత్ర్య సమరం 


పట్టణాలలో మాత్రమే, కేంద్రీకృతమై వుండేవి. ఆఖరికి నేద్యపునీరు, విద్యుచ్చక్తి 
సౌకర్యాలు కూడా, సమానంగా ఏర్పాటు కాలేదు. దీనివల్ల ఆదాయాలలోనూ, ఆర్ధికాభి 
వృదిలోనూ సాంఘిక వర్గాలలోనూ అసమానతలు ఏర్పడ్డాయి. 

ఖి ౧ a 


భారత దేశంలో (బ్రిటిష్‌ పాలనవల్ల ముఖ్యంగా కలిగిన ఫలిత మేమిటం పే, మామూలు 
కాలంలో జీవనభృతి స్థాయికన్నా తక్క్కుూవస్థాయిలో (అతుకుకూవున్న అనేకమంది 
వజులు, నిరుపేదలుగా తయారయ్యారు. అనావృష్టి వరదలు ఏర్పడినపుడు లక్షలాది 
మంది మరణించేవారు. తలసరి ఆదాయం అతి తక్కువగా వుండేది, నిరుద్యోగం 
పెచ్చుపెరిగి పోయింది. 1880లో దాదాధాయి నౌరోజి. భారతీయుని సగటు 
ఆదాయంకన్నా, జైలులోవున్న నేరస్తునికి దాదాపు 50 శాతం ఎక్కువ ఖర్చుచేసే 
వారనితెలియజేశారు. ఈ పేదరికంవల్ల, ఆరోగ్యం క్షీణించింది. ఆయుర్దాయం తగ్గింది 
శిశు మరణాలు ఎక్కువయ్యాయి, 19వ శతాబ్దం రెండో అర్ధభాగంలో దేశమంతటా 
ఏర్పడిన కొమ పరం పరవల్ల (ప్రజల పేదరికం యింకా (ప్రస్పుట మయింది. 1860 
మొదలు 1908 వరకూ 20 ఏళ్ళు కొమాలు ఏర్పడ్డాయి. 1854 మొదలు 1901 వరకూ 
తెమాలలో దాదాపు 2 కోట్ల 90 లక్షలమంది మరణించినట్టు అంచనా. ఈ కెమాలబట్టి. 
పేదరికమూ, ఆకలి అోర్తనాదాలు వలస _ భారతదేశంలో శాశ్వతంగా ఏర్పడి 
పోయినట్టు స్పష్టమయింది. 


థారత దేళపు పేదరికానికి భౌగోళిక పరి స్తితులుగాసీ, సహజు సంపదలు లేకపోవడం 
గానీ, స్వతహ (ప్రజల స్వభావంలోనూ, శక్తి స్టోమతలలోనూ కొన్ని లోపాలుండటం 
కానీ కారణాలుకావు. సరికదా మొఘల్‌కాలం అవశేషంవల్లగానీ (బిటిష్‌ వారికి ముందు 
గతచరిత్ర వల్లగానీ సంభవించినదికాదు. గత రెంఊశతాబ్దాల చరి(త్రవల్ల యిది ఏర్పడింది. 
దీనికిముందు భారతదేశం, శతాబ్దాల తరబడివెనుక బడివున్న పశ్చిమ యూరోప్‌కన్నా 
వెనుకబడిలేదు. అప్పట్లో (ప్రపంచదేశాలమధ్య జీవన్నపదూణాలలో హెచ్చుతగ్గులు మరీ 
ఎక్కూవగాలేవు. సరిగ్గాయిదేకాలంలో, పళ్చిమ దేశాలు అభివృద్ధిచెంది, సౌధాగ్యవంత 
మయ్యాయి; భారతదేశం ఆధునికవలస రత్వానికిలోనయింది; ఆభివృద్ధి చెందకుండా 
అరికట్టబడింది. ఈనాడు అభివృద్దిచెందిన దేశాలన్నీ (బ్రిటన్‌, భారతదేశాన్ని పరిపాలిస్తూ 
వున్నకాలంలో అభివృద్ది చెందాయి; వీటిలో ఎక్కువ 1850 తర్వాత అభివృద్ధి చెందాయి. 
1750 వరకూ (పపంచంతో వివిధ (పాంతాలమధ్యా జీవన ప్రమాణాలలో హెచ్చుతగ్గులు 
ఆంతఎక్కువగాలేవు. ఈసందర్భంలో,( బిటన్‌లో పారిశ్రామిక విప్లవం (ప్రారంభం, 
బెంగాల్‌ ని (బ్రిటన్‌ జయించడం, ఒకేసారి జరగడం గమనించవలనిన విషయం. 


బి రిట్రిషు పరిపాలనా (ప్రభావ ము 28 


బ్రిటన్‌లో పారిశ్రామిక అభివృద్ధి, సాంఘిక, సాంస్కృతిక (ప్రగతికి కారణాలయిన 
సాంఘిక, రాజకీయ, ఆర్థిక పద్ధతులే, ఆర్థికాభివృద్ధిని కలిగించి, కొనసాగించి భారత 
దేశంలో సాంఘిక, సాంస్కృతిక వెనుకబడిన తనాన్నికూడా కలిగించాయన్నది, అసలు 
యదార్దం. దీనికి కారణాలు విదితమే. భారత అర్జిక వ్యవస్థను, (బ్రిటన్‌, తన ఆర్థిక 
వ్యవస్తకు తోనుగా వుండేటట్టు చేసుకుంది; తన అవసరాలకు తగినట్టుగా భారత దేశంలో 
మూలసాంఘిక పోకడలను నిర్ణయించింది. దీనిఫలితంగా భారత వ్యవసాయం--పర్మిళ 
మల్లో స్ట్రిత ఏర్పడింది; కర్షకులనూ, కార్మికులనూ, జమీందార్లు భూకామందులు, 
సంస్టానాధిపలులు, వడ్డీవ్యాపారులు, వర్తకులు, పెట్టుబడిదారులు, విదేశ ప్రభుత్వమూ, 
దాని అధికారులు పీడించుకుతిన్నారు; పేదరికం, వ్యాధులు, ఆకలి బాధలు వ్యాప్తిచెందాయి. 


సాంస్కృతిక _ సాంఘిక రంగాలలో (ప్రభావం 


(బిటిష్‌ పాలనతోపాటు పళ్చిమదేశాలతో సంబంధంకూడా ఏర్పడింది. పళ్చిమ 
యూరోప్‌లో మొట్టమొదట బయలుదేరిన ఆధునిక భావాలు, భారత దేశానికికూడా 
వ్యాపించాయి. ఒకవేళ (బ్రిటన్‌ భారత దేశానికివచ్చి వుండకపోయినా 18, 1 9 శతాబ్దాలలో 
పళ్చిమదేశాలలో జరుగుతూవున్న మార్పులతో ఈచదేశం సంబంధం లేకుండా ఉండి 
ఉండేదికాదు.ఇరర దేశాలతో మనకేమీ సంబంధంలేదు అన్న విధానాన్ని భారతదేశం ఎన్నడు 
అవలంబించలేదు. కాబట్టి, మార్చులు మనదేళానికి తప్పకుండా వచ్చివుండేవి. అనేక 
శతాద్దాలతరబడి వర్తకం పర్యటనలద్వారా, భారతదేశం, ఆనియా దేశాలలో మాత మేకాక, 
యూరోప్‌లోకూడా కమ్యూనికేషన్‌ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఈసం౦బంధాల 
ద్వారా, యూరోప్‌లోనూ, యితరచోట్ల,  కొత్తసంఘుటనలు, విషయాల గురించిన 
సమాచారం, పళ్చిమదేశాలలో ప్రబలిన నూతనభావాల సమాచారమూ, 18వ శతాబ్దంలో 
థశారతకేశానికి అందుతూ వుండేవి. అయితే, యిది, చాలాకాలంవరకూ, అతిమెల్లిగా 
ఆరుగుతూవుందేది. (గ్రిటిష్‌పాలన భారతదేశంలోకి యివిరావడం వేగిరపరచడమే కాక, 
విదేశ ఆధిపత్యమనేది ఈ్నపభావాలను స్థానిక పరిస్తితులకు అనుగుణంగా వేగిరమే 
అరయు కంగా అమలుజరిగే టట్టు చేసింది. 


(ప్రజాస్వామ్యం, _పజలసర్వం సహధకారం, "హితువాదం, మానవత అన్న భావాల 
డఆభధావం(క్రింద, భారత(ప్రజల మేధాజీవిరంలో విప్లవాత్మక మైన మార్చులురావడం మొదలు 
పెటాయి. ఈ కొత్త భావాలు, తమసమాజం, ఆర్హిక వ్యవస, (ప్రభుత్వమూ పట్ల నిమర్శ 

ల అణి ఖ ౧ 


24 స్వాతంత్ర్య సమరం 


నాత్మకదృష్టితో చూడటానికి భారతీయులకు తోడ్పడటమేకాక, భారతదేశంలో (బ్రిటిష్‌ 
సా(మాజ్యవాదం వా స్తవస్వరూపాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా తోడ్పడ్డాయి. 

ఆధునిక భావాలు, అనేక మార్గాలద్వారా వ్యాప్కిచెందాయి. రాజకీయపార్టీలు, పతికలు, 
కరపత్రాలు, బహిరంగ సమావేశాలద్వారా యివి వ్యాపించాయి. 1818 తర్వాత 
(ప్రభుత్వము, భారతదేశంలో (ప్రవేశపెట్టిన ఆధునిక విద్యావ్యా ప్తికి, మిషనరీలు, కొంత 
మంది భారతీయుల కృషికూడా అతిముఖ్యపా(త నిర్వహించాయి, అయితే ఈపాాత,, 
అతి క్లీపమయినది; ఎన్నో వైరధ్యాలతో నిండుకొన్న ది. 

ఉదాహరణకు; ఆధునిక విద్యావాస్తే పరిమితమైనది. నాశనమైన సం(ప్రదాయ నిద్ది 
మయిన విద్యావిధానం స్థానే (ప్రత్యామ్నాయ పద్దతిని దాదాపు వంద సంవత్సరాలకు కూడా 
(పవేళ పెట్టలేక పోయింది. (ప్రయిమరీ పాఠశాలవిద్యపట్ల విదేశ పభుత్వం, ఉదాసీనత 
కనబరచటమేకాక, 1858 తర్వాత ఉన్నతవిద్య పట్ల శతృభావాన్ని (ప్రదర్శించింది. 
విద్యా వంతులయిన భారతీయులు అనేకమంది, తాము యిటివల సంపాదించుకున్న 
ఆధునిక విజ్ఞానాన్ని బిటిష్‌పాలన సా_మాజ్యవాద, పీడితన్వభావాన్ని విమర్శించి, 
సా(మాజ్యవాద వ్యతిరేక రాజకీయ ఉద్యమాన్ని ఏర్పాటుచేయడానికి ఉపయోగించడంతో, 
(టిటిష్‌ పాలకులు, ఉన్నతవిద్యను తగ్గించే కఠిన చర్యలు తీసుకోవడం (ప్రారంభించారు. 
ఉన్నతవిద్యా పెరుగుదలను అరికట్టడానికి (ప్రభుత్వం తీసుకున్నచర్యలు ' విఫలమయ్యాయి: 
ఎందువల్లనంటే, ఒకసారి (ప్రారంభించిన తర్వాత, విద్యాపమాణాలు తగ్గిపోతూ 
వచ్చినప్పటికీ, (పజల ఒత్తిడివల్ల యిది ముందుకుసాగడం (ప్రారంభించింది. 


విద్యాపద్ధత్మి జాతీయతాభావాన్ని (ప్రోత్సహించడానికి ఒకసాధనంగా ఉపయోగ 
పడింది. అంటే, భౌతిక _ సాంఘికళాస్తాంలలోనూ , మానవశాస్తాలలోనూ మౌలిక 
సారస్వతాన్ని సరాసరి (ప్రజలకు అందజేయడంద్వారా సాంఘిక వివరణలను తెలుసుకునే 
శ కిస్టోమతలను వారిలో (ప్రోత్సహించింది. లేకపోయినట్టయి తే, దీనిస్వరూపము, 
పద్ధతి, లక్యొలు, విధానాలు, పాఠ్య అంశాలు, అర్థాలు, -- యివన్నీ వలసరత్వాన్ని 
(ప్రోత్సహించడానికి ఉద్దేశించినవే. 

వలస స్వభావం వల్ల, భారతవిద్యా విధానాలలో తలఎకతిన మరికొన్ని అంశాలను 
కూడా గమనించవలసి వుంది. వీటిలోఒకటి ఆధునిక పరిశ్రమల స్థాపనకు, 
అభివృద్దికి (ప్రాథమిక అవసరమయిన ఆధునిక సాంకేతిక విద్యను పూర్తిగా అలక్యుం 
చేయడం. మరొకటి, భారతీయ భాషల స్థానంలో ఇం గ్రీషకు, బోధనాభాషగా 
అధిక(ప్రాధాన్యం యివ్వడం. ఇది, సామాన్య (ప్రజానీకం విద్యావంతులు కాకుండా 
అరికట్టడ మేకాక , విద్యావంకులకూ -- సామాన్య (పజానీకానికి మధ్యభాష, సాంస్క 


బి9టిషు పరిపాలనా (ప్రభావము 26 


తిక అగాధాన్ని ఏర్పరిచింది. విద్యకు తగిన నిధులను కేటాయించడానికి [పభుత్వం 
నిరాకరించడంవల్ల, విద్యాప్రమాణాలు (క్రమేపీ బాగాపడిపోయాయి. పాఠశాలల్లోనూ, 
కళాశాలల్లోనూ, విద్యార్థులు జీతాలు చెల్లించవలసి వున్నందున, విద్య, మధ్యతరగతి, 
పైతరగతి నగర-_పట్టణ (పజలకమాతమే అందుబాటులో వుండేది. 


నూతన భావాలు, నూతన ఆర్డిక రాజకీయ జీవితం, (బ్రిటిష్‌ పాలన, భారత్యపజల 
సాంఘిక  జీవిశంమీద గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఇది మొదట పట్టణ 
ప్రాంకాలలో కనుపించి, ఆతర్వాత (గ్రామాలకు వ్యాపించింది. ఆధునిక పరిశ్రమలు, 
నూతన రవాణా సాధనాలు, పట్నవాసం పెరిగిపోవడం, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, 
ఆస్పత్రులు, పాఠశాలల్లో మహిళలకు ఉద్యోగాలు పెరగడం, సాంఘిక మార్చును 
(పొత్సహించాయి. సాంఘిక వివక్షతలు, కులవిచక్షణలు అంతమయ్యాయి. పాత 
భూములు, [గామీణ సంబంధాలు పూర్తిగా విచ్చిన్నం కావడంతో, (గామ ప్రాంతాలలో 
కులాల బలాబలాలు తారుమారయ్యాయి. అనేక చెడుగులు అంతంకాక పోయినప్పటికీ 
పెట్టుబడి దారి విధానం. సాంఘికహోదా, ముఖ్యంగా డబ్బుమీద ఆధార పడేటట్టు 
చేసింది; లాభాలు ఆర్జించడం అతిముఖ్యమయిన సాంఘిక కార్యకలాప మయింది. 


ఆదిలో, వలస ప్రభుత్వ విధానాలు సాంఘిక సంస్కరణలనుకూడా (ప్రోత్సహించాయి. 
దేశంలో ఆర్థికంగా స్పీరపడిపోయి, బిటిష్‌ పాలనను పటిష్టం చేయడంకోసం, 
భారతసమాజాన్ని ఆధునికం చేయడానికి కృషిజరిగింది. భారత కుల పద్ధతుల్లో వున్న 
సాంఘిక దురన్యాయాలవల్లా, సమాజంలో మహిళలకున్న తక్కువహోదావల్లా, 
కొంతమంది అధికారులలో కలిగిన మానవతా  భావాలుకూడా ముఖ్యపాత్ర 
నిర్వహించాయి. ఈ ఘట్టంలో భారతసమాజాన్ని సంస్కరించడానికి కైంసవ 
మిషనరీలుకూడా దోహదమయారు. కాని ళ్నీఘగతిలో వలసతత్వపు పాఠభావాలు, 
దీర్హ కాల్యపయోజనాలు త్మవరూపం ధరించి, సాంఘిక సంస్కరణలపట్ల వలస 
విధానాలను మార్చివేశాయి. అందువల్ల బ్రిటిష్‌వారు సంస్కరణలను బలపరచడం 
దూనివేశారు; సమాజంలో ఆచారాలు నిష్ణలలో నమ్మక మున్నవారిసీ, సనాతనులనూ 
బలపరచడం మొదలుపెట్టారు. 


అయితే (బిటిష్‌వారు అనుసరించిన సాంఘిక విధానం, సమాధాన పరిచేదిగా లేదు. 
పెరిగిపోతోన్న శాతీయతాధావం సవాలును ఎదుర్కోవడానికి, పరిపాలకులు, 
విభజించి పరిపాలించు అన్న విధానాన్ని అనుసరించారు. కుల- మత తత్వాన్ని 
(ప్రోత్సహించడం వల్ల, అభివృద్ధి నిరోధక సాంఘిక శక్తులను బలపరచినట్టయింది. 


26 స్వాతంత్ర్య సమరం 


వజలలో కలిగిన నూతన మెధాభావాలు, రాజకీయ భావాలు కూడా సాంఘిక 
మార్చులకు దారితీశాయి. అయితే దళిత జాతులు, మహిళలు తమ అధోగతిని 
గుర్తించి సమాజాన్ని సరిదిద్దడానికి సమరం ప్రారంభించడంతో, సాంఘిక 
పూర్చుకి శ _క్రివంతమైన శర్చులు తలఎత్తాయి. జోోతిబాపూలవంటి వ్యక్తుల నాయక త్వాన 
దళిత అ 19 వ శతాబ్దం చివరినుంచి శక్తి వంతమైన ఉద్యమాలను (ప్రారంభించారు. 
ఇదే మోస్తరుగా ద దక్షిణ. భారత దేశంలోని కేరళలోనూ మిగతా (ప్రాంతాల్లోనూ 
తక్కువ జాతులవారు 1020-1880 సంవత్సరాలలో, ఉన్న తజాతుల సాంఘిక-ఆర్రిక 
దమన విధానాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. మహిళలు ఆదిదు 
వాసులుకూడా తమ హక్కుల పరిరక్షణకోసం పోరాటం (ప్రారంభించారు. 
సామ్రాజ్యవాద వ్యతిరేక సమరంలో (ప్రజల అండదండలను సంపాదించడం కోసం, 
జాతీయ ఉద్యమం, కులం - మఠం - శ్రీ- పురుష విభేదం ప్రాతిపదికగా వున్న తర 
తమాల నన్నింటినీ రద్దుచేయడానికి పూనుకుంది. అంకేకాకుండా, (పదర్శనలు,బహిరంగ 
సమావేశాలు, (పజాఉద్యమాలు, (వేడ్‌ యూనియన్లు, కిసాన్‌ సభలు మొదలయినవాటిలో 
ఉన్ముడిగా పాల్గొనడంవల్ల, కులతత్వ భావాలు బలహీనమయి, ఆధిక్యత సంపాదించారు. 


భారతీయ సంస్కృతి ఆధునికంకావడంలో మరో ముఖ్య విశేషముంది. ధారర 
సమాజంలో సనాతనులు, సాంఘిక అభివృద్ది నిరోధక వర్గాలు, తమ సాంఘిక, 
సాంస్కృతిక స్తానానికి ముస్పృ ఏర్పడటంవల్ల, ఆధునిక సంస్క్ఫృలి (ువేశాని 
పతిఘటించగా, భారత (ప్రజల్లో, మధ్యతరగతి, ప్రైతర౫తి వర్షాలుకొన్ని, దీనికి 
భిన్నమైన పోకడకు లోనయ్యాయి. తమకుగల అనుకూలత, మానవత, శాస్త్రీయ 
లక్షణాలను జ్యాగత్తగా ఆకళింపు చేసుకోవడానికి బదులు, వీరు, గ్రుడ్డిగా పళ్చిమ 


na 


దేశాల జీవితాన్నీ , సంస్కృతినీ, అనుకరించారు. కర్వము అః చెరి, 
భావన, విలువలకు సంబంధించినదని తెలుసుకోలేక. pe లేక దుస్తులు 
లేక ఆహారపు అలవాట్లకు సంజంధించినదని భావించి యూరోపియ యన్‌ పద్ధతులనూ, 
సం(పదాయాలసనూ అనుకరించారు. ఆధునిక శఛావాలనూ, సంస్కృతినీ "ss 
సంస్కృతితో మిళితం చేసినట్టయితే వాటిని బాగా ఆకళింపు చేసుకోవచ్చునని వీరు 


ఉహించలేదు. 


ఈ పోకడకు ముఖ్యకారణాలు, వలస విధానాలేనని మళ్ళీ మరోసారి స్పష్టమయింది. 
తమ వస్తువులను విరివిగా కొనేవారుగానూ, పరిపాలకులకు విధేయతరో వుండే(పజలు 
గానూ భారతీయులను చేయడానికి తమ వలస అయిన భారతడేశంమీద (్రెటిష్‌ సంస్కృ 
రిని బలవంతాన నెత్తిన రుద్దటానికి (బ్రిటన్‌ సకలవిధాలా (పయత్నించింది. 


బింటిషు పరిపాలనా (ప్రభావము 27 
భారతదేశంపై (బిటిష్‌రాజకీయ ఆర్థిక ఆధిపత్యాన్ని _సమర్థించుకోడానికి బ్రిటిష్‌ 
రచయితలు - రాజసీతిజ్ఞులు భారతీయ సంస్క్యాకినీ, సమాజాన్నీ విమర్శించడానికి 
పూనుకున్నారు. భారతీయులకు స్వతహ సాంఘిక, సాంస్కృతిక లోపాలున్నాయి 
కాబట్టి, విదేశీయులు శాశ్వతంగా పరిపాలించే గతి వీరికి పట్టిందని వారు (ప్రకటించారు. 
ఈరెండు అంశాలు, ధారతడేళంలో తీవ్ర వ్యతిరేక భావాన్న్‌ కలిగించాయి. తమ (ప్రాచీన 
చరిత్రను ఉజ్వలింపచేయడం ద్వారా స్వపరిపాలనా (ప్రభుత్వానికి తాము అర్హులమని 
బుజువుచేసుకోవడం అవసరమని, అనేకమంది భారతీయులు భావించారు. ఇతరులు, 
వీరిని, పళశ్చిమదేశాల సంస్కృతిని అనుకరించేవారని అవహేళన చేశారు; ఆధునిక 
భావాలూ, సంస్కృతిని _పవేళ పెట్టడాన్ని (ప్రతిఘటించారు. సాంస్కృతిక న్వేచ్చను 
కాపాడాలి అంహే, మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, వీరు, విశ్వసించారు. అల్బ 
సంథ్యాకులలో మూ(త్రమే ఈభావ మున్నప్పటికీ, దీన్మిపభావం కొంత, ముఖ్యంగా 
పట్టణాలలోవున్న (కింది మధ్యతరగతి (పజలమీద పడింది. 

(బిటిష్‌పాలన, డేశపు భౌగోళిక (ప్రాంతాన్నంతటినీ, ఒకే ఒక పాలనావ్యవస్థ 
(కిందికి తెచ్చింది. ఓకేమోస్తరు చట్లాలనూ - (ప్రభుత్వాన్నీ (పవేళ పెట్టడంద్వారా 
దేశాన్నంరటిసీ, యిది సమైక్యం చేసిందికూడా. రెల్వేలు, తంతి, ఆధునిక తపాలా 
పద్ధతి, రోడ్ల అభివృద్ధి మోటారు రవాణావంటి ఆధునిక కమ్యూనికేషన్‌ పద్ధతులను 
(పవేళ పెట్టడంకూడా ఈసమైక్య (ప్రభావాన్ని కలిగించాయి. (గ్రామీణ స్థానిక ఆర్థిక 
స్వయం సంమృద్దిని నాశనం చేయడంవల్లా, ఆంతరంగిక వర్తకాన్ని పెంచడంవల్ల్తా, 
సమైక్య భారత ఆర్థికవ్యవస్థ తలఎ త్తడానికి అవసరమయిన పరి న్తితులు ఏర్చడ్డాయి. 
ముడిసరుకుల ఉత్పత్తికీ, వాటివికయానికి సంబంధించినంత వరకూ, ఆధునిక 
పరిశ్రమలు మొత్తందేశానికి చెందినవిగా వుండేవి. వీటికార్మిక జలాన్నికూడా అంతర్‌ 
ప్రాంతీయ (ప్రాకిపదికమీద చేర్చుకునేవారు. భారత్యప్రజల ఆర్థిక పరిస్టిరులు అంతకంఠకి 
ఎక్కువగా పెనవేనుకు ఫొయ్యాయి; భారత ఆర్జికజీవనం ఒకే ఒక ఖండంగా 
తయారవుతూ వచ్చింది. దేశమంతటా ఉమ్మ డివిద్య పద్దతి, _పజలకు ఆధునిక 
భావాలు కొల్లడంకూడా, ఉమ్మడి వైఖరితో, సమాజాన్ని ఉమ్మడి భావంఠోచూసే మేధావులు 
దేశమంతటా ఈలఎ త్తడానికి దారిలీశాయి. ఇదే మోస్తరుగా, ఈకాలంలో తలఎత్తిన రెండు 
నూతన వర్గాలు, = "పెట్టుబడి దారి వర్గమూ, కార్మికవర్లము, అఖిలభారత (పాతిపదిక 
కలిగివుండేవి; ఇవి, కులం, (ప్రాంతం, మతమన్న సంప్రదాయ విభజనకు 
అతీతంగా వుండేడ్‌. 

వీటన్నిటితోపాటు, సాంఘికవర్గమూ, కలమూ, మతమూ, (ప్రాంతము అన్న 
వివక్షతలు లేకుండా భారత (పజలను అణగ దొకగిన ఉమ్మడి శతృవు వుండటంవల్ల, 


28 స్వాతం(త్య సమరం 


వీరంతా సమైక్యమయ్యారు. స్నామాజ్యవాద వ్యతిరేక సమరమూ, ఆసందర్భంగా 
వుదయించిన సమైక్యతా భావము, భావ - మానసిక సమైక్యతకు దారితీసి, (ప్రజలను 
సన్నిహితంచేసి, ఉమ్మడి జాతీయ దృక్పథం ఆవిర్భవించడానికి దారికీశాయి. 


భారత సాంఘిక వర్షాలు - తరగతులు _ (బిటిష్‌ పాలన 


రోజులు గడిచేకొద్ది (బ్రిటిష్‌ రాజ్‌ (ప్రభావం స్పష్టం కావడం మొదలైంది; టిస్‌ 
పాలన లక్ష్యొలకూ _ భారత (పజల (ప్రయోజనాలకూమధ్య సంఘర్షణా _ వెరుధ్యమూ 
స్పష్టంగా విదితమయ్యాయి. తమ (క్రయోజనాలను (ప్రోత్సహించడానికే బ్రిటిష్‌వారు 
భారతదేశాన్ని _పరిపాలిస్తున్నారనీ, _ దీనివల్ల, సాధారణంగా ్రిటిష్‌ జాతికోసం, 
ముఖ్యంగా బ్రిటిష్‌ పెట్టుబడిదారులకోసం, భారత (ప్రయోజనాలను బలిపెట్టడానికి వారు 
వెనురీయరనీ, భారతదేశం, ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా 
వెనుకబడి వుండటానికి వలస తత్వమే ముఖ్యకారణమనీ, ఆంతకంఠకి ఎక్కువమంది 
భారతీయులు (గ్రహించారు. అన్ని ముఖ్యరంగాలలోనూ తమ అభివృద్ధికి | బ్రిటిష్‌ పాలన 
అవరోధం కలిగిస్తోందని భారత సమాజంలో వివిధ వర్గాలు జాతులు (క్రమేపీ 
క నిపెట్టాయి. 

(బిటిష్‌ వలస తత్వానికి ముఖ్యంగా బలి అయింది, కర్షకులని చెప్పవచ్చు. 
(ప్రభుత్వం, వీరి ఉత్పత్తులలో ఎక్కువ భాగాన్ని భూమిశిస్తు, ఇతర పన్నుల రూపంలో 
తీసివేసుకునేది. వీరు, భూకామందులు - వడివ్యాపారస్తుల చేతుల్లో చిక్కుకు పోయారు. 
తమ భూమిమీదకానీ, తాము పండించిన పంటలమీదకాసీ, చివరికి తమ [శమశ క్రిమీద 
కూడా తమకు అధికారం లేదని కర్షకులు తెలుసుకున్నారు. జమీందారులు, భూకా 
మందులు, వడ్డీ వ్యాపారస్తులమీద కర్షకులు, అఆర్టిక - రాజకీయ సమరం (పారంభించి 
నపుడు, (ప్రభుత్వం, శాంతి - భద్రతల పేరుమీద, యావద్‌ పోలీసు బలాన్ని, న్యాయ 
నిర్వహణ యంత్రాంగాన్నీ ఉపయోగించి, అతి కిరాతకంగా ఈ సమరాన్ని అణచి 
చేసింది. కొద్దికాలంలోనే కర్షకులు, సామ్రాజ్యవాదం పా(తగురించి 'తెలుసుకున్నారు. 


తమ కడగండ్లకు ఇదే ముఖ్యకారణమని (గహించారు. 


సా(మాజ్యవాదం చేతుల్లో, హస్తకళా నిపుణులూ, వృత్తిపనుల నిపుణులుకూడా 
ఎన్నో బాధలకు గురి అయ్యారు. అనేక శతాద్దాలనుంచి జీవనభృతి కలిగిస్తోన్న ఒనరు 
లను,. ఉపాధి అవకాశాలను కల్పించకుండానే, కొత్తవాటిని అభివృద్ధి పరచకుండానే, 


బి9టిషు పరిపాలనా (ప్రభావము 29 


తొలగించారు. 19వ శతాబ్దం ఆఖరయ్యేటప్పటికి వీరిపరిన్టితి మరీ అధ్వానమయినది. గేస్‌ 
ఫలితంగా 20వ శతాబ్దంలో జరిగిన సా(మాజ్యవాద వ్యతిరేక సమరాలలో, వీరు, 
(కియాత్మ కంగా పాల్గొన్నారు. 

ఆధునిక పరిశ్రమలు పెంపొందటంతో భారతదేశంలో ఒకనూతన సాంఘికవర్షం - 
కార్మికవర్గం, ఆవిర్భవించింది. ఇది సంఖ్యలో చిన్నదే అయినప్పటికీ, జనాభాలో ఒక 
చిన్న భాగమే అయినప్పటికీ, ఈ వర్గం, ఒక నూతన సాంఘిక వైఖరిని _పదర్శిం 
చింది. శతాబ్దాలనుంచివున్న సంప్రదాయాన్ని, అలవాట్లను, జీవన పద్ధతులను మోయ 
వలసిన భారం దీనిపైలేదు. దీని దృకృధమూ, (ప్రయోజనాలు, మొదటినుంచి అఖిల 
భారత లక్షణాన్ని కలిగివుండేవి. అంతేకాకుండా కార్మికులు ఫ్యాక్టరీలలోనూ, పట్టణాల 
లోనూ, కేంద్రీకృతమై వుండేవారు. ఈ అంశాలన్నీ వారి రాజకీయ కృత్యాలకు వారి 
సంఖ్యకుమించి (ప్రాముభ్యాన్ని ఇచ్చాయి. 

భారతీయ కార్మికులు, అసంతృప్తికరమైన పెకిస్టితులలో పనిచేసి, నివసిస్తూ వుండే 
వారు. 1911 వరకూ, వీరు ఎన్నిగంటలు పనిచేయాలన్న విషయాన్ని (క్రమజద్ధంచే నే 
సిబంధనలు ఏవీలేవు. అస్వ స్తత, వృద్ధాప్యం, నిరుద్యోగం, (ప్రమాదం, హఠాన్మరణం- 
వీటికి ఎటువంటి సాంఘిక భీమా పద్దతి అమలులోలేదు, (ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకాలేవీ 
అమలులోలేవు. ఎంతో అసంతృప్తి కరమైనదైనా (ప్రనూతిసౌకర్యం ఒకటి 1080లో 
మా(్రమే అమలులోకి వచ్చింది. 

ఫ్యాక్టరీ కార్మికుల వాస్తవ వేతనాలు 1889-_1929లో పడిపోయాయి ; శక్తివంత 
మైన (టపేడ్‌ యూనియన్‌ ఉద్యమం (ప్రారంభమైన తర్వాత మా(శర్రమే, 1080లో యివి, 
1880_1890లో వున్న స్టాయిని అందుకున్నాయి. ఇదికూడా కార్మిక ఉత్పాదక శక్రి 
50 శాతానికి పైగా పెరిగినపుడు. వీటి ఫలితం, సగటు కార్మికుడు, కేవలం తిండి 
లభించే స్థాయికొన్న తక్కువగా నివశిస్తూ వుండేవాడు. బిటిష్‌ పాలనలో భారతీయ 
కార్మికుల జీవన పరిస్తితుల గురించి 1988లో (వ్రాస్తూ (ప్రఖ్యాత జర్మన్‌ ఆర్జిక_చరిత 
కారులు (ప్రొఫెసర్‌ * Jurgen Kuczyaski ”” “శగిన ఆహారంలేక, జంతువుల 
మోస్తరుగా నివశిస్తూ, వెలుకురు, గాలి, నీరులేకుండా, భారత పార్మిశామిక కార్మికుడు, 
(ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానంలో అతిగా పీడింప బడిన వాడిలో ఒక 
డియ్యాడని'' (వ్రాశారు. 

తేయాకు _ కాఫీ రోటల్లో పరి నీతులు యింకా అధ్వానంగా వుండేవి. ఈ తోటలు 
అం రక్క్ళువ జనంగల (పాంతాలలో ఆరోగ్యవంతంకాని వాతావరణంతో వుండేవి. 
అయినప్పటికీ, తోటం యజమానులు, బయటినుంచి కార్మికుంను ఆకర్షించడానికి తగిన 


30 స్వాతంత్ర్య సమరం 


వేతనాలు, చెల్లించేవారు కారు. దీనికి బదులు, కార్మికులను భ ర్తీచేసుకోడానికి అబద్ధపు 
హామీలు యిచ్చేవారు ; తోటల్లో వీరిని బానిసలుగా వుంచడానికి, బలవంతం, దౌర్గన్యం- 
హింసలు పె'పేవారు. తోటల కార్మికులను పీడించి, బానిసలుగా వుంచడానికి అనువైన 
శికెస్మతులను ఆమోదించి, (పభుక్వం, యజమానులకు పూర్తిగా తోడ్పడేది. 


కొద్దికాలంలోనే, భారత కార్మికవర్గం అతీశ క్తి వంతమైన సామ్రాజ్యవాద వ్యరిరేక 
చెఖరిని అవలంబించింది. 


జనాభాలో జాతీయ ఉద్యమానికి వెన్నెముకగా మరోముఖ్య సాంఘిక వగ్శ్మమెన 
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గం, ఏర్పడ్డాయి. 10వ శతాబ్దం మొదటి అగ 
భాగంలో (బ్రిటిష్‌వారు చిన్నచిన్న (_పభుక్వ ఉద్యోగులను భర్తీచేసుకొని, కొ త్రపాఠ 
శాలలు, కోర్టులు ఆరిచి కొ త్తఉద్యోగాలు వృత్తులు ఏర్పాటు చేయడంతో ఈ వరాలకు 
నూతన అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆంతరంగిక, విదేశ ప 
హఠాత్తుగా పెరిగిపోవడంవల్ల అన్ని స్థాయిలలోనూ వర్తకవగ్గం విస్తృతమైంది. 
అయితే అభివృద్ధిచెందని వలస ఆర్థిక వ్యవస్త అసలు స్వభావం తేటతెల్లమయింది. 19వ 
శతాబ్దం ఆఖరుకొల్లా, విద్యావంతులై న కొద్దిమంది భారతీయులలోకూడా, నిరుద్యోగం 
(ప్రబలింది. యావద్‌ భారత దేశంలోనూ అప్పుడు విడ్యావంకులసంఖ్య, ఢిల్లీ వంటి 
(పస్తుత చిన్న ప్రాంతంలోకన్నా, తక్కువగా వుండేది. అంతేకాకుండా, ఉద్యోగాలు 
దొరికినా, మంచివుద్యోగాలన్నీ ఇంగ్లీషు మధ్యతరగలి, ఎగువ తరగలి వర్గాలకు కేటా 
యించారని, వీరు తెలుసుకున్నారు. ముఖ్యంగా, వి. ఏ. డిగ్రీ పొందకుండా, విశ్వవిద్యా 
లయాలనుంచి చదువు మానివేయవలని వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు మృగ్య 
మయ్యాయి. ఆర్థికంగా అభివృద్ధిచెందుతూ, సాంఘికంగా, సాంస్క్య్యాతికంగా ఆధునిక 
మైన దేశం మా(్రమే (ప్రయోజనకరమైన, అర్ధవంతమైన జీవిరం గడపడానికి, 
ముఖ్యంగా, పేదరికమూ, నిరుద్యోగము, సాంఘిక _ ఆర్జికహోదా కోల్ప్చోవడము 
లేకుండా సాంఘిక __ ఆర్థిక అవకాశాలను కల్చ్పించగలదని, మధ్యకరగతి, (కింది మధ్య 
తరగితి భారతీయులు త్వరగా (గహాంచారు. 


ఛారత పార్నిశామిక పెటుబడిదారి వరం, 1858 తర్వాత వృది చందింది. వీరు, 
ణి tas య 
త్వరగా (బిటిష్‌ పెట్టుబడిదారు లలో పోటీ చేయడం మొదలు పెట్టారు. అధికార వర్తక 
సుంకాలు, రవాణా, ప్రభుత్వ ఆర్థిక విధానాలవల్ల తమ పెరుగుదల అరికట్టబడుతో ందని 
వీరు (గహించారు. స్వతంత్ర ఆర్థికాభివృద్ధికి సతమతమవుతూనే వీరు, పతి మూల 
ఆరిక సమసఃమీద సామాజ్వువాదంతో ఘర్షణకు దిగారు. 
అ లి CU ల్రీ ల 


బి9టిషు పరిపాలనా (ప్రభావము 31 


పశ్చిమ యూరోప్‌లో సుస్తావితమయిన పరిశ్రమలతో పోటీ చేయడంలో ఎదు 
రవుతూవున్న బలహీనాన్ని అవరోధాలనూ అధిగమించాలి అంసే, భారత పెట్టుబడిదారి 
వర్షాలకు (_పభుక్వం, (కియాత్మకొంగా, సరాసరి సహాయాన్ని అందజేయాలి. ఇదే 
సమయంలో ఫా9ంసు, జర్మనీ, జపాన్‌లలో పరిశ్రమలను (కియాత్మకమైన, అశేష 
(పభుత్వ సహాయంతో అభివృద్ధి చేస్తున్నా ఇటువంటి సహాయం భారర పెట్టుబడి 
దాగకు లభించడం లేదు. ముఖ్యంగా భారత పరిశ్రమలకు సుంకాల రక్షణ లభించి 
నట్లయితే, చౌక అయిన విదేశ సరుకులు, మన వస్తువులకన్నా ఎక్కువగా అమ్ముడు 
బోవు. ఇటువంటి రక్షణ యివ్యలేదు; దీనికి బదులు (పపంచంలో మరే దేశంలోనూ 
లేని స్వేచ్చా వర్తకాన్ని పూర్తిగా _పవేళ పెట్టారు. 

సానుభూతిగ॥ల అధికారదర్ప (_పభుర్వం, భారత పెట్టుబదిదార్హ్లకు సహాయపడి, 
అనేక విధాల తోడ్పడేది. పశ్చిమ యూరోప్‌లో అధికార దర్పంగల (ప్రభుత్వాలు, 
పెట్టుబడిదారుల వర్గం మోస్తరుగానే, పెట్టుబడిదారి అనుకూల దృక్పధాన్ని కలిగి 

య a అయి లబ € 
వుండేవి. వీరిద్దరినీ వందలాది బంధాలు అతి సన్నిహితం చేశాయి. భారత దేశంలో 
అధికారదర్ప (పభుత్వం, విదేశీయమైనది. ఇది, (బిటిష్‌ పెటుబడిదాన్లతో అత్యంత 
సన్నిహితంగా వుండేది. వీరి సహజ సానుభూతి, (బిటన్‌లోగానీ, భారత దేశంలోగానీ 
పున్న “పెట్టుబడిదార్హ పట్ట మ్మాతమే వుండేది. కాగా, వీరు భారత పార్మిశ్రామికుల 
కృషిపట్ల సానుభూతిలేని భావాన్ని, శతృ భావాన్ని కూడా కలిగివుండేవారు. 

భారత పెట్టుబడిదార్లు, పెటిష్టమయిన విదేశ పెట్టుబడిదార్లు ఆధిపత్యం చెలాయించి 
అణగద్రొక్కుతారని భయపడేవారు. 1918 తర్వాత, భారత పరిశ్రమల్లో, భారీ విదేశ 
పెట్టుబడులను పెట్టడం (పారంభమయి, 1920 సంవత్సరాలలోనూ, 1930 సంవత్స 
రాలలోనూ సుంకాల రక్షణ (కిండ లాభాన్మ్మ పొందటానికి 'పెదపెద (బ్రిటిష్‌ పారి|శామిక 

శి (లు (యట 

సంస్థలు, భారత దేశంలో అనుబంధ సంస్థలను ప్రారంభించి చౌక అయిన భారత 
కార్మికులనూ, సమీప మార్కెట్లను, ఉపయోగించుకోవడం మొదలు పెట్టడంతో, 
ఎలాగయినా మనుగడ సాగించాలన్న భావం వీరిలో. బయలుదేరింది. భారతీయ 
పెట్టుబడిదార్లు, అప్పుడు “భారతీయ మార్కెట్లు భారతీయుల ఆధిపత్యంలో ఉండాలి” 

యట ౧ ౧ 
అన్న నినాదాన్ని లేవతీశారు. 

భారత పెట్టుబడదార్లు, ఈ విధంగా వలస అర్థిక స్వరూపానికీ, పాలనా యం(్రాం 
గానికీ, విధానాలకూ బాహాటంగా. ఎదురు తిరిగారు. దేశీయ పెట్టుబడిదార్హకు అనుకూల 
మయిన జాతి. దేశమూ - (ప్రభుత్వమూ అవసరమని వీరు (క్రమేపీ _గహించారు. 
విదేశ సామా్రజ్యవాదులు దేశంపై ఆధిపర్యం చెలాయిసువున్నంతవరకు, భారత వర్తక 


82 స్వాతంత్ర్య సమరం 


పరిశ్రమలు శీ(ఘ్రుగతిలో అభివృద్ధి చెందజాలవని పీరు భావించారు. అయితే ఆన్తిగల 
వారుగానూ, అభివృద్ధిచెందుతూవున్న వర్గమయినా బలహీనవర్గం వారుగానూ తాము 
ఆధారపడివున్న విదేశ పరిపాలకులతో, బాహాటంగా, . (ప్రత్యక్ష సంఘర్షణకు వెంటనే 
వీరు దిగలేదు. పాలకుల పక్షపాతంకోసం వీరు ఎదురుచూనేవారు. అయితే 1018 
తర్వాత, ముఖ్యంగా ఆర్ధిక ౦గా వీరు, శ్రీ ఘగితిలో అభివృద్ధి చెందుతూవున్న చాతీయ 
ఉద్యమాన్నీ , వ్యక్తిగత జాతీయ నాయకులనూ బలపరచడం మొదలు పెట్టారు. 


జాతీయతా భావం తల ఎత్తడంతో ఆధునిక భారతీయ మేధావులు ఆతి ముఖ్యమైన, 
సృజనాత్మక పాత్ర నిర్వహించారు. భారత దేశంలో టబిటిష్‌ అధికారం నుస్థావితం 
కావడంతో గతంతో సంబంధంలేకుండా పోయిందనీ. నూతన చారిత్రక యుగం 
(పారంభమైందనీ మొట్టమొదట గుర్తించినది వీరే. ఆరంభంలో వీరు (బ్రిటిష్‌ పాలన 
పట్ల అనుకూల. వైఖరి ప్రదర్శించారు. 19 వ శతాబ్దం ఆరంభంలో రాజారామ్‌ మోహన్‌ 
రాయ్‌వంటి వ్యక్తులు (గుడ్డిగా దేశభక్తి కిని కలిగివుండటంవల్ల (పయోజనంలేదనీ, కొద్ది 
మంది విదేశీయులు యింత విశాలమయిన దేశాన్ని, ఆంతరంగిక సాంఘిక, ఆర్థిక, 
రాజకీయ, "మేధాబలహీనత వల్లనే జయించ గలిగారనీ, (బ్రిటన్‌, అప్పట్లో, ఉన్నతమైన 
సంస్కృతి, నాగరికత కలిగివుందనటం నిస్సందేహమనీ, స్పష్టంగా (హించారు. 
సమకాలీన భారత సమాజాన్నీ, వ్యవస్థనూ, వీరు, బాహాటంగా నిర్మొహమాటంగా 
విమర్శించారు. ఈ వ్యవస్థ భవిష్యద్‌ భారత అభివృద్ధికి 'పాకిపదికగా ఉపకరించ జాల 
దని వీరు స్పష్టంచేశారు. అందువల్ల వీరు, సమాజాన్ని, దేశాన్ని ఆధునికం చేయ 
డానికి పూనుకున్నారు. 


ఇహ ఆర్థిక రంగంలో, ఆధునిక పరిశ్రమలు, ఆర్టికా భివృద్ధి-సౌ భాగ్యవంతిమయ్యె 
అవకాశాలు, “వీరిని ఆక కర్షించాయి. అప్పట్లో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన 
(బిటన్‌ , ఆధునిక శాస్త్రసాంకేతిక, అర్థిక వ్యవస్థలను భారతదేశంతో సహా హా తనవలసల్లో 
పవేశపె డుతుందని ఆశించారు. రాజీలు రంగంలో, ఆధునిక భావాలు, (పజాస్వామ్యా 
నికి దారితీసే (ప్రజల సర్వం సహధికార నిద్ధాంతమూ, వాక్‌ స్వాతం(త్యమూ , పష్మతికల 
"స్వేచ్చ, సమావేశాలు, పాలకులను దహరంగరంనో విమర్శించేహక్కు., వీరిని ఆకర్షిం 
చాయి. తమ కండ్ల ముందు, భారతదేశం సమైక్యం కావడం, భారతఠ(పజలు ఒశే 
ఉమ్మ డిజాతిగా రాపొందటం_ వీరుచూశారు. ఈపనిని పూర్తి రిచేయడంలో (బటన్‌ తోడ్చ 
డుతుందని వీరు ఆశించారు. విశ్వాసానికి భిన్నంగా, ఆధునిక హేతువాదం, వీరిని ఆకర్షిం 
చింది. సారస్వతాన్నీ, కళలనూ (ప్రజారంజకం చేయాలనీ, పెద్దలకు మాత్రమే యివి 
అందుబాటులో వుండకూడదనీ, వీరు (గహించారు. ఇందుకోసం. వీరు, ఇం గ్లీషభాషా 


బి9టిషు పరిపాలనా (ప్రభావము 38 


విద్యా బోధనద్వారా ఒకవైపు ఆధునిక విద్యను వ్యాప్తిచేయాలనీ, మరోవైపు ఆధునిక 
భారతీయ భాషలను అభివృద్ధి పరచాలనీ, వీరు (పచారంచేశారు. సాంఘికరంగంలో, 
సాంఘిక స్వేచ్చ, సమాజుంపట్ల, వ్యక్తిపట్ల మానవతా భావము, (పతివ్యక్తికి 
పారితోషికం లభించాలన్న భావమూ, వీరిని ఆకర్షించాయి. 

ఈ విధంగా దాదాపు అర్థశతాబ్దం, (బ్రిటన్‌ అప్పుడు దాగా పురో భివృద్ధిచెందిన దేశం 
కాబటి, భారతీయ సమాశాన్ని తీర్చిదిద్ది, మార్చడం బైటిష్‌ పాలన్యక్రింద జరగగలదని 

లబ ౧ 
ఆధునిక ఛారత మేధావులు విశ్వసించారు. దీని ఫలితంగా వీరు, [బిటిష్‌పాలనను 
బలపరిచారు. భగవదను([:హంవలయిది ఏర్పడిందనికూడా వారు వర్ణించారు. 1857లో 
రిరుగుబాటు జరిగినపుడుకూడా వీడ, యిదే బలాన్నియిచ్చారు. 

ఆయితే [0వ శతాబ్ద మొదటి 75 సంవత్సరాలలోనూ పరిణామాలు, ఏరంగంలోనూ 
తాము అనుకొన్నట్టుగా జరగనందున వీరు నిరాశ చెందారు. తాము ఎదురు చూచిన 
వాటిని మరుగు పరిచారనీ, (బెటిష్‌ పాలన స్వభాప_స్యరూపాలను తప్పుగా అరంచేసు 

0 

వమ. -రీసకికార అమమని, లీరుఖావళతారు 

ఈవిధంగా వాస్తవంగా, బిటిష్‌వారు, ఆధునిక సాంకేతిక_పరిశమలను భారత 
వేశానికి బదలాయించలేదు. 1866 మొదలు 1901 వరకూ, భారతదేశంలో సంభవించిన 
క్షొమపరంపరవల్ల అభివృదిని గురించి కన్న పగటి కలలన్నీ పటాపంచలయ్యాయి ; 

గా లధ 
మేధావులకు, (ప్రజల పేదరికమూ, దేశం అఆర్జికంగా అభివృద్ధిలో బాగా వెనుకబడి 
వుండటం మాషరమే మిగిలాయి. భారత అర్జిక వ్యవస్థమీద సామ్రాజ్యవాదుల 
కంటోలు వున్నంఠవరకూా, భారతదేశం, ఆర్థికంగా అభివృద్ధి చెందజాలదనీ, ఆంతే 
కాకుండా యింకా వెనుకబడినచేళంగా మారిపోయిందనీ వీరు [గహించారు. రాజకీయ 
రంగంతో (బిటిష్‌ అధికారులు, రాజకీయ నాయకులు స్వపరిపాలనా (ప్రభుత్వంలో భార 
తీయులకు శిక్షణ యివ్వడినున్న నినాదాన్ని వదులుకున్నారు. శాశ్వతమైన దాతృత్వ 
నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడమే బ్రిటిష్‌పాలన రాజకీయ లక్ష్యమని (పకటించారు. 
భారతీయులు, స్వపరిపాలనా (ప్రభుత్వానికి గానీ, _పజాస్వామ్యానికిగానీ అర్హులుకారని 
CN 

వారన్నారు. భారత మేధావులను ఆకర్షించిన ప్యతికాస్వాతం[త్ర్యంతో జోక్యంకలగ 
జేసుకోవష౦ మొదలు పెట్టారు. ప్రాథమిక పౌరహాక్కులనూ, _ భావస్వాత(ంత్యాన్ని , 
వాక్‌ స్వాతం[త్యాన్నీ, సమావేశ న్వేచృనూ అంతకంత ఎక్కువగా ఉల్లంఘించి, పరి 
మితం చేశారు. శాంతియుత అభివృద్ధికీ, ఆధునికీకరణకూ ముఖ్యషరతుగా అంతకి 
ముందువారికి 'కనుపించిన శాంతిభద్రతలు, రాజకీయ--ఆర్జిక ఆకేపణకు ముసుగుగా 
తయారయ్యాయి. భారతదేశాన్ని సమైక్యంచేసి, ఒకేజాతిగా రూపొందించడానికి బదులు, 


94 స్వాతం(త్య సమరం 


(బిటిష్‌వారు, కులమత విద్వేష శక్తులనూ (ప్రాంతీయతత్వ విచ్చిన్నకర ళక్తులనూ, 
అడుగంటి పోతోన్న సంస్థానాధిపతులనూ (పోత్సహించడంద్వారా, దేశాన్ని తమ 
అదుపు (క్రింద వుంచుకోడానికి (ప్రయత్నించారు 


సాంస్కృతిక రంగంలో, భారత మేధావులు, పురోభివృద్ధి భావాలు త్వరగా అంత 
రించి పోతున్నాయని (హించారు. గిటిష్‌ భారత్యవభుత్వం తన బడ్జెటులో మూడో 
శాతానికన్నా తక్కువగా విద్యకోసం ఖర్చుచేనింది. సామాన్య (గ్రజానీకం విద్యనూ, త్రీ 
విద్యను అలక్ష్యం చేసింది ; ఉన్నత విద్యనూ, ఆధునిక భావాలవ్యావ్రినీ అరికట్టింది. 
1858 తర్వాత (బైటిష్‌ పరిపాలకులు సాంఘిక సంస్కరణల (ప్రయత్నాల నన్నింటినీ 
పదులుకున్నారు ; బాగా వెనుకబడిన, సం(పదాయ సిద్ధమైన, సనాతన, సాంస్క్యాతిక, 
మత, సాంఘిక శక్తులకు సన్నిహితం కావడం మొదలు పెట్టారు. 


దీని ఫలితంగా ఆధునిక భారతీయ మేధావులు, (బిటిష్‌ పాలకుల మూలలక్షణాలను 
అవగాహన చేసుకొని పరిశీలించే ముఖ్యకర్తవ్యానికి పూనుకున్నారు. వీరి అవగాపన 
'పెంపొందటానికి కొంత వ్యవధి పట్టింది. అయితే 19వ శతాబ్దం అంకమయ్యేటప్పటికి, 
తమకు లోగడ కనుపించిన భారతదేశపు ఆధునికీకరణ అన్నది, వాస్తవంగా వంస 
తత్వాన్ని విధించడ మేనని, వీరు, (గ్రహించ గలిగారు. ఇప్పుడు వీరు, సామాజ్యవాదా 
నికి వ్యతిరేకంగా జాతీయ రాజకీయ ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి పూనుకున్నారు. 


మరోమూడు సాంఘిక వర్గాలయిన జమీందార్లు, భూకామందులు, సంస్థానాధిసతులు, 
(పభుత్వ సర్వీస్తుల్లోవున్న ఉన్నత భారత ఉద్యోగులు, సంప్రదాయ సిద్ధమైన మేధావులు, 
సాామాజ్యవాదంపట్ల ద్వంద వైఖరిని (దర్శిస్తూ వుండేవారు. జమీందార్లు, భూకా 
మందులు, సంస్థా నాధిపళులు. తమ (_పమయోజునాలు, పరిపాలకుల (ప్రయోజనాలతో 
ఏకీభవించడ ౦ వల్ల ఒకే వర్గంగా విదేశ పాలనకు, విధేయతతో వుండేవారు ఇదే 
విధంగా (పభుత్వ సర్వీసులలో వున్న ఉన్నత భారత ఉద్యోగులు, ఒక పేదడేశంలో 
ఉన్నత జీవన (ప్రమాణాలను పరిపాలకులతో పాటు అనుభవిస్తూ, పాలనాధికార, ఉన్నత 
సాంఘిక హోదా దర్పంతో వుండేవారు. వీరు చివరివరకు మొత్తంమీద (బ్రిటిష్‌ పాలన 
సాధనాలుగా విధేయతతో వుండేవారు. అయి: ఈ రెండు సాంఘిక వర్గాలనుంచికూడా 
అనేకమంది వ్యక్తులు, దేశభక్తి భావంతో, అప్పుడు (ప్రారంభించిన జాతీయ 
ఉద్యమంలో చేరారు. 


మేధావుల్లో, మతబోధకులు, తత్వవేత్తలు, ఉపన్యాసకులు, _ విద్యావిధానంలోని 
అధ్యాపకులు పరస్ప్సళ వైరుధ్య ఒత్తిడులకు లోనయ్యారు సాంఘిక _ మతసనాతన 


బింటిషు పరిపాలనా (ప్రభావము 85 


దృక్పథంవల్ల, రాజకీయ సనాతన దృక్పథానికి వీరు లోనయ్యారు. అధికారంలో 
వున్నవారికి విధేయతతో వుండే సుదీర్హ చారిత్రక సంప్రదాయం కూడా, వీరికి వుంది. 


ఇదే సమయంలో, ఆధునిక పాఠశాలలు, కళాశాలల వ్యాప్తి, సం(పదాయ సిద్ధమైన 
పాఠిశాలలు, బడులు, ఉన్నంత విద్యా కేంద్రాలు మూతపడటానికి దారితీయడంతో (కింది 
స్థాయిలలోని సంప్రదాయ సిద్ధమైన మేధావులసంఖ్య, బాగా తగ్గిపోయింది. మేధావులలో 
చాలామంది ఆధునిక సంస్కృతి భావన, మత సాంఘిక సంస్కరణల ఉద్యమాలకు, 
ఆదర్శ కారణొలవల్లా, సమాజంపై తమ ఆధిపత్యాన్ని తామే అలక్ష్యం 'చేయడంవల్లా, 
కీ వంగా (ప్రతికూలమయ్యారు. కైీస్తవ మిషనరీల విదోహపూరితమైన మతప్రచారం 
కూడా వీరిలో కోపోచేకాలను కలిగించాయి. 


దీనిఫలితంగా చిట్ట చివరికి సం(ప్రదాయ సిద్దమైన మేధావులలో రెండు భిన్న 
పోకిడలు తలఎత్తాయి. ఒక పోకడను గట్టిగా బలపరిచేవారు, ఆధునిక భావాలకు తమ 
వ్యతిరేకతను కొనసాగిస్తూనే, జాతీయ ఉద్యమంలో పాల్గొనడాన్ని బలపరిచారు, 
మరో పోకడను ఐలపరిచేవారు, సమాజంలో తమ (ప్రముఖ స్థానాన్ని కాపాడుకుంటూ 
వుండగిలమనే ఆశరో, విదేశ పరిపాలకులను బలపరిచారు. (ప్రభుత్వం రెండోపోకొడను 
అనుసరించే వారిసి, గట్టిగా (ప్రోత్సహించింది. 


దీనివల, దేవాలయాలు, మఠాలు, మసీదులు, దర్గాలు, గురుద్వారాలు, ఇతర మత 

న్‌, 
వ్యవస్థలు, సంప్రదాయ సిద్ధమైన మేధావుల పూర్తి అదుపు(కిందికి వచ్చివేశాయి. 
పభున (ఇ0కూడా, పింఛన్లు, ఆర్థిక బహుమతులు, విరుదులు, గౌరవాలు మొదలయినవి 


జూ 
యిప్వుడి౦ద్వారా, మేధావులను పోషించడం మొదలుపెట్టింది. సంప్రదాయ సిద్ధమైన 
విద్యావిధానాన్ని ర్భరమంగా అమలులో వుంచడానికి కూడా యిది చర్యలు కశక. 


త 


ఇంతకి ముందు మోస్తరుగా, సాంఘిక _ సాంస్కృతిక సంస్కరణల bus 


వదులుకుని సనాతనుల గౌర వాన్నికూడా (పభుత్వం పొందగలిగింది. ఆధునిక అయిన 
చాతీయర, .పజాస్యామ్యం, ఆరికౌభివ్నది, భావాలు వ్యాపి పికౌకుండా అరికట్టడానికి 
జ్‌ @ అం 


శపు సం(పదాయ సిద మెన భావాలు _ సంసలు mls 
: 0 — 6 గ్‌ 
భారతియులుు తమ తాత్విక _ మఠ సం(పైదాయాలసె దృష్టిని 
ఓ బి 

రం(దకరించాలన, స చింతన కలిగివుండాలసీ, తమ ఆర్థిక, రాజకీయ, పాలనా 
హిం చేవాధ్యతను, (బిటిష్‌వారికి వదిలివేయాలనీ, చిటిష్‌వారు, 
(ప్రచారం చేయడం మొదలుపటారు. ఈ కార్మిక విభజానకూడా సం్యపదాయ సిద్దమైన 
అమో 

మభావలను ఆకర్షించింది 


38 స్వాతం (త్య సమరం 


పరిపాలకులు జాతి జాన్నత్యాన్ని (పదర్శించడ ౦వల్ల కూడా, సంస్థానాధిపతులు 
అతి _పేదవారిలోనూ, జమీందార్లు _ కౌలుదార్లలోనూ, ఉన్నత అధికారులు _ 
గమాస్తాలలోనూ, ధనికులు ' పేదలలోనూ, జాతీయతా భావం పెచ్చు పెరిగిపోయింది. 
బ్రిటిష్‌వారు, ఎల్లస్పుడు భారతీయులకు దూరంగా వుండేవారు; జాతీరీత్యా ఉన్నతులమని 
బావించేవారు. అయితే, 10వ, శతాబ్దం అర్ధభాగంలో, ఇరువురి మధ్యా సాంఘిక _ 
జాతి వ్యత్యాసం ఎక్కువ కావడంతో ఒక ముఖ్యమైన మార్చువచ్చింది. సామ్రాజ్య 
వాదాన్నీ, సామ్రాజ్యవాద ఆదర్శాలనూ పునరుజ్జీవింప చేయడంలో ఒక భాగంగా 
నల్లవారికన్నా తెల్లథాళ్ళు అధికులన్న దాత సిద్దాంతాలను యూరోప్‌లో “(ప్రచారం చేయడం 
మొదలయింది. భారతదేశంలోని బ్రిటిష్‌వారు యిప్పుడు భాహాటంగా, భారతీయులు 
తక్కువజాతి వారని (పకటించారు. అధికారం చెలాయిస్తున్న వారికి (ప్రత్యేక 
హక్కులుండాలని గట్టిగా చెప్పారు. వైస్రాయి మేయో వంటి _పముఖవ్యక్తి కూడా 
1870 లో పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి (వాన్తూ మేమంతా తక్కువజాతి వారిని పరి 
పాలించే అద్భుతకృషిని నిర్వహిస్తూవున్న బ్రిటిష్‌ పెద్దలమని మీ (కిందివారికి బోధించండి” 
అని తెలియజేశారు. ఈ జాతి అహంకారాన్ని (పదర్శించడ వల్ల, సధ్భావమూ, అత్మ 
గౌరవమూగల (ప్రతిభారతీయుడు అగౌరవ పరచబడి, హీనపరిచినట్టు భావించాడు; 
జాతీయతా భావాలు __ కార్యకలాపాలు వారిలో పురికొల్స బడ్గాయి. 

మొత్తంమీద చేప్పాలంటే, బ్రిటిష్‌పాలన మూలవలస స్వభావము, భారత (ప్రజల జీవి 
తంపై దాని ద్యుష్పభావము, భారతదేశంలో శక్తివంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక 
ఉద్యమం తలఎత్తి పటిష్టంకావడానికి దారితీశాయి. ఈ ఉద్యమం, భారత సమాజంలోని 
అన్ని జాతుల్లోనూ, వర్గాల్లోనూ, పరివ్యాప్తం కావడంతో, యిదిజాతీయ ఉద్యమ మయింది. 
ఈజాతులకూ వర్గాలకూ, సా_మాజ్యవాదంతో వైరుధ్య మేర్చడటంవల్ల, ఉమ్మడిజాతీయ 
ఉద్యమంలో వీరంతా సన్నిహిత మయ్యారు. వీరి ప్రయోజనాలలో పరస్పర సంఘర్షణ 
కూడా ఏర్పడింది, అయికే ఈ పరస్పర విబేధాలను వీరు విస్మరించి ఉమ్మడి 
శతృ్శవుప వ్యతిరేకంగా వీరంతా సమైక్య మయ్యారు. 


Il పాంరంభ ఘట్టం 


సం(ప్రదాయసిద్దమైన (ప్రతిఘటన 


భారత దేశంలో బ్రిటిష్‌ పాలన ఏర్పడిన మొదటి రోజునుంచి కూడా భారత్మప్రజలు 
(బిటష్‌ పాలనను (ప్రతిఘటించారు. దాదాపు ఒక సంవత్సరంగడిచినప్పటినుంచీ, 1857 
వరకూ, దేశంలో ఏదో ఒక (ప్రాంతంలో సాయుధ తిరుగుబాట్లు జరుగుతూనే వుండేవి. 
సం(పదాయ సిద్ద మైన నిరాఘాటమయిన ఈ తిరుగుబాటు సూలంగా మూడు రూపా 
లలో వుంది: పౌరతిరుగుబాట్లు; ఆదిమవాసుల _ తిరుగుబాటు; కర్షక ఉద్యమాలు, 
తిరుగువాట్లు. 


పొరతీరుగుబాటు 
౧ 


భారతదేశాన్ని (బ్రిటన్‌ జయించిన పద్ధతి, (బ్రిటిష్‌ పరిపాలన పటిష్టం కావడం, 
(ప్రజలలో అసంతృపి నీ, ఏహ్యభావాన్నీ కలిగించాయి. బ్రిటిష్‌ భారతనైన్యంలో పని 
చేస్తూవున్న భారత సైనికులకు కూడా ఈ భావం కలిగింది. దాదాపు 100 సంవళ్స 
రాలు (ప్రజలలో కలిగిన అసంతృప్తి వల్ల, పదవీచ్యుతులై న సామంతులు లేక వారి 
సంతానము, బంధువులు, జమీందార్లు, పోలిగార్లు, మాజీ'నై నికులు, అధికారులు, భారత 
సంస్థానాలను అదుపులో వుంచుకున్న వారి నాయకత్వం క్రింద, సాయుధ తిరుగు 
బాటు జరిగింది. తమ స్వంత కష్టనిష్టురాలవల్ల అనేక మంది కర్షకులు, వృత్తి పని 
వారు, ఈ తిరుగుచాట్లలో పాల్గొని, వీటికి వెన్నెముకవలె పనిచేశారు, బెంగాల్‌, 
బీహార్‌ లలో (బ్రిటష్‌ పాలన ఏర్పడినపుడే ఈ పౌర తిరుగుబాట్లు (ప్రారంభమయ్యాయి. 
భూమి శిస్తు ఎక్కువ చేయడం, ఈస్టు ఇండియా కంపెనీ, దాని ఉద్యోగులు వృత్తి 
పని వారిని పీడించుకు తినడం, పాత జమీందార్లను తొలగించడం, అతి (ప్రమాద 
కరమైన పరిస్థితి తలఎోటట్టు చేశాయి. (ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ, (ప్రజా తిరుగు 
బాట్లు జరిగాయి. ఈ అసంతృప్తి ఎంత విస్తృత మెనదో, విశదం చేయడానికి ముఖ్య 
మెన వాటిలో కొన్నింటిని ఉదాహరి స్తే చాలు. 


88 స్వాతం(త్య సమరం 


మత భిక్షువులు, తొలగింపబడిన జమీందార్ల నాయకత్వం (క్రింద జరిగిన సన్యాసి 
తిరుగుబాటులో బెంగాల్‌కి చెందిన మాజీ సైనికులు నిర్వాసులయిన కర్షకులు పాల్గొ 
న్నారు. సన్యాసి తిరుగుబాటు 1768 నుంచి 1800 సంవత్సరం వరకూ జరిగింది' 
ఆ తర్వాత షెవార్‌ తిరుగుదాటు బెంగాల్‌ శీహార్ల లోని ఐదు జిల్లాలలో 1766 
నుంచి 1772 వరకూ జరిగింది. 1795 నుంచి 1816 వరకూ మరో “షేవార్‌ తిరుగు 
జాటు జరిగింది. 


బ్రిటిష్‌ అధికారాన్ని దేశంలో యితర ప్రాంతాలకు విస్తరించటంవల్ల, యిదేమో స్త 
రుతిరుగుబాట్లు జరిగాయి. ఒరిస్సా జమీందార్ల తిరుగుభాటు 1804 నుంచి 1817 
వరకూ జరిగింది. దక్షీణ భారతదేశంలో విజయనగరం రాజా 1794 లో తిరుగు 
బాటు జరిపాడు. తమిళనాడు పోలిగార్లు 1790 -సంవత్సరాలలోనూ, మలబార్‌ - 
దిండిగల్‌ 1801 సంవత్సరంలోనూ, ఆంధ తీరం 1801 నుంచి 1805 సంవత్సరం 
వరకూ. పర్లాకిమిడి 1818 నుంచి 1884 వరకూ, తిరుగుబాటు జరిపాయి. 1880 - 
84 లో విశాఖపట్టణం తిరుగుబాటు (ప్రజ్వరిల్లింది. తిరువాన్కూర్‌ దివాన్‌ వేలుతంపి 
1805 లో తిరుగుబాటు జరిపాడు. పళ్ళిమ భారతదేశంలో, సౌరాష్ట్ర) అధిపతులు 
1816 నుంచి 82 వరకూ పదేపదే తిరుగుబాట్లు జరిపారు. గుజరాత్‌ కోలీలు 1824 
మొదలు 1825 వరకూ, 1828, 1889, 1849 లోనూ, తిరుగుబాట్లు జరిపారు, మహో 
రాష్ట్రలో అనేక తిరుగుబాట్లు జరిగాయి. వాస్తవంగా చెప్పాలంటే మహారాష్ట్ర ఎల్ల 
ప్పుడు, తిరుగుబాటు జరుపుతూనే వుండేది. 1824 మొదలు 29 వరకూ కిట్టూరు 
తిరుగుబాటు, 1824లో కొల్లాపూర్‌ తిరుగుబాటు, 1841లో సతారా తిరుగుబాటు, 1844 లో 
గడ్‌ కారీన్‌ తిరుగుచాటు - ముఖ్యంగా చెప్పుకోతగినవి. ఉత్తరభారతావని కూడా 
తిరుగుబాట్లకు తీనిపో లేదు. పళ్ళ్చిమ ఉత్తరప్రదేశ్‌ _ హరియాణా జాట్లు, 1824 లో 
తీవమైెన తిరుగుబాటు జరిపారు. 1805 లో బిలాస్‌పూర్‌ రజిపుట్‌లు, 1814-17 
లో ఆలీగడ్‌ తాలూకౌదార్లు, 1842 లో జజల్‌పూర్‌ బందేలాస్‌ జరిపిన తిరుగు 
బాట్లు ముఖ్యమయినవి. 


భారతదేశంలో బ్రిటిష్‌ పాలన మొదటి వందసంవత్ప్సరాల చరిత్రలోనూ ఎడతేరపి 
లేకుండా జరిగిన ఈ తిరుగుబాట్లకు, కర్షకులు, జమీందార్లు, చిన్న అధిపతుల మధ్య 
సం(పదాయ నీద్దమైన సంబంధాలు, విధేయతలు, (ప్రాతిపదిక. ఇవన్నీ పూర్తిగా స్థానికం 
గానూ, చెదురుమదురుగానూ, జరుగుతూ వుండేవి. వీరికి వెను చూపు ఎక్కవ; 
జాతీయతను గురించిన ఆధునిక భావం౦గానసీ, వలసరాజ్యాధిపత్యం స్వరూప స్వభా 
వాల గురించి ఆధునిక పద్ధతుల్లో అవగాహనకానీీ నూతన సాంఘిక సంబంధాలు 


(పారంభ ఘట్టం 99 


ఆధారంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న భావంగానీ, వీరికి లేదు. వీరి నాయ 
కులు పాతపద్ధతుల్లో నడిచేవారు; తమచుట్టూ మారుతూవున్న ప్రపంచం గురించి వీరికి 
ఏఎమా(త్రము తేలియదు. వీరిని త్రజ్రం వేయడానికి పెద్ద నైన్యాలను ఒకక 
ప్పుడు (బ్రిటిష్‌ వారు నియమించినప్పటికీ (బ్రిటిష్‌ అధికారానికి వాస్తవమైన ముప్పుగా 
వీరు ఏర్పడలేదు. విదేశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో అమూల్య 
మైన స్టానిక సంప్రదాయాలను నెలకొల్పడమే వీరు చేసిన గొప్ప సహాయం. 


1857 లో జరిగిన తిరుగుబాటులో, (బిటష్‌ పాలనకు సం(ప్రదాయ సిద్ధమైన వ్యతి 
రేకత పరాకాష్ట నందుకుంది. ఈ తిరుగుబాటులో కోట్లాది కర్షకులు, వృత్తి పని 
వారు. నైనికులు పాల్గొన్నారు. 


ఈస్ట్‌ ఇండియా కంపెనీ వైన్యానికి చెందిన నైనికుల తిరుగుబాటుతో ఈ తిరుగు 
బాటు ప్రారంభమైంది. వీరిని సిపాయిలు అనేవారు. ఈ తిరుగుబాటు అనతి కాలంలోనే 
విస్తార ప్రాంతాలకు వ్యాపించింది. (ప్రజల్లో చాలామంది ఇందులో చేరారు. విదేశ 
పాలనకు వ్యతిరేకంగా (ప్రజల్లో కొంతకాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఫలితమే 
ఈ తిరుగుబాటు. భూమిశిస్తు విషయంలో అధికార్లు అవలంబించిన విధానం, దాని ఫలి 
తంగా భూములను కోల్పోవడం, పోలీసులూ చిన్నచిన్న ఉద్యోగులూ చిన్నచిన్న న్యాయ 
స్థానాలూ అవలంబిస్తున్న అ్యక్రమవిధానాలు - వీటన్నిటితో కర్షకుల్లో అసంర్భ ప్తి 
పబలింది. (ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు లభించక పోవడంలో, మధ్యతరగతి (ప్రజలూ 
అంతకంటె పైరరగరివారూ, ముఖ్యంగా ఉత్తర భారతంలోని (ప్రజలు ఇబ్బండులకు 
గురయ్యారు. భారతీయ పాలకులూ సంస్థానాధీకులూ జుమీందార్లూ అధికారాన్ని కోల్పో 
వడంతో వీరిమీద ఆధారపడివున్న పండితులూ మౌల్వీలు మొద్మల్తెనవారికి ఆదాయం 

కపోయింది. 1856లో [బిటిష్‌వారు అవద్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని చాలామంది 
నిరసించారు. ముఖ్యంగా అవధ్‌ (ప్రజలే ఎక్కువ నిరసించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
చెనికుల్లో చాలామందికి ఈచర్య కోపాన్ని కలిగించింది. ఈనైనికుళ్లో చాలామంది 
అవద్‌కు చెందినవారు. అంతేకాక, ఆవద్‌లో తమ కుటుంబాలకు చెందిన భూములకు 
వీరు ఇప్పుడు ఎక్కువ పన్ను కట్టవలని వచ్చింది. తాలూక్‌ దార్లు - జమీందార్లలో చాలా 
మందీ ఎనేట్‌ లను (బిటిష్‌వారు స్వాధీన ౦ చేసుకున్నారు. ఈ విధంగా తమ 'ఎనేట్‌లను 
పోగొట్టుకున్న తాలూక్‌ దార్లు, (బిటిష్‌ పాలనకు (ప్రమాదకరంగా శయారయాజ.. 'బిటిష్‌ 
వెసామ్‌ లార్డ్‌ డల్‌హవునీ ఆనుసరించిన విస్తరణ విధానం దేశంలోని చాలామంది 
సంస్టానారీచులను భయకంసితులను చేసింది. విదేశ పాలకులకు పూర్తిగా లొంగి 
పోయినా లేదా వారికీ విధేయులుగా వుంటామని అభిమానాన్ని విడనాడి ప్రకటించినా 


40 స్వాతం(త్య సమరం 


కూడా తమ ఉనికికి ప్రమాదం కొలగిపోదని ఈ సంస్తానాధీశులు గుర్తించారు. నానా 
సాహెబ్‌ - జాస్సీరాణి-బహదూర్‌ షా, బిటిష్‌వారికి (ప్రధాన శతృవులుగా తయారయేందుకు 
ఈ విస్తరణ విధానమే కారణం. కంపెనీ సైనికులు లేదా సీపాయీలు, తమకు 
లభిస్తున్న తక్కువజీతాలతోనూ కష్ట జీవితంతోనూ బిటిష్‌ ఆఫీసర్లు తమను చూస్తున్న 
నీచమైన వైఖరితోనూ అసంతృప్తి చెందివున్నారు. ఆకాలంనాటి బ్రిటిష్‌ పరిశీలకు 
లొకరు ఈవిధంగా (వ్రాశారు. “సిపాయిని పురుగుకింద పరిగణించేవారు. అతన్ని తి"పే 
వారు. అతి అమర్యాదగా చూనేవారు. నిగ్గర్‌ అని వ్యవహరించేవారు. సువ్వర్‌ అంతే 
పంది అని పిలిచేవారు. (బ్రిటిష్‌ వారిలో పిన్నవయసువారు తక్కువరకం మృగం (క్రింద 
జమక ట్టి చూసేవారు. ” సిపాయికి ఉద్యోగంలో పెకిపోయే అవకాశం వుండేదికాదు. 
ఏ భారతీయుడూ సుబేదార్‌ కంటె పెద్దఉద్యోగి కాలేడు. నుబేదార్‌కు నెలకు అరవై 
డెబ్బయి రూపాయల జీతం లభించేది. 


ఈ విధంగా, 1857 నాటికి (ప్రజలందరూ తిరుగబడే పరిస్థితులు ఏర్పడ్తాయి. 
కొత్తరకం తుపాకిగుంగ్లు, తిరుగుబాటు (పారంథభానికి కారణభూతాలయాయి. కొత్త 
ఎన్‌ ఫీల్డు రైఫిల్‌ ఉపయోగించే తుపాకి గుండ్లకు మైనపు కాగితం చుట్టి వుండేది. 
వీటిని ఉపయోగించేముందు నైనికులు ఈపైకాగితాన్ని పంటితో కొరికి తొలగించవలసి 
వచ్చేది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మైనం గోమాంసంతోనూ పందికొవ్వుతోనూ 
తయారు చేనినదిగా వుండేది. దీనితో, తమ మతపరమైన భావాలను కించపరచిసట్టుగా 
భావించి సిపాయిలు కోప్యోదిక్తలయారు. తిరుగుబాటుకు సిద్దమయారు. వీరి తిరుగు 
బాటు, భారశసమాజంలోని ఇతరవర్గాలుకూడా తిరుగుబాటు జరిపేందుకు అవకాశం 
ఇచ్చింది. 


1857వ సంవత్సరం మేనెల 10వ కేదీన ఢిల్లీకి 36 మైళ్లదూరంలోవున్న మీరట్‌లో 
నైనికులు తిరుగుబాటు జరుపడంతో తిరుగుబాటు (ప్రారంభమైంది. ఊఉ త్తరంలోని 
పంజాబ్‌, దక్షిణంలోని నర్మదనుంచి తూర్పున గీహార్‌దాకా పళ్ళ్చిమాన రాజ్‌పుటానా 
దాకా ఈ తిరుగుబాటు వ్యాపించింది. మీరట్‌లోని సైనికులు తమ ఆఫీసర్లను చంపివేసి 
ఢీల్లీకి బయలుదేరారు. వీరు, ఆమరునాడు ఉదయం ఢిల్లీచేరుకోగానే ఢిల్లీ నై నికులుకూడా 
తిరుగుబాటు జరిపి నగరాన్ని స్వాధీనం చేసుకుని వ్యద్దుడైన బహదూర్‌ షాను భారత 
చక్రవర్తిగా (ప్రకటించారు. సైనికులు ఈవిధంగా తమ తిరుగుబాటును తిరుగుబాటు 
యుద్ధంగా మార్చారు. అప్పటినుంచీ తిరుగుబాటులో పాల్గొన్న నైనికులూ భారతీయ 
నాయకులూ జమీందార్లూ మొఘల్‌ చక్రవరర్తికే విధేయులుగా (ప్రకటించుకున్నారు, 
భారతీయులు ఐకమత్యానికి మొఘల్‌ చక్రవర్తి చిహ్నంగా రూపొందారు. 


(ప్రారంభ ఘట్టం 41 


ఉత్తర _ మధ్య భారతంలో (ప్రతిచోటా సిపాయీల తిరుగుబాటు దరిమిలా (ప్రజలు 
కూడా తిరుగుబాటు జరిపారు. మామూలు (ప్రజానీకం శూలాలూ - గొడ్డళ్ళూ - విల్లం 
బులు - లాఠీలు _ మొదలైన వాటిని ఉపయోగించారు. కర్షకులూ, వృత్తి పనులు 
చేసుకునేవారూ తిరుగుబాటులో పాల్గొనడంలో ముఖ్యంగా ఇప్పటి ఉతృర(ప్రదేళ్‌ దీహార్‌తో 
తిరుగుబాటుకు మంచి బలం లభించింది. అవధ్‌లో బిటిష్‌ వారితో పోరాటం 
నలిపి మరణించిన లక్‌ యాభైవేలమందిలో లక్షమంది పౌరులని ఒక అంచనా. 


1857 తిరుగుబాటుకు బలం ఇచ్చిన ఒక ముఖ్య అంశం, హిందూ ముస్టింలఐకదుత్యం. 
నెనికుల్లో (ప్రజల్లో నాయకుల్లో కూడా హిందువులు ముస్తింల మధ్యమో సరుగానే, 
ఓ... ౧ (na) గా గా చ 
పూర్తి సహకారం ఉండేది. _ తిరుగువాటుదార్లందరూ, ఒక ముస్లిం అయిన 
బహదూర్‌ షాను తమ చక్రవర్తిగా గుర్తించారు, హిందువులూ ముస్లింలూ సిపాయిలూ 
ఎదుటివారి భావాలను మన్నించారు. ఉదాహరణకు తిరుగుబాటు విజయవంత మైన చోటల్లా 
వెంటనే హిందువుల భావాలను దున్నింపు సూచనగా గోహత్యను నిషేధించారు. 
నాయకత్వంలో కూడా అన్ని స్తాయిల్లోనూ హిందువులకూ ముస్లింంకూ సమాన (ప్రాతి 

"ఇ గొ ౧ 


నిధ్యం ఉండేది. ఒక సీనియర్‌ బ్రిటిష్‌ అధికారి ఆ తర్వాత, ఈ విషయాన్ని (వస్తా 
విస్తూ “ఈ సందర్భంలో మాత్రం మహమ్మదీయులకూ హిందువులకూ మధ్య 
వైషమ్యం - కోర్చించక లేకజోయాం” అని వాపోయారు. నిజానికి మధ్యయుగంలోనూ 


1858 క ముందూ భారత (ప్రజలలో రాజకీయాలు మతపరమైనవికావని 1857లో 
సంభవించిన పరిణామాలు స్పష్టం చేశాయి. చివరకు, దేశంలోని ఎక్కువమంది 
సంస్థానాధీశుల మద్దితూ ఆదిమ జాతుల నాయకుల మద్ధతూకలిగి (ప్రపంచమంతటా 
ఉన్నత స్థితిలో వెలిగిపోతూవున్న (బైటిష్‌ సామ్రాజ్యవాదుల నైనిక శక్తికి తిరుగుబాటు 
దార్లు తట్టుకోలేకపోయారు. వీరి దగ్గర చాలినన్ని ఆయుధాలు లేవు, ఒక వ్యవస్థ 
అంటూ లేకపోయింది, [క్రమశిక్షణ లోపించింది, కృతనిశ్చయంతో కూడిన సమైక్య 
నాయకత్వం కూడా వీరికి లేదు. ఈ లోపాలను వీరు సరిదిద్దుకునే లోపునే (బిటిష్‌ 
(ప్రభుత్వం తన అమితమైన వనరులన్నిటినీ సమకూర్చుకుని తిరుగుచాటుదార్లను అతి 
క్రూరంగా అణిచివేసింది. (బిటిష్‌ వారు 1857 సెపైంబరు 20 తేదీన ఢిల్లీని స్వాధీనం 
చేసుకొని చక్రవర్తి బహదూర్‌ షాను బందీగా పట్టడంతో తిరుగుబాటుదార్లకు పెద్ద 
దెబ్బ తగిలింది. మిగాతా నాయకులు పోరాటం కొనసాగించారు కాని ఒకరి తర్వాత 
ఒకరు పరాజయం పొందారు. కాన్బూరులో నానాసాహెబ్‌ ఓడిపోయారు. ఆయనకు విధేయు 
డైన నైన్యాధిపతి తాంతియాటోవి 1859 ఏ్యప్రియల్‌లో తన మిక్రుడొకడు విద్రో 
హుడై శత్రువుకు తనను పట్టిచ్చేవరకూ ఎంతో ధైర్యసాహసాలతో గెరిల్లాపోరాటం 


(em) 


జరిపారు. రయూస్సీరాణి 1858 జూన్‌ 17 తేదీ వరకూ పోరాడుతూ ఆరోజున కూడా 
పోరాటం జరుపుతూనే మరణించింది. బీహార్‌ కు చెందిన కన్వార్‌సింగ్‌, ఢిల్లీ తిరుగు 
బాటుదార్లకు నై న్యాధిపతి అయిన అతిసమర్థుడెన నిపాయి దాక్ట్‌ ఖాన్‌ బరేలీకి చెందిన 
ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌, _ _ఫైజాదాద్‌కు చెందిన మౌలి అహముద్దుల్లా వీరందరూ 
1859 నాటికి మరణించారు. అవర్‌ బేగమ్‌, నేపాల్‌కు పారిపోవలని వచ్చింది. 

1859 వ సంవత్సరం చివరకు భారతదేశమంతటా ్రిటిష్‌ అధికారం పూర్తిగా 
స్థిరపడిపోయింది. కాని తిరుగుబాటు వ్యర్థంకాలేదు. భారతదేశాన్ని రక్షించేందుకు 
సంప్రదాయ సిద్ధమైన నాయకత్వంలో పాతపద్ధతిలో అన్నిటికీ తెగించి చేసిన 
ప్రయత్న మే అయినా ట్రిటిష్‌ సామ్రాజ్య వాదులనుంచి విముక్తి పొందేందుకు భారతీయులు 
జరిపిన మొట్టమొదటి పోరాటం ఇదే. తిరుగుబాటులో పాల్గొన్న వీరుల పేర్లు దేశ 
మంతటా... ఇంటింటా (పెలినోటా వెలిశాయి. పాలకులకు ఇది రుచించక పోయినా 
(పజలు భయపడలేదు. 

1857 తిరుగుబాటు, ్రిటిష్‌ పాలనను (వేళ్ళతో కదిపివేసింది. 


ఆదిమవానుల తిరుగుబాట్లు 


భారత దేళంలో చాలాచోట్లవున్న ఆదిమవాసులు, వందలాది తిరుగుబాట్లలో పాల్గొ 
న్నారు. బ్రిటిష్‌ ఆధిపత్య విస్తరణను, వలసపాలనను అక్రమంగా వ్యాప్తి చేయడాన్ని 
వీరు గర్హించారు. అన్నిటికన్నా, వలస ఆర్షికవ్యవస్థ - పీడన - కం(టోలు (ప్రభావం 
(క్రిందికి ఆదిమ వాసులను తీసుకుని రావడంలో ట్రిటిష్‌ వారికి సాధనాలయిన వడ్డీ 
వ్యాపారులు, న్నర్హకులు, రెవెన్యూ కర్షకులు, తమ నిరాడంబర ఆశ్రయ జీవితాలలోకి 
చొచ్చుకు రావడాన్ని వీరు గర్జించారు. ఆదిమ వాసులు జరిపిన లిరుగుణాట్లలో వారు 
అశేష దై ర్యసాహసాలనూ, త్యాగాన్ని (ప్రదర్శించారు; వీరిని అణగదొక్కే అధికార 
యం(తాంగం అతి కిరాతకంగా వీరిని హత్యచేనింది. కోపో(ద్రేకులై , వ్యవస్తీకృతం 
కాని గొడ్డళ్ళు, విల్లంబుల వంటి (ప్రాచిన ఆయుధాలుగల వ్యక్తులకూ, ఆధునిక 
ఆయుధాలుగల (కమశికీరలైన (్రిటిష్‌ భారత నైనిక పటాలాలకూ మధ్య జరిగిన 
అసమాన యుద్ధాలలో లక్షలాది మంది మరణించారు. 1820 నుంచి 1887 వరకు 
కోల్పు, 1855 నుంచి [1856 వరకూ సంతాలులు, 1879 లో రంపాలు, 1895 
నుంచి 1901 వరకూ ముందాలు జరిపిన ఆదిమ వాసుల తిరుగుబాట్లు అతి ముఖ్య 
మయినవి. 


శ! 
స్‌ ఇ జ 
స్త 
శే 


IA 


కాన 


న్న వా 


Yr 


» iy ; : 
. స స్ట మా జా 
ఫై by ee 


పూనాలో హోమ్‌ రూల్‌ లీగ్‌ క 


ఎం. జి. రనడె 


క 


Wg fF 


BE ere 


Fo Pw py 


జ 


ధ్‌ బెనర్లీ 


సురేం[ద నా 


జ 


యల 


బదురుదీన్‌ తయాబీ 


(29. 


లాలాలజ్‌పత్‌ రాయ్‌ బాల గంగాధర తిలక్‌ 


కా 
మా చ aun అనా 
ద క కస క క్‌ పై 
చు 5 ల యూ చః శ ల్‌ 
po ate ఇలా సల కం. ps 
ar జ Cd oi నో స్ట 
చ 44 మో నా ఇళ చూ bea శ 
ళం ప mw మ హు x= శ 
స క్క = తాన Raa Pn re On 
శా అం పై యు ష్‌ 
నా! | న? వ < 
శ్‌. జ వ ౫ న్‌ 
సుత ళా నో ళా కార a 
Me Pr mm = fb 1 
! CIEE జ్‌ మ్‌ hum స ఖో స్‌ో r గ్గ wh 
mee i c= న Pat Eg a} ఇ 
ఇసు. న మ UE శ mn 
Ge Po ti. Coady War ag zs త్త జ (గా f Ws 
(| ee నై న ప గ మ. 
va నా on శ: Figs న 95) 1 
రా. ¥ ww ft య Wr టో 
METRE a, ర. me క ళ్‌ ర <r t 
YHA: oe స ల <7 Pp ల య 
వ. హ్‌ we = nn ai జః 
పర లవ ళ్‌ అ + శ 
ళు యా చ మం వ ల 71 
శ. ఈ CE] ళు a il 
డక ల్ల స్త్‌ జై - 
జ. / 4 ళు 
టా pa ఎ $= ళో og క మ్స షః 
We నాం ప శే 
Es ఇ న 
ము ఘు స్‌ - | 
నానా గ్‌ కా న శ న 
భా ళో వ mag £ On క 
కడం fp ఇ ళా న నా 4! 
a £ a = Wr 
wr Warm [జయ 
Cw, శు శ్చ &= క ' య | 
be గ ష్‌ యా a bie eo] sven న. Cae { 
gare ళా ల్‌ [ | " 
& క శ స # # po అకా 
4 wh Wel 4... లా లా గ ఇనాం 
has si Cen pan శు ' Fa (| ఇ 
was ( శు el 3 
Pie? pa చ pr క్‌ Ra నాక్‌? 
గతల a లా, ఈ Can ళా 1 
స్లో మ నా ఇగ 
ణ్‌ శశ లాటి న స్రవంతి 
న్య మల క్ష ఘా = “ri ¥: 
ci చ orn, చ a = కాల స్ట "వ నుట గ 
జు ఈ = TE హాలో o> ba 
శ “టల Ce ఓ గ Ca ce! 
జ క్‌ క క కథ ౧ 
స mw ge mm (a 
గతీ శరా bre 
ఫస్‌ చే శః శ 
శ్‌ నని 


(పకటన 


బెంగాల్‌ విభజనకు భన 


(పారంభ ఘటం 48 
లు 
కర కుల ఉద్యమాలు _ తిరుగుబాటు 
(9 (ne) 


భారతీయ కర్షకులు, ముఖ్యంగా వలసపాలకుల పీడనకు లోనయ్యారు; డీని ఫలి 
తంగా వీరు, (పతి అడుగున, సమరం జరిపారు. దురదృష్టవశాత్తు (బ్రిటిష్‌ వలస 
తత్వానికి వ్యతిరేకంగా క్‌ర్షకి ప్రతిఘటనవివరాలు సులభంగా అందుబాటులో లీవు. 
ఇవి, (ప్రభుత్వ ప్రాచీన సం(గ్రహాలయాలలోనూ, ఆధునిక చరిత్రకు సంబం 
ధించిన ఇతరపత్రాల్లోనూ, యింకా గుప్తంగా వున్నాయి. అంతేకాకుండా, కర్ష 
కుల తిరుగుబాట్లను, అధికార షత్రాలలో చట్టవ్యతిరేక, బందిపోటు చర్యలుగా వర్షించారు. 
ఆఖరి కొద్దిసంవత్సరాలలో మాత్రమే, [ిటిష్‌ అధికారానికి వ్యతిరేకంగా కర్షకులు 
జరిపిన వివిధ (ప్రతిఘటన చర్యలగురించి కొద్ది ప్రాథమిక వివరాలు తెలిశాయి. 

ఇంతకి ముందు మనం తెలుసుకున్నట్టుగా, జమీందార్లు, చిన్న చిన్న సామంతుల 
నాయకత్వం (కింద జరిగిన ఇర తిరుగు దాబ్లకు, కర్షకులు వెన్నెముకగా పనిచేశారు. 
1857లో జరిగిన తిరుగుబాటు దీనిని నిరూపించింది. మత ప్రాతిపదికగా కూడా, కర్షక 
తిరుగుబాట్లు జరిగాయి. మత - సాంఘిక సంస్కరణలు - పవ్వితత కాపాడటంకోసం 
ప్రారంభమయిన ఈ ఉద్యమాలు, కొత్త జమీందార్లనూ, భూకామందులనూ, వడ్డీ 
వ్యాపారులను, మత (ప్రసక్తి లేకండా తీవ్రంగా (పతిఘటించి తమ వ్యవసాయ స్వరూ 
పాన్ని వెల్లడి చేసుకున్నారు. చివరిలో వీరు (బ్రిటిష్‌ సామాజ్యవాదంలో తలపడ్డారు. 
బెంగాల్‌ , గీహార్‌, పంజాబ్‌, మ[ద్రాసులలో జరిగిన వాహదీ ఉద్యమం, బెంగాల్‌ లో 
జరిగిన ఫరీజి ఉద్యమం, పంజాబ్‌లో జరిగిన కూక తిరుగుదాట్లు వీటికి ఉదా 
హరణలు. 

1858 తర్వాత, (బిటిష్‌ పరిపాలనకు కర్షక (ప్రతిఘటన స్వథావంతో కొంతపార్చు 
వచ్చింది. కర్షకులు, యిప్పుడు, కర్షకుల కోర్కెలను తీర్చటం కోసం (ప్రభుత్వానికీ, 
నిదేశ తోటల యజమానులకూ, దేశంలోని జమీందార్హకూ, వద్షీవ్యాపారులకూ వ్యతి 
రేకంగా (ప్రత్యక పోరాటం జరిపారు. 

ఆధునిక యుగంలో జరిగిన ([బహ్మాండ మైన కర్షక ఉద్యమాలలో 1858-60 లో 
బెంగాల్‌లో జరిగిన నీలిమందు (ప్రతిఘటన ఒకటి. నీలిమందు తయారుచేయటం యూరో 
పియన్ల గుత్తాధికారం (క్రింద వుండేది. విదేశ తోటల యజమానులు నీలిమందు మొక్క 
లను పెంచాలని కర్షకులపై ఒత్తిడి తెచ్చేవారు. వారిని పీడించుకు తినేవారు. తక్కువ 
రేట్లకు నీలిమందు తయారుచే నేటట్టు చేయడంకోసం, తోటల యజమానులు," చట్ట వోరు 
ద్ధంగా కర్షకులను కొ స్టేవారు; నిర్భంధంలో వుంచేవారు. ఈ పీడనను (పక్యాత 
బెంగాలీ రచయిత దీనబంధుమై।[త్ర, 1860 లో (పచురించిన తమ నాటకం __ 


44 స్వాతం(త్య సమరం 


“సీల్‌ దర్పణ్‌లోి” చితించారు. కర్షకుల కోపో[దేకాలు 1859 లో పెల్లుబికాయి. లక్ష 
లాది మంది కర్షకులు నీలిమందు తయారు చేయడానికి నిరాకరించారు; తోటల యజ 
మానులు వారి సాయుధ భటులు, చిత్రహింసలు - దౌర్హన్యాలను జరపడాన్ని కీవంగా 
(పతిఘటించారు.. బెంగాల్‌ మేధావులు సమయోచితంగా, తిరుగుబాటు జరుపుతోన్న 
కర్షకులను బలపరుస్తూ శక్తివంతమైన ఉద్యమాన్ని ఏర్పాటుచేశారు. ఈపద్దతి లోట్లను 
తగ్గించే ఉపాయాల గురించి ఆలోచించటానికి, (ప్రభుత్వం ఒక విచారణా సంఘాన్ని 
నియమించవలని వచ్చింది. అయినప్పటికీ తోటలయజమానుల దమన విధానము, కర్ణ 
కుల (ప్రతిఘటన కొనసాగాయి. బీహార్‌లో నీలిమందు కర్షకులు 1866-68 లో 
దర్భంగా. చెంపారన్‌లలో భారీతిరుగువాటు జరిపారు. ఇదే మోస్తరుగా బెంగాల్‌లో 
జెస్సోర్‌ లోని కర్షకులు, 1888 లోనూ 1889-90 లోనూ _ తిరుగుబాటు జరిపారు. 


- 1870 సంవత్సరాలలో, తూర్పు దెంగాలులో మళ్ళీ వ్యవసాయ అశాంతి బయలు 
దేరింది. బెంగాలులో శకి వంతమైన జమీందార్లు కౌలుదార్లను కూరంగా పీడించురు 
తిన్నారు. కౌలుదార్లను వెల్లగొట్టడం హింసించడం చట్టవిరుద్ధంగా ఆస్తిని స్వాధీనం 
చేసుకోవడం, పంటలు మొదలయినవాటిని తీసుకెళ్ళడం కౌలు ఎక్కువచేయడానికి బలాన్ని 
ఉపయోగించటం, కౌలుదారి హక్కులు పొందకుండా కర్షకులను అరికట్టడం, మొద 
లయినవన్నీ జరిపారు. బెంగాల్‌ తర్షకులు కూడా సంప్రదాయ సిద్ధమైన (ప్రతిఘట 
సకు పేరుమోశారు. 1782 లో ఉత్తర బెంగాల్‌ కర్షకులు, ఈస్టు ఇండియా కంపెనీ 
రెవెన్యూ కర్షకుడు 'రేససీంగుు మీడ తిరగబడ్డారు. 1872 నుంచి 76 వరకూ, కౌలు 
చెల్లించకుండావుండే యూనియన్లలో వీరు చేరి తూర్పు బెంగాలులో వివిధ ప్రాంతాల 
లోనూ, జమీందార్ల మీదా, వారి ఏజంట్లమీదా, వీరు దాడిజరిపారు. (ప్రభుత్వం జోక్యం 
కలిగించుకొని, పటిష్టమయిన చర్యలు తీసుకున్న తర్వాతనే, కర్షక్యపతిఘటన ఉద్యమం 
అణచివేయబడింది. అయినప్పటికీ ఆరర్వాతి సంవత్సరాలలో అడపా దడపా (ప్రతి 
ఘటనలు జరిగాయి. జమీందార్ల దమన విధానంనుంచి కర్రకులను కాపాడటానికి శాసనం 
చేస్తామని (పభుత్వం హామీయిచ్చిన తర్వాతనే యివి సద్దుమణిగాయి. నూతన మేధా 
పులలో పలువురు మరోసారి కర్షకుల కోర్కెలను బలపరిచారు. 


1875 లో మహారాష్ట్రకు చెందిన _ పూనా, అహమ్మద్‌ నగర్‌ జిల్లాలలో పెద్ద 
వ్యవసాయ అలజుడి జరిగింది. మహారాష్ట్రలో పభుత్వం భూమిశిస్తు సమస్యను, 
(ప్రత్యక్షంగా కర్గకులతో పరిష్కరించింది. అయితే యిదే సమయంలో (ప్రభుత్వ 
రెవెన్యూ పద్దులు ఎంత ఎక్కువగా పున్నాయంసే, ఎక్కువ వడ్డీ తీసుకునే వడ్డీ వ్యాపా 
రుల నుంచి _అప్బులీసుకోకుండా కర్గకులు ఈ శిస్తుకట్టడం అసంభవ మయ్యేది- వడ్డీ 


(పారంభ ఘట్టం తీర్‌ 


వ్యాపారులకు యింకా ఎక్కువ భూమిని తనథాపెద్దడమో అమ్మివేయడమో జరిగేది. 
కుని మీదా, అతని భూమి మీదా తన పట్టును పటిష్టం చేసుకోడానికి వడ్డీ వ్యాపా 
రులు సాధ్యమయిన చట్ట అనుకూల - చట్టవ్యతిరేక ఉపాయాలన్నీ అవలందచించేవారు. 
1874 అంతానికి క ర్షకులలో శాంతం అంతమయింది. పూనా _ అహమ్మద్‌ నగర్‌ 


ర ఆ 


జిల్లాల కర్షకులు వడ్డీ వ్యాపారులను సాంఘికంగా బహిష్కరించారు. ఇది త్వరలో 
వ్య వసాయ కొట్లాటగా మారిపోయింది. (పతిచోట తమ బుణాలకు సంబంధించిన బాండు 
లనూ, డిక్రీలనూ యితర పత్రాలను బలవంతాన స్వాధీనం చేసుకొని వాటిని బహి 
రంగంగా తగులబెట్టారు. పోలీసులు కర్షక (ప్రతిఘటన ధాటిని ఎదుర్కోలేక 
పోయారు; పూనాలోని నైనికదళం యావత్తూ _ ఆశ్వకదళం, కాల్బలం, ఫిరంగి 
దళం వీరిమీద చర్యతీసుకొని అణచివేసింది. మహారాష్ట్రకు చెందిన ఆధునిక 
మేధావులు, మరోసారి కర్షకుల కోర్కెలను బలసరిచారు. ఎక్కువ భూమి శిస్తాలను 
చెల్లించాలని ఒతిడి శేవడంవల, (పభుత్వం కిరకులకు చౌకగా బుణాలు ఆందచేనే 
ధ అవి (a2) లు 
ఏర్పాట్లు చేయకపోవడం వల్ల కర్షకుల కష్టాలు ఎక్కువయ్యాయని కూడా వీరు 
౧ ౧ న్‌ ల లి 

పేర్కాన్నారు 

లాం 


దేశంలో యితర (పాంకాలలోకూడా కర్షకుల  (పైతిఖుటన (పజ్వరిల్సంది. దీసికి 
రెండు ఉదాహరణలను పేర్కొనవచ్చు. “ జెన్మీస్‌ ” అనే భూకామందుల గొడివవల్ల, 


ఉర్తర కేరళ మలబార్‌కి చెందిన “ మాపిశై ” కర్షకులు 1886 మొదలు 1854 వరకు, 
22 తిరుగుబాట్లు జరిపారు. 

1878 మొదలు 1880 వరకూ, దూవిశై అసంత్ళ ప్తివల్ల మరోఐదు పెద్దతిరుగుదాట్లు 
జరిగాయి. ఇదే మోస్తరుగా ఎక్కువ భూమిశిస్తులు వేయడంవల్ల 1898-94లో అస్సాం 
మైదానాలలో కర్షకుల కొట్లాటల పరంపర జరిగింది. కర్షకులు, ఎక్కువ శిస్తులు 
చెల్లించడానికి నిరాకరించారు. తమ భూములను స్వాధీనం చేసుకోడానికి అధికారులు 
చేసిన (ప్రయత్నాలను సమైక్యంగా (ప్రతిఘటించారు. రెవెన్యూ కలెక్టర్లను (ప్రతిఘటిం 
చారు. కర్షక ఉద్యమాన్ని అణచివేయడానికి (ప్రభుత్వం, నెనికులనూ, సాయుధ 
పోలీసులను సమీకరించవలసి వచ్చింది. కిరాతకంగా కాల్పులు జర పడంవల్ల బయనెట్‌ 
లతో కొట్టడంవల్ల, అనేకమంది కర్షకులు చనిపోయారు. అనాటి పోలీసుల, సైనికుల 
కిరాతక చర్యలను, అస్సాం (పజలు "ఈనాటికి కూడా గుర్తుంచుకున్నారు. 


ఏఘట్టంలో కూడా 19వ శతాబ్దం కర్షక ఉద్యమాలు, (ప్రజాతిరుగుచాట్లు, భారతదేశం పె 
(బ్రిటిష్‌ అధికారానికి ముప్పు తెచ్చి పెట్టలేదు, భారత ఆర్థిక వ్యవస్థను నలసవిధానం 
(కిందికి కేవడంవల్ల, ఆస్తులను స్వాధీనం చేసుకొని భరించరాని డాధలు పెటద్దడంవర్ల 


46 స్వాతం త్య సమరం 


కర్షకులు, ఆదిమవాసులు స్వచ్చుందంగా జరిసిన తిరుగుబాట్లను, యివి (పతీబింబిస్తున్నాయి. 
తమ కష్టాలకు కారకులయిన నీలిమందు తోటల యజమానులు, జమీందార్లు లేక వడ్డీ 
వ్యాపారస్టులమీద వీరు తిరగబడేవారు. అం తేకాకుండా శాంలిభదతలను కాపాడాలన్న 

షమీద వలసవ్యవసాయ స్వరూపాన్ని బలపరచడానికి [బిటిష్‌వారు చేసిన (ప్రయత్నా 
లను వీరు తీవ్రంగా (పతిఘుటించారుకూడా. వాస్తవం చెప్పాలంపే అమాయకులు నిరక్ష 
రాస్యులయిన భారత సామాన్య (ప్రజానీకం, కొత్తగా విద్భావంతులయిన పైతరనతి 
భారతీయులకన్నా వలసతత్వం బెడదను బాగా అవగాహన చేసుకున్నారు. అయిే 
యిదే సమయంలో వీరి సమరాలస్నీ విఫలమయ్యాయి. వీరి విశ్వాసము, ధైర్యసాహ 
సాలు, సకలత్యాగాలకు సిద్ధంకావటం, (పపంచవ్యా ప్ప సామ్రాజ్య సాధన సంపత్తులు 
కొలిగి, ఆధునిక తురంగ శక్తివంతమైన సా(మాజ్యవాదానికి తగినఉిట్దీ కాలేక 
పోయాయి. వీరికి కొత్తఆదర్శంకాని, వలసతత్వంవల్ల ఉదయించిన నూతన “సాంఘిక 
శక్కుల పరిశీలన ఆధారంగా నూతన సాంఘిక, ఆర్థిక, రాజకీయ కార్యక్రమంకాని లేదు. 
విశాల (ప్రాతిపదిక మీద (ప్రజలను సమైక్యంచేసే సమాజమూ, నూతనజీవిశం గురించి 
సరియైన భావమూ వీరికిలేదు. చెదురుమదురుగా, వఐక్యితలేకుండా ఎన్ని తిరుగుబాట్లు 
జరిగినా, ఆధునిక సామ్రాజ్యవాదాన్ని ఓడించి లవ పొయ్యాయి. దీసి, ఆధునికి భావన, 
పరిశీలన ఆధారంగా (ప్రతిఘటన, సమాజంగురించి నూతన దృక్సిధం, దేశవ్యా స్తేమయిన 
రాజకీయ కార్యకలాపాలకు సామాన్య (వశానీకాన్ని సమీకరించ%ల నూతన ఆదర్శాలు, 
పార్టీలు ఆధారంగా (ప్రతిఘటన, వీరికిలేవు. 


ఇది, 20వ శతాబ్దంలో, సామాన్య కర్షక అసంకృ ప్ర్తిని, సాధారణ సా(మాజ్యవాద 
వ్యతిరేక అస ంతృప్తతో సంలీనం చేసినపుడు సాధించగలిగారు. వీరి రాజకియ కార్య 
కలాపాలు, విస్తృత జాతీయ ఉద్యమంలోనూ, ఆధునిక కిసాన్‌ ఉద్యమాలలోనూ 
(ప్రతిబింబించాయి. 19వ శతాబ్దంలో జరిగిన (పజాఉద్యమాలు , తిరుగుబాట్లు, భారత 
(ప్రజలలో నిగూఢంగావున్న స్తూ క జ్యవాద వ్యతిరేక శక్తిని (ప్రస్ఫుటం చేశాయి. 


ఆధునిక రాజకీయాలు, నూతన రాజకీయ సంఘాలు 


19వ శతాబ్దం రెండో అర్థ భాగంలో జాతీయ రాజకీయ చైతన్యం చిగురించడిమూ, 
వ్యవ నీ బకత దై కమెన జాతీయ ఉద్యమానికి పునాదులు ఏర్పడి, దటమూ జరిగాయి. 
కొలంలో ఆధునిక భారతీయ మేధావులు, రాజకీయ విదాను వ్యాప్తి పిచేయడానిక్‌, 
దేశంతో రాజకీయ కృషిని (ప్రారంభించడానికీ, రాజకీయ సంఘాలను ఏర్పాటుచేశారు, 


(పార ంభ ఘట్టం 47 


ఈపనికి, నూతన రాజకీయ భావాలు, వాస్తవికతను తెలుసుకునే నూతన మేధాశక్తి, 
నూతన సాంఘిక, ఆర్థిక, రాజకీయ లత్యాలు, సంఘర్షణ, (పతిఘటన నూతనళర్తులు, 
రాజకీయవ్యవస్థ నూతన పద్దతులు, ప్రాతిపదికగా వుండాలి. ఆదర్శం, విధానం, 
వ్యవస్థ, నాయకత్వంలో యిది ఒక మలుపుఠడాయిగా వుండాలి. ఆధునిక రాజకీయ 
కృషితో భారతీయులకు పరిచయం లేనందువల్ల, ఈలక్ష్యం కష్టమయినది. తమ పరి 
పాలకోలకు వ్యతిరేకంగా, (ప్రజలు, రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చునన్న 
అభి ప్రాయంకూడా (క్రొత్తది. దీని ఫలితంగా, ఈ (ప్రాథమిక సంస్థలకృషి, ప్రాధమిక 
రాజకీయ కార్యకర్తల కృషికూడా మందకొడిగా జరిగింది; సామాన్య (ప్రజలను ఆధునిక 
రాజకీయాలలోకి తేవడానికి అర్దశతాబ్దానికి పైగా పట్టింది. 

రాజకీయ సంస్కరణల కోసం అలజడి (ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ 
నాయకులలో రాజారామ్‌ మోహన్‌రాయ్‌ ఒకరు. పత్రికలకు స్వేచ్చ, న్యాయవిచారణ 
కోసం, పరిపాలననుంచీ న్యాయశాఖను వేరుచేయడం, ఉన్నతపదవులకు భారతీయులను 
నియమించటం, జమీందారీ పీడననుంచి రైతులకు రక్షణకల్సించడం, భారతీయ 
వర్తక పరిశ్రమలను అభివృద్ధిపరచటం మొదలైన వాటినికోరుతూ ఆయన సమరం 
జరిపారు. (బిటిష్‌పాలన తర్వాత, న్వేచ్చా భారతావని ఉదయించ గలదన్న ఆశాభావం 
ప్రాతిపదికగా; ఆయన,  (ప్రజాకార్యక్రమాలను (ప్రారంభించారు. అంతర్జాతీయ 
వ్యవహారాలలో ఆయన, అత్యంత శ్రద్ద కనబరిచారు; ప్రతిచోట, స్వేచ్చ, (ప్రజాస్వామ్యం, 
జాతీయతకోసం జరిగిన పోరాటాలను ఒలపరిచారు. 


రామ్‌ మోహన్‌ సం(పదాయాన్ని, ఆయన మరణానంతరం రాడికల్‌ బెంగాలీ 
యువజనులు కొంతమంది, కొనసాగించారు. వీరు తమ అధ్యాపకులైన (పథ్యాత ఆంగ్లో 
యిండియను' హెన్రీ వినియన్‌ డెరోజియో, పేరును, తమబృందానికి పెట్టుకున్నారు. (ఫెంచి 
విప్లవం, “టాంపెనే” “జర్మీబెన్‌థామ్‌' భావాలు ఆధారంగా, స్వేచ్చ, దేశభక్తి భావాలను 
తమవిద్యార్దులలో “డెరోజియో” ఉత్తేజింపచేశారు. ఆధునిక భావాలగురించి చర్చించి, 
వాటిని భారతదేశానికి వర్తింప చేయడానికి డెరోజియన్లు అనేక (ప్రజాసంస్థలను 
ప్రారంభించారు; ఈ భావాలను (ప్రచారం చేయడానికి అనేకవారా పశతికలనూ, యితర 
ప్మతికలనూ ప్రారంభించారు. ఈవిధంగా ఆధునిక రాజకీయ చైతన్య దీజాలను, 1820 
సంవత్సరాలలోనూ, 1880 సంవత్శరాలలోనూ, రామ్‌ మోహన్‌ రాయ్‌, డెరోజియన్‌లు 
నాటారు. 

1887లో కలకత్తాలో భూకామందుల సంఘం అన్న పేరుమీద భారతదేశంలో మొట్ట 
మొదటి రాజకీయసంఘం (పారంభింప బడింది. అయితే బెంగాల్‌, వీహార్‌, ఒరిస్సా 


48 స్వాతంత్ర్య సమరం 


జమీందార్ల వర్గ [ప్రయోజనాలను కాపాడే సంకుచిత లక్ష్యంతో దీనిని (ప్రారంభించారు. 
1843లో, విసృత రాజకీయ లక్యెలతో, బెంగాల్‌ (బిటిష్‌ భారతసంఘాన్ని ఏర్పాటు 
చేశారు. ఈ రెండుసంస్థలనూ 1851లో సంలీనంచేసి, (బిటిష్‌ భారతసంఘాన్ని ఏర్పాటు 
చేశారు. ఇదేసమయంలో మద్రాసు వాస్తవ్యుల సంభఘమూ, బొంజయి సంఘమూ, 
1852లో ఏర్పాటయ్యాయి. ఇదేమోస్తరు సంఘాలు, కృబ్బులు, దేశమంతటా చిన్న 
పట్టణాలలోనూ, నగరాలలోనూ ఏర్పాటయ్యాయి. దాదాపు యివన్నీ భాగ్యవంతులయిన 
వాణిజ్య - జమీందారీ వర్షాల ఆధిపత్యం (క్రింద, స్థానికంగా వుండేవి. వీరు, రాజకీయ 
అర్థిక పద్దులను (బ్రిటిష్‌ పార్లమెంటుకు సమర్పించేవారు. పాలనా సంస్కరణలకోసమూ, 
పాలనా శాఖల్లో ఎక్కువమంది భారతీయులకు ఉపాధికోసము, విద్యావ్యాప్తికి, (ప్రభుగ్యంరో 
భారతీయులకు నంబంధం పెట్టడానికీ, భారతీయ వర్తకపరిశ్రమలను (ప్రోత్సహించడానికీ, 
ముఖ్యంగా వీరు, కృషిచే సేవారు. 


1857లో జరిగిన తిరుగుబాటు విఫలంకావడంరో, జమీందార్లు, సంస్థానాధిపతులు, 
భూ కామందులరో కూడినభూస్టితికలిగిన ప్రైతరగతివారి నాయకత్వం (క్రింద. (బ్రిటిష్‌ 
పరిపాలనకు, సంప్రదాయ సిద్ధమైన రాజకీయ్యప్రతిఖటన ఎంతమా(త్రము జయప్రదం 
కాజాలదనీ, వలసరాజ్యాధిపత్య (ప్రతిఘటన నూతనమార్లాల ద్వారాజరగాలనీస్సష్షమెంది. 

NM OD 

కాగా, 1806 తర్వాత, (బిటిష్‌పాలన స్వభావము, విధానాలు ముఖ్యమార్చుకు లోనయ్యా 
యని ఇంతకిముందు తెలుసుకున్నాము. ఇది, యింకాఅభివృద్ది నిరోధకంగా 
తయారయింది. * భారతీయమేధావులు, (క మేపీ, అంతకంతకి ఎక్కువగా ్రిటిష్‌విధానాలను 
విమర్శించి (ట్రిటిష్‌పాలన పీడన స్వభావాన్ని యింకాబాగా అర్హంచేసుకో వడం, మొదలు 
సెటారు. కర్షకుల సత్వర(పైతిఘటన మోస రుకాక వలసతత్వంపట్ల ఆధునిక భారత 
అ లె అటి ౧ 
మేధావుల (ప్రతిఘటన, తటపటాయింపుతోకూడి, బలహీనంగా, రక్కువశాస్త్రయుకృంగా 
వుండేది. భారతీయ మేధావుల అవగాహన  పెంపొందటానికి చాలాకాలం పట్టింది. 
ఆధునికభావన (ప్రాతిపదికగా ఒకేసారి ప్రారంభమయిన ఈ అవగాహన సామ్రాజ్యవాద 
వాస్తవస్వభావంగురించి తుణ్ణంగా పరిశీలన జరిపి, చిట్టచివరికి ఆధునిక రాజకీయ 
పరిణామంగా పరిణీతిచెందింది. 


అప్పుడున్న రాజకీయ సంఘాలు సంకుచిత మైనవిగా ఉన్నాయనీ మారిన పరిస్థితుల్లో 
ఇవి ఉపయోగంగా వుండజాలవనీ రాజకీయ చైతన్యంగల భారతీయిలు (గహించారు. 
ఉదాహరణకు, (బ్రిటిష్‌ భారతసంఘం జమీందార్ల (పయోజనాలతోనూ తర్‌ ఫలితంగా 
ప్రభుత్వంరోనూ పూర్తిగా ఏకీభవించింది. ఆయితే నూతన రాజకీయాలు బ్రిటిష్‌ పాలన 


(ప్రారంభ ఘట్టం 49 


విమర్శనార్మక వైఖరి (ప్రాతిపదికగా వుండాలి. అందువల్ల ఒక కొత్త రకం జాతీయ 
రాజకీయ సంస్థను ఏర్పాటుచేయడానికి వీరు పూనుకున్నారు. 

1866లో దాదాభాయి నౌరోజి, భారతీయ సమస్యలను చర్చించి, (బ్రిటిష్‌ _పజాభిపా 
యాన్ని కూడగట్టుకు రావడానికి, లండన్‌లో ఈస్టుఇండియా సంఘాన్ని ఏర్పాటుచేశారు. 
దీని శాఖలను భారతదేశంలోని పెద్దనగరాలలో ఏర్పాటు చేశారు. దాదాభాయి నౌరోజి, 
త్వరలో తమ సమకాలికులకూ, భారతదేశంలోని యువతరంవారికి భారతదేశపు పితా 
మహులుగా పరిచికులయారు. ఈయన 1825లో జన్మించారు. ఈయన గొప్పవ్యాపా 
రులయ్యారు; కాని తము జీవితాన్నీ, సంపదను జారీయ ఉద్యమానికి అంకితం చేశారు. 
ఈయన సనుర్చించిన, (బిటిష్‌పాలన ఆర్దిక పరిశీలన, అతిముఖ్య మయినది. భారత 
దేశపు పేదరికానికీ, ఆర్థికంగా వెనుకబడి వుండటానికీ, స్థానిక పరిన్తితులు కారణం 
కాదనీ, భారతదేశపు సంపదనూ, పెట్టుబటినీ దోచుకుంటూవున్న వలసపాలనే కారణ 
మనీ, ఆయన స్పష్టంచేశారు. తమ శీవితాంరం వరకూ దాదాభాయి యువకులకు 
సన్నిహితంగా పుండేవాడు. తమ భావనను, రాజకీయాలనూ ఎల్లప్పుడు మూలవిధానా 
లలో నడిపించేవారు. 

జస్టీస్‌ రనడె, గనేష్‌వాసుడేర్‌ జోషి, ఎస్‌. హెచ్‌. చిప్‌లంకౌర్‌, యింకౌయితరులు, 
1870లో పూనా సార్వజనిక్‌ సభ, ఏర్పాటుచేశారు, ఈ సభ్య 20ఏండ్త వరకూ (కియాత్మక 
మైన రాజకీయ విద్యను బోధించింది. 

1876 నుంచి 1880 వరకూ, లిట్టన్‌ వైస్‌రాయ్‌గా వున్నప్పుడు (ప్రవేశ పెట్టిన 
దాహాటమైన అభివృద్ది నిరోధక, భారతవ్యతిరేక చర్యలు, మందకొడిగావున్న భారత 
డాతియ కార్యకలాపాలను వేగిరపరిచాయి. సెరుగుతూవున్న భారతజవుళి పరిశ్రమల 
పట్ల అసూయచెంది, లేంక్‌ పైరు ఉత్ప త్తిదార్హను తృవ్తిపరచడానికి (బిటిష్‌ జవుళివస్తాల 
మీద దిగుమతి సుంకాలను రగ్గించడం. ఆఫ్‌ ఘనిస్తాన్‌ మీద దుర్మాక్రమ ణపూరిత మైన 
విస్తరణ యుద్ధంజరపడం, దీనికయిన ఖర్చులభారాన్ని భారత బొక్కుసంమీద పడ 
వేయడం. ధారత్యప్రజలు (ప్రతిఘటన జరపడం _అసంభవం చేయడానికి ఉద్దేశించిన 
ఆయుధాలచట్టం, కనీసం రక్షణకోసమయినా, వారు, శిక్షణ పొందకుండా వుండేటట్టు 
చేయడం. (ిటిష్‌పాలనను అంతకంరకి ఎక్కువగా విమర్శిస్తోన్న భాషాపష్మతికలను అరి 
కట్టడానికి బాషాప్యతికల చట్టాన్ని అమలు జరపడం. లక్షలాదిమంది జొమంతో 
మరణిసూవున్న సమయంలో ఢిల్లీలో రాజు దర్బార్‌ జరపడం. ఇండియన్‌ నీవిల్‌ 
సర్విస్‌ పరీక్ష పోటీకి, గరిప్ట్రవయః పరిమితిని 21 నుంచి 19 ఏండ్లకు తగ్గించి, సివిల్‌ 
సర్విస్‌లలో (ప్రవేశించే 'ధారలీయుల అవకాశాలను మరికొంత తగ్గించడం.  ఈచర్య 


ర్‌0 స్వాతం (త్య సమరం 


లన్నీ, బ్రిటిష్‌ పాలన పీడిత _ వలస తత్వాన్ని స్పష్టంగా (ప్రస్ఫుటింప చేశాయి. 
ఈ చర్యలకు వ్యతిరేకంగా దేశమంతటా, నిరసన వ్య క్రమైంది. బిట్‌ష్‌ ఉత్పత్తి 
దారుల తీవ్రపోటీనుంచి భారత పరిశ్రమలకు రక్షణకల్చించే పద్దతి (క్రింద, స్వదేశి సిద్దాం 
తాన్ని, మొట్టమొదట 1870 సంవత్సరాలలో (ప్రచారం చేశారు. 

యువ భారతీయుల్లో నూతన రాజకీయతైతన్యం, మొదట బెంగాల్‌లో కనుపించింది. 
(బిటిష్‌ ఇండియా సంఘపు సనాతన, జమీందార్‌ అనుకూల రాజకీయాలు, నూతన 
మధ్యతరగతి (ప్రజలకూ మేధావులకు సరిపడలేదు. వీరు, జమీండార్లతో పోటీపడుతూ, 
ప్రజలకు తామే (ప్రతినిధులమని చెప్పుకోవడం మొదలుపెట్టారు. భారత దేశాన్ని (బిటన్‌, 
శాశ్వతంగా పరిపారించాలన్న సిద్దాంతాన్ని ఆమోదించడానికి కూడా, వీరు నిరాకరించారు. 
ఆనంద్‌ మోహన్‌బోన్‌, సురేంద్రనాథ్‌ బెనర్జి నాయకత్వం (క్రింద, 1876 జూలైలో 
ఇండియన్‌ అసోసియేషన్‌ను వీరుస్తాపించారు. నివిల్‌సర్విస్‌ పరీక్షల పద్ధతిని సంస్కారించ 
డానికి అలజడిజరపాలని, ఈ నూతనసంఘం మొదట నిర్ణయించింది. ఈ అలజడికి మద్దత్తు 
సంపాదించడంకో సం, ప్రత్యేక (ప్రతినిధిగా సురేంద్రనాథ్‌: బెనర్జిని ఈసంఘం, దేశంలో 
యితర్శ్మప్రాంతాలకు పంపించింది. అఖిలభారత (ప్రజాదరణను పొందిన 'మొట్ట మొదటి నవ 
భారతీయుడు ఈయనే అని చెప్పవచ్చు. విసృత రాజకీయ ఉద్యమంలోకి సామాన్య (ప్రజా 
సీకాన్ని తీసుకురావడం కోసం, భారతసంఘం నాయకులు జమీందాన్లకు వ్యతిరేకంగా 
కౌలుదార్ల హక్కులను బలపరుస్తూ, విదేశ తేయాకురోటల యజమానులకు వ్యతిరేకంగా 
తోటల కార్మికుల హక్కులను బలపరుస్తూనూ ఒక అలజడిని ఏర్పాటుచేశారు. ఈ సంఘం, 
బెంగాల్‌లో వివిధ పట్టణాలలోనూ, (గ్రామాలలోనూ, బెంగాల్‌కి వెలుపల అనేక 
పట్టణాలలోనూ, శాఖలను తెరిచింది కూడా. 

యువజనులుకూడా భారతదేశం యితర (పాంతాలలో చైతన్యవంతంగా వున్నారు. 
1884 లో ఎమ్‌. వీరరాఘవాచారి. జి. సుబహ్మణ్య అయ్యర్‌. అనందాచార్లు, 
యితరులు మద్రాస్‌ మహాజన్‌ సభ ఏర్పాటుచేశారు. బొంబాయిలో ఫిరోజ్‌ షా మెహతా. 
కె. టి. తేలెండ్‌, యితరులు, 1885 లో బొంవాయి (పెసిడెస్సీ అసోసియేషన్‌ ను 
ఏర్పాటు చేశారు. 


జాతీయ కాం (గెసు స్థాపన 


పలువురి దృక్సధాలను తెలుసుకోడానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడానికి 
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడానికి మ్మాతచేకాక, విస్తృత ప్రాతిపదిక 


(ప్రారంభ ఘట్టం ర్‌! 


గల స్వాతంత్ర్య సమరాన్ని (ప్రోత్సహించడానికి (పజావిద్యను కొనసాగించడంకోసం 
అఖిల భారత సంస్థ ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరముందని రాజకీయ చైతన్యం 
గల భారతీయులు ఆంతకంతకి ఎక్కువగా తెలుసుకున్నారు. ఇటువంటి సంస్థకు, 
సాంఘిక (ప్రాతిపదిక వేయడం జరిగింది; తగిన అనుభవాన్ని గడించారు. దేశంలో 
వివిధ (ప్రాంతాలనుంచి అనేకమంది భారతీయులు, --- పశ్చిమ భారతదేశంలో దాదా 
భాయి నౌరోజి, జస్టిస్‌ రనడె. ఫిరోజ్‌ షా మెహత. శె. టి. తేలంగ్‌. రహిం 
తుల్లా మహమ్మద్‌ సయాని. జవేరిలాల్‌ ఉమాశంకర్‌ యాగ్నిక్‌. బరుదుద్దీన్‌ 
తయాద్ది. దక్షిణ భారతదేశంలో జి. సుబహ్మణ్య అయ్యర్‌. ఎస్‌. సుబహ్మణ్యం 
అయ్యర్‌. ఆనందాచార్లు. తూర్పు భారతావనిలో డన్లియు. ని. బెనర్జీ. సురేంద్రనాథ్‌ 
బెనర్జి. ఆనందమోహన్‌ బోస్‌. లాల్‌ మోహన్‌ ఘోష్‌. కాళీ చరణ్‌ బెనర్జీ. వీరంతా ఒకే 
జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పధకాలు (ప్రారంభిం 


సమయంలో అఖిల భార 
క్‌ ధారతీయ సంఘం, అఖిల ధారర జాతీయ మహాసభ్రీను 


టు చేసింది. అయితే ఈ _ప్రయర్నం ఫల్నపదం కాలేదు. జాతీయ రాజకీయ 
క్ర 


ఏర్పా 

కార్యక రల బొందాయి బృందం, ఇంగీషు వః కి, పింఛను తీసుకున్న సివిల్‌ 
అవధి ౧ దం 

సర్వెంటు 


అయిన ఎ. పి. హోమ్‌తో సహకరించి, దేశంలో వివిధ (ప్రాంతాల రాజకీయ 
నాయకులను - 1885 డిసెంబరు ఆఖరి రోజుల్లో బొంబాయిలో సమావేశ పరచాలని 
స 
అటి 
'మొట్ల మొదటిసారిగా డఉబ్లియు. సి. బొనర్హి అధ్యక్షత (క్రింద భారత జాతీయ కాం(గెసును 
లు ౧ జ 
(వారంభించాలని నిర్ణయించారు. 
విద్యావంతులయిన భారతీయుల్లో  పెరిగిపోతూవున్న అసంతృప్తిని తొలగించడావికి 
ఒక మారం కనిపెటడంకోసం, కాంగసును స్తాపించడానికి (ప్రోత్సాహ మివ్వాలని 
MN ల ఫ 
హోమ్‌ భావించినట్టు చెబుతున్నారు. అసంక్యృ ప్తిచెందిన జాతీయ మేధావులు అసంతృప్తి 
చెందిన కర్షకులతో సమైక్యం కాకుండా అరికట్టాలని ఆయన భావించారు. చిన్న రాజకియ 
ఉద్యమాన్ని (పోత్సహించడం ద్వారా, యిది అదుపు దాటిపోకుండా అరికట్టవచ్చునని, 
ఆయన ఆశించారు. ఆ తర్వాత ఆయన యిలా (వ్రాశారు. “ఈ ఉద్యమానికి (ప్రాథమిక 
(వోత్సాహ మిచ్చినవారికి, మరో గత్యంతరం లేకపోయింది. 'పెల్లుబుకుకూవున్న వీరి 
కృషి ఫలితాలు వృధాపోకుండా రాజ్యాంగ బద్ధమయిన మార్గాలను కని పెట్టవలసిన 
జరూరు అఆవళ్యకత ఏర్పడింది.” 
జాతీయ కాంగ్రెసు స్థాపన గురించిన ఈ వివరణ సరిపడినంఠగా లేకపోవడ మేకాక , 
మభ్య పెస్రేదిగా కూడా వుంది. ఈ సంఘటనలో హోమ్‌ పాత్రను పరిమితంగామా(్రమే 


ర్‌2 స్వాతం(త్య సమరం 


యిది విశదం చేస్తోంది. అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడంకోసం 
లీ వంగా కృషిచేసిన భారతీయులు (బిటిష్‌వారి (పయోజనాలకోనం, భారత దేశాన్ని 
పిడించుకుతింటూ వున్నవారికి. వ్యతిరేకమయిన నూతన సాంఘిక శక్తులని చెప్పవచ్చు. 
భారతదేశపు రాజకీయ - ఆర్థిక అభివృద్ధికి, పోరాటం జరపడానికి, ఒక సంస్థ 
అవసరం. వీరంతా ఉన్నత (ప్రవర్తనగల దేశభక్తులు; విదేశ (ప్రభుత్వం చేతిలో 
వీరు కీలుబొమ్మలుకారు. (ప్రారంభ రాజకీయ కృషికి అధికారుల్లో ళతృత్వాన్ని రేకె త్రించ 
కూడదని భావించడంవల్ల, వీరు, హోమ్‌తో సహకరించారు; పింఛను తీసుకున్న 
(పభుత్వోద్యోగి, యిందులో (కియాత్మకంగా పాల్గొనడంవల్ల, అధికారుల అపోహాలకు 
తావుండదని, వీరు ఆశించారు. కాంగెసుసు ఒక “రక్షక సాధనంగా” ఉపయోగించాలని 
హోమ్‌ భావించినట్టయి కే, (ప్రారంభ కాం(గెసు నాయకులు ఈయన్ను “లై జెనింగ్‌ 
కండక్టర్‌ ''గా ఉపయోగించుకోవాలని ఆశించారు. గోపాలకృష్ణ గోఖలే, 1818లో 
యిలా (వాశారు ; 

“భారత జాతీయ కాంగెసును భారతీయు డెవ్వడు (ప్రారంభించి వుండిజాండు. 
భారత దేశాని కంతటికీ వర్తించే యిటువంటి ఉద్యమాన్ని (ప్రారంభించడానికి భారతీయు 
డెవడయినా ముందుకు వచ్చివున్నట్టయి తే, అధికారులు, దానికి అనుమతి యిచ్చి 
వుండరు. ఆ రోజుల్లో రాజకీయ అలజడిపట్ల అవిశ్వాసం ఎంత (ప్రబలంగా వుండేదంచే, 
కాం్యగెసును స్థాపించిన వ్యక్తి, ప్రముఖ ఇంగ్లీషు వ్యక్తి, _ప్రఖ్యాల మాజీ ఉద్యోగి 
కాకపోయినట్టయి తే, అధికారులు, ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి వెంటనే ఏదో 
ఒర మార్గం కనిపెట్టి వుండేవారు” అని (వ్రాశారు 

1885లో భారత జాతీయ కాంగ్రెసును స్థాపించడంతో, భారత స్వాతం 
సమరాన్ని చిన్నదిగా, తటపటాయిస్తూ, మెల్లిగానే అయినప్పటికీ, ఒక పద్ధతిలో 
(ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ యిది పటిష్టమై చివరికి, విదేశ పరిపాలకులకు 
వ్యతిరేకంగా, శక్తివంతమైన, పోరాట ఉద్యమాల్లో భారత (ప్రజలు పాల్గొ నేట్టు చేసింది. 


1885 మొదలు 1905 వరకూ, .జాతీయతా చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి, భారత 
జాతీయ కాం(గెసు, ముఖ్యసాధనమని అనుకోవడం పొరపాటే అవుతుంది. 
ఈ కాలంలో జాతీయతా భావాన్ని పెల్లుబి కేటట్టు చేయడానికి, అనేక యితర మార్గాలు 
కూడా వుండేవి. అనేక స్థానిక, రాష్ట్ర) రాజకీయ సంఘాలు (ప్రతినిత్యము రాజకీయ 
అలజడిని జరిపాయి. (ఫ్రతిఏడు రాష్ట్రీయ సమావేశాలు జరిగేవి; యింకా అంతకంతకీ 
ఎక్కువమంది (ప్రజలు పాల్గొనేవారు. ముఖ్యంగా జాతీయ వార్తాపత్రికలు జాతీయతా 
భావాన్ని (ప్రచారంచేసే కార్యకర్తలుగా పనిచేశాయి. ఈ కాలంలో అనేక పతికలను 


(పార ంభ ఘట్టం 63 


వ్యాపార సంస్థలుగాకాక , జాతీయ కార్యకలాపాల చైతన్య సాధనాలుగా (ప్రారం 
భించారు. వీటి యజమానులు, సంపాదకులు, అనేకసార్లు గొప్పవ్య క్తిగత త్యాగాలు 
చేయవలని వచ్చేగి. ఈ కాలంలో ముఖ్యమైన జాతీయ వార్తాషతికల నన్నింటినీ, 
జాతీయ కాం(గ్రెసు స్టాపించక పూర్వమే ఏర్పాటుచేశారు. బెంగాల్‌లో అమృతబజార్‌ 
పిక, ఇండియన్‌ మిరర్‌, సంజీవని, బెంగాలి, మధద్రాసులోది హిందూ,. స్వదేశ 
మి(త్రక్‌, ఆం(ధపతిక, కేరళ పతిక, బొంబాయిలో మహరాటా, కేసరి, ఇందు.పకాష్‌ 
సుధారక్‌, ఉత్తరప్రదేశ్‌లో ది అడ్వొకేట్‌, ది హిందూస్థానీ, ది ఆజాద్‌, పంజాబ్‌లో 
ది (ట్రిబ్యూన్‌, ది అక్పార్‌ ఇ ఆమ్‌, కోహినూర్‌, __ ఆకాలంలో కొన్ని ముఖ్య 
జాతీయ వార్తాపత్రికలు. 


(ప్రారంభ జాతీయ వాదుల కార్యక్రమం, కార్యకలాపాలు 


దేశపు రాజకీయ విము క్తికి (పత్యక్షసమరం జరిపే పరిన్టితులు ఇంకా ఏర్పడ లేదని, 
మొట్టమొదటి భారత జాతీయ వాదుల నాయకులు విశ్వసించారు. జాతీయభావాలను రేకె 
త్రించడం, ఈ భావాలను పటిష్టంచేయడం, అనేకమంది భారతీయ (ప్రజలను జాతీయ 
రాజకీయాలలోకి తీసుకురావడం, వారికి రాజకీయాలలోను, అలజడిలోను, సమరంలోనూ 
శిక్షణయివ్వడం, వీటికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వీరుభావించారు. రాజకీయ 
సమస్యలలో (ప్రజలకు శ్రద్ధకలిగించి, దేశంలో (ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టుకు రావడం 
ఈవిషయంలో మొట్టమొదటి అతిముఖ్యవిధి. రెండోది, దేశవిస్తృత (ప్రాతిపదిక మీద 
(పజలకో ర్కెలకు ఒకస్వరూప మివ్వాలి. దీనివల్ల, (ప్రజాభిప్రాయంషై దేశ ప్రజలందరూ 
దృష్టిని శకేం(ద్రీకరించడానికి వీలవుతుంది. అన్నిటికంటే ముఖ్యమయినది, మొట్టమొదట 
రాజకీయ చైతన్యంగల భారతీయులు, రాజకీయ కార్యకర్తలు, నాయకులలో జాతీయ ఐక 
మత్యాన్ని కలిగించాలి. భారత దేశం, ఒకజాతిగా రూపొందుతున్న దేశమనీ, భారతజాతి 
క్రమేపీ అమలులోకి వస్తోందనీ, అందువల్ల, యిది, సాధించిన యదార్హమని అనుకోవడానికి 
వీలులేదనీ మొదటి జాతీయ వాదులకు పూర్తిగా తెలుసు, (ప్రాంతం, కులం, మతంతో 
(పమేయంలేకుండా, రాజకీయ నాయకులు, జాతీయ ఐక్యత భావాన్ని పెంపొందించి 
పటిష్టం చేయడానికి, నిరంతర కృషి జరుపవలని వుంటుందని, వారు(గహించారు. 
ఉదాహరణకి, భారత జాతీయ కాం(గెసు, దేశంలో వివిధపాంతాలలో చురుకైన 
జాతీయవాదులమధ్య సన్నిహితి న్నేహసంబంధాలను (ప్రోత్సహించడంద్వారా ఈవిష 
యంలో శుభసూచక మైన నాంది(ప్రస్తావన చేయగలమని ఆశించారు. ఉమ్మడి ఆర్థిక 


గ్ట్‌ స్వాతం త్య సమరం 


రాజకీయ కార్యక్రమం (ప్రాతిపదికగా, భారత (ప్రజలను సమైక్యం చేయాలనే 
ఉద్దేశ్యంతో, మొట్టమొదటి జాతీయవాదుల ఆర్థిక రాజకీయ కోర్కెలను రూపొందించారు. 


సామా జ్యవాదం ఆర్థిక విమర్శన 


సామ్రాజ్యవాద ఆర్థిక విమర్శనే మొట్టమొదటి జాతీయవాదులు నిర్వహించిన 
రాజకీయ కృషిలో అతిముఖ్యభాగమని చెప్పవచ్చు. సమకాలీన ఆర్థిక పీడన మూడు 
రూపాలను, అంచే వర్షకం, పరిశ్రమలు, ఆర్థిక రూపాలను, వీరుగమనించారు. 
భారత ఆర్థిక వ్యవస్థను, (బ్రిటిష్‌ ఆర్థికవ్యవస్థకు లోబడి వుండేటట్టు చేయడమే. టవిటిష్‌ 
అర్థిక సామ్రాజ్యవాదం సారాంశమని, వీరు, స్పష్టంగా అర్థంచేసుకున్నారు. వలస 
ఆర్థిక వ్యవస్థ మూలస్వరూపాలను, అంటే, భారతదేశాన్ని ముడిసరుకులు సప్లయిచేనే 
దేశంగా మార్చివేయడం, బిటిష్‌ ఉత్పత్తులకు ఒక మార్కెట్‌గా చేయడం, విదేశ 
పెట్టుబడికి ఒకరంగంగా చేయడం, - వీటిని భారతదేశంలో అభివృద్ధి చేయడానికి 
(బిటిష్‌వారు చేసిన (ప్రయత్నాలను వీరు తీవంగా (ప్రతిఘటించారు. ఈ వలస స్వరూపం 
ఆధారంగా దాదాపు ముఖ్యఅధికార అర్ధిక విధానాలన్నింటికి వ్యతిరేకంగా శక్తివంతమైన 
అలజడిని వీరు, (ప్రారంభించారు. అంతేకాకుండా, ఆర్టికజీవితం (ప్రతిరంగంలోనూ, 
ఇంగ్లండుపై భారతదేశం ఆర్థికంగా ఆధారపడి వుండటాన్ని తగ్గించాలనీ, అసలు 
పూర్తిగా నిలిపివేయాలనీ వీరు, (ప్రచారంచేశారు. 


భారతదేశంలో పెరిగిపోతూవున్న పేదరికంగురించి, మొదటి జాతీయవాదులు 
అదేపనిగా (వాస్తూవచ్చారు; (ప్రసంగించారు. భారతదేశాన్ని (బ్రిటన్‌ అర్జికంగా పీడిం 
చుకు తినడాన్ని దీనితో ముడిపెట్టారు. దాదాభాయి నౌరోజి దీనిని గురించి (వ్రాస్తూ 
“భారతీయులు వట్టి బానిసలు. వీరు ఆమెరికన్‌ బానిసల కంపే అధ్వానం. ఎందువల్ల 
నంటే, బానిసలు తనసొత్తు కాబట్టి యజమానులు వారి గురించి కనీసం జాాగత్త తీసు 
కుంటారు, (బ్రిటిష్‌ పాలన, శాశ్వతంగా, ఎక్కూవవుతూ, (పతిరోజు ఎక్కువవుతోన్న 
విదేశ దండయాత్ర. ఇది [క్రమేపీ అయినా, దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తోంది” 
అని (వాశారు. 


భారత పరిశ్రమలను (ప్రొత్సహించే మార్గంగా, స్వదేశీభావాన్ని కూడా మొదటి 
జాతీయవాదులు (పజారంజకం చేశారు. అనేక స్వదేశీ దుకాణాలను తెరిచారు. గణేష్‌ 
వానుదేవ్‌ జోషి, చేతిలో వడికిన ఖాదీ ధరించి 1817 ల్లో, ఇంపీరియల్‌ దర్భార్‌కు 


(ప్రారంభ ఘట్టం స్‌ర్‌ 


హాజరయ్యారు. 1896 లో, మహారాష్ట్రలో శక్తివంతమైన స్వదేశీ ఉద్యమాన్ని ఏర్పాటు 
చేశారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు బహిరంగంగా, విదేశ వస్తాాలను దగ్దం చేశారు, 
1875 నుంచి 1880 వరకూ, దిగుమతులమీద సుంకాలను రద్దుచేయాలనీ, 1894 
లోనూ, 1896 లోనూ, (ప్రత్తి ఎక్సయిజు సుంకాలు విధించినందుకు వ్యతిరేకంగానూ, 
జాతీయ వాదులు, దేశమంతటా శకి వంతమైన అలజడిని ఏర్పాటుచేశారు. ఈ అలజడి 
దేశమంతటా జాతీయ భావాలను పురికొల్పడంలోనూ, భారతదేశంలో బ్రిటిష్‌ పాలన 
వాస్తవ లక్ష్యాలు, ఉద్దేశాల గురించి, (పజలకు తెలియజెయ్యడంలోనూ, అలిముఖ్య 
పాత్ర నిర్వహించింది. 1896 జనవరి 28 వ తేదీన, పూనా నుంచి వెలువడే .దికేసరి 
అన్నపతిక యిలా [వాసింది. “యూరోపియన్ల గాసంకోసం ముఖ్యంగా రిజర్వుచేయ 
బడిన సువిశాల పచ్చిక మైదానంగా భారతదేశాన్ని చాదిస్తున్నారు.” అని వ్రాసింది. 
భారత జాతీయ కాం[(గస్‌ మాజీ అధ్యకులు పి. ఆనందాచార్లు. విదేశీయుల దండయా(్రల 
నుంచి, శక్తివంతమైన బిటిష్‌ దేశం భారతదేశానికి రక్షణ కల్పించినప్పటికీ, ఇంగ్లీషు 
భారత (పయోజనాలమధ్య వైరుధ్య మేర్పడిన విషయాలలో, భారతదేశానికి రక్షణ 
లేదు. “కంచే చేనుమేసినల్లు” అని తమిళలోకోక్సి ఒకటి వుంది అని అన్నారు, 


భారమయిన భూమి శిస్తును తగ్గించాలని, మొదటి జాతీయవాదులు పట్టువిడువకఃండా 
అలజడి జరిపారు. (ప్రభుత్వ ఆధిపత్యం (కిందవున్న వ్యవసాయ బ్యాంకులసుంచి 
కర్షకులకు, చౌకగా బుణాలు సమకూర్చాలసీ, భారీ 'సేద్యపునీటి సౌకర్యాలను కల్పిం 
చాలనీ, వీరు _పభుర్వాన్ని కోరారు. కొంతమంది (బిటిష్‌ కొనసాగించ దలచిన మధ్య 
యుగపు భూకామందుల పెత్తందారి సంబంధాలను విమర్శించారు కూడా. తోటల 
కొర్మికుల పని పరిస్తితులను మెరుగు పరచాలని కూడా వీరు అలజడి జరిపారు. అప్పు 
డున్న పన్నులు _ వ్యయస్వరూపంలో పూర్కమార్చు రావాలని కూడా, వీరు కోరారు. 
అప్పటి పన్నుల పద్దలి వల్ల పేదవారి మీద భారం ఎక్కువవుతోందనీ, ధనికులకు 
ముఖ్యంగా విదేశీయులకు అసలు భారమే లేదసీీ వీరు పేర్కొన్నారు. అందువల్ల, 
వీరు పేదలకూ, దిగువ మధ్యతరగతి వర్గాలకూ భారంగా వుండే ఉప్పుపన్నునూ, 
యితర పన్నులనూ రద్దుచేయాలని గట్టిగా కోరారు. భారతీయుల అభివృద్ధి సంక్షే 
మాన్ని 1పోత్సహించడానికి బదులు, అప్పటి వ్యయస్వరూపాన్ని బ్రిటన్‌ ఇంపీ 
రియల్‌ అవసరాలకు అనుగుణంగా వుండేటట్టు చేశారు. ఆసియా - ఆ(ఫికాలలో బిటిష్‌ 
ఆధిపత్యాన్ని కాపాడుతూ వుండటానికి, నైన్యంపై విపరీతమైన వ్యయాన్ని, వీరు ఖండిం 
చారు. దేశపు ఆర్థికాభివృద్ధి సాయికి భిన్నంగా, సివిల్‌ సర్విస్‌ ఉద్యోగులకు అధిక 
జీతాలను యిస్తూ వ్యయం చేయడాన్ని కూడా వీరు, విమర్శించారు. తయారయిన సరు 


58 స్వాతం త్య సమరం 


కుల దిగుమతిసీ, ముడిసరుకుల ఎగుమతిని _పోత్పహించడంకోసం, విదేశ వరకాన్నీ, 
శెల్వే అభివృర్ధినీ (పోత్సహించే అధికారుల విధానాన్ని కూడా వీరు, ఘాటుగా విమ 
రించారు. వర్తక ౬ రవాణా విధానాలను ఆంతరంగిక ఆర్డి కా భివృద్దికి అనుగుణంగా 
రూపొందించాలని వీరు అన్నారు. 


సా(మాజ్యవాద వ్యతిరేక విమర్శలో జాతీయవాదులు, దేశం నుంచి సంపత్తిని పంపి 
వేస్తున్నారన్న విమర్శను, ఆతిశక్రివంతమైన ఆయుధాల్లో ఒకటిగా వుపషయోగించారు. 
భారతదేశపు పెట్టుబడి సంపదలో ఎక్కువభాగాన్ని, దేశంనుంచి వెలుపలికి పంపి 
వేయడమో లేక బుణాలమీద వడ్డీల రూపంలోనో. భారతదేశంలో (బిట్‌ష్‌ పెట్టుబడి 
మీద వచ్చిన ఆదాయాలరూపంలోనో భారతదేశంలో పనిచేస్తూవున్న పౌర, నైనిక 
నీబ్బంది జీతాలు, పింఛన్ల రూపంలోనో, ఏకపక్షంగా [బిటన్‌కి తరలిస్తున్నారని జాతీయ 
వాదులు పేర్కొన్నారు. 

భారతదేశాన్ని విదేశీయులు ఆర్థికంగా పీడించుకు తినడం సంపదను దేశం నుంచి 
సంపివేయడం ద్వారా స్పష్టంగా కండ్లకు కట్టినట్లు కనుపిస్తోంది. సంపత్తిని దేశంనుంచి 
పంపివేయడం విమర్శించడం ద్వారా, మొదటి జాతీయవాదులు, సామ్రాజ్య వాదుల 
ఆర్థిక పరమోద్దేశాన్ని (ప్రశ్నించినట్టయింది. వలస పీడన గురించి సామాన్య 
మానవుడు తెలుసుకోడానికి కూడా యిది ఒక చిహ్నంగా వుపయోగపడింది. 


(బ్రిటిష్‌ పాలనవల్ల, భారతదేశానికి (ప్రాణ _ అస్షి భద్రతలు లభించాయని ఆరోజుల్లో 
అంటూవుండేవారు. ఈ వాదాన్ని (ప్రశ్నిస్తూ దాదాభాయి నౌరోజి యిలా అన్నారు. 


“భారతదేశంలో (ప్రాణ ఆస్థి భద్రతలు వున్నాయనడం వట్టి ఊహమాక్రమే. నిజా 
నికి యిటువంటి దేదీలేదు. ఒక విధంగా చూనినట్టయితే పాణ, ఆన్టి భద్రత వుందని 
చెప్పవచ్చు. ఉదాహరణకు, పరస్పర దౌర్జన్యాలుగానీ, స్టానిక సతుల దౌర్జన్యాలు 
గానీ, లేకుండా (పజలు భ|ద్రతతో వున్నారు. అయితే ఇంగ్లండు అర్థం చేసుకున్న 
కారం, ఆన్టి భద్రత అన్నది లేనేలేదు; ఫలితంగా (ప్రాణభ[ద్రత క లేదు. భారత 
దేశపు అన్పికి “భ(ద్రతలేదు. ఇహ భద్రతతో ఉన్నదల్లా ఇంగ్లండు సురడీతంగా, భద్ర 
తతో వుంది. 

భారతదేశంనుంచి తీసుకువెళ్ళడానికి, పస్తుతరేటు (పకారం సాలీనా 80కోట్ల 
పౌండ్లు లేక 40 కోట్ల పౌండ్లు, భ్యద్రతగాతీసుకొని వెడుతోంది, అందువల్ల, భారతదేశానికి 
తన అన్నీ _ [ప్రాణభ్యదత లేదనిస్పష్టంగా చెప్పగలను. భారతదేశంలో కోట్లాదిమందికి, 
జీవితమంటే అర్ధక డుపునిండటం ,లేక ఆకలి, లేక కెమం, వ్యాధులు" అనిపేర్కొన్నారు. 


(ప్రారంభ ఘట్టం 67 


తామురావడంవల్ల, దేశంలో శాంతిభద్రతలను సమర్ధంగా కాపాడటం జరుగుతోందని 
చెప్పడానికికూడా [బిట్‌ష్‌వారు (ప్రయత్నించారు. దీనినిఖండిస్తూ దాదాభాయి, - 

“పీప్పమీద కొట్టాలని వేడుకుంటున్నా నే గాని పొట్టమీద కొట్టవద్దని అర్జిస్తున్నాను. 
అని భారతీయ లోకోక్తి ఒకటివుంది. దేశీయ నియంత్నకింద. ఒకొ్మక్క-ప్పుడు 
(ప్రజలు, వీపుమీదకొంత దౌర్జన్యానికి లోనయినప్పటికీ, తాముఉత్పత్సి చేసినదానిని 
ప్రజలు తమవద్దవుంచుకొని, అనుభవించేవారు. [బిటిష్‌-భారత నియంత [కింద మానవునికి 
పశాంతతవుంది; దౌర్జన్యంలేదు. అతనిసంపతిని, కంటికి కనుపించకుండా గొడవ 
లేకుండా, దేశంనుంచి తీనుకొని వెళ్ళడం జరుగుతోంది. అతను, శాంతిలో ఆకలితో 
అల్లాడిపోతూ, శాంతిభ[దతలతో శాంతిలోనే మరణిస్తాడు” అనిఅన్నారు. 

ముక్తసరిగా చెప్పాలంటే, ఆర్థిక సమస్యలమీద అలజడివల్ల దేశమంతటా, భారత 
దేశాన్ని పీడించుకు తినడమే (బిటిష్‌పాలన ఉద్దేశ్యంఅనీ, పేదరికానికి దారితీస్తోందనీ, 
ఆర్థికంగా వెనుకబడిన తనానికే, అభివృద్ధిలో వెనుకబడిన తనానికే దారి తీస్తోందనీ, 
ఒక అభిప్రాయం (ప్రబలింది. (బ్రిటిష్‌ పరిపాలనవల్ల కలిగే ఏ పరోక్ష (ప్రయోజనాల 
కన్నా, చెడుగులే ఎక్కువగా వున్నాయి. 


పాలనా సంస్కరణలు 


ఆయా పాలనా చర్యలను మొదటి జాలీయవాదులు నిర్భయంగా విమర్శించారు, 
లంచగొండితనం, అసమర్థత, దమన నీతితోకూడుకున్న పాలనావ్యవస్థను సంస్కరించ 
డానికి నిర్విరామంగా పనిచేశారు. పాలనా సర్వీసుల్లో పెగేడులను భారతీయకరణ 
చేయాలని అలజడి జరపడం, పాలనా సంస్యా-రణలలో అతిముఖ్యమయినది. ఆర్థిక , 
రాజుకీయ్మ నైతిక కారణాలవల్ల, దీనిని గట్టిగాకోరారు. అఆర్జికంగా యూరోపియన్లకి 
యిచ్చిన విపరీతమైన జీతాలవల్ల, భారత ఆర్థిక సంపత్సిమీద భారం ఎక్కువయింది; 
వీటిలో ఎక్కువభాగం జీతాలను (బ్రిటన్‌కు ఎగుమతి చేయడంవల్ల, సంపత్తిని దేశంనుంచి 
పంపివేయడానికి దోహదమయింది. రాజకీయంగా, యూరోపియన్‌ (ప్రభుత్వ ఉద్యోగులు, 
భారతీయుల అవసరాలను విస్మరించారు. ముఖ్యంగా భారతీయ 'పెట్టుబడిదార్ల ను కాదని 
యూరోపియన్‌ సపెట్టుబడిదార్లను జలపరిచారు. నైతికంగా, భారతీయుల (స్రవర్తనను 
సంకుచితంచేసి, ఉన్నత ధార తీయుణ్ణి, తన స్వదేశంలోనే శాశ్వతంగా హీన స్థానానికి 
దిగనార్చివేనింది. ఇదేసమయంలో మొదటి జాతీయవాదులు,  తక్కు_వజీతాలు 
తెచ్చుకునే (క్రిందితరగతి (ప్రభుత్వోద్యోగులకు ఎక్కువ జీతాలివ్వాలని అలజడి చేశారు, 


568 స్వాతం(త్య సమరం 


అట్టడుగునవున్న ఉద్యోగులకు అతితక్కువ జీతాలు యివ్వడంవల్లనే, (కిందిస్టాయిలలో 
అసమర్థత, లంచగొండితనం పెరిగిపోయాయని వీరు విశ్వసించారు. 


మొదటి జాతీయవాదులు సామాన్య (ప్రజానీకంపట్ల పోలీసుల దమన, నియంతృత్వ. 
(పవర్తనకు వ్యతిరేకంగానూ, (పభుత్వ ఏజెంట్ల _పవర్తనకు వ్యతిరేకంగానూ ఎల్లప్పుడు 
అలజడి జరిపారు. జాతీయవాదుల ప్మతికలు (ప్రతిరోజు, యిటువంటి నియంతృత్వ 
ఉదాహరణలు అనేకం (పజలదృష్టికి తీసుకొచ్చేవారు. న్యాయశాఖను, పాలనా శాఖ 
నుంచి వేరుచేయాలని, జాతీయవాదులు గట్టిగా కోరారు. ఆవిధంగా చేసినపుడు. పోలీసులు 
అధికార్ల చర్యలనుంచి ప్రజలకు కొంత రక్షణ కలుగుతుందని భావించారు. న్యాయ 
నిర్వహణ పద్దతిలో జాప్యాన్ని, ఎక్కువ ఖర్చులను వీరు విమర్శించారు. ఒక యూరో 
పియన్‌తో ఒక భారతీయునికి (క్రిమినల్‌ వివాదం ఎర్పడినపుడల్లా న్యాయాన్ని (ప్రకగూ 
దారిన పట్టించడాన్ని వీరు ఖండించారు. న్యాయంముందు అందరు సమానమన్న 
సూత్రాన్ని యూరోపియన్లకు కూడా వర్తింపచేయాలని వీరు గట్టిగా కోరారు. (ప్రజలను 
నిరాయుధులను చేసే విధానాన్ని వీరు (ప్రతిఘటించారు. ఆయుధాలు ధరించేహకు్కూ 
ప్రజలందరికి వుందని వాదించారు. భారతదేశపు పొరుగు వారికి వ్యతిరేకంగా దురా 
క్రమణ పూరిత మైన విదేశాంగ విధానాన్ని, వీరు ప్రతిఘటించారు. బర్మాను కబళించే 
విధానాన్నీ, ఆఫ్‌ ఘనిస్థాన్‌ మీద దండయా(త్ర జరపడాన్నీ, వాయవ్య భారతావనిలో 
ఆదిమవాసులను అణచివేయడాన్నీ, వీరు నిరళించారు. 


భారతదేశంలో సంక్షేమనేవల తక్కువస్టాయిని 'మొదటిజాతీయవాదులు విమర్శిం 
చారు. దేళశసంకే.మ కార్యకలాపాలను (ప్రభుత్వం చేపట్టి, అభివృద్ది పరచాలని కోరారు. 
ముఖ్యంగా, సామాన్య (ప్రజానీకంలో విద్యావ్యా ప్రికోసం కృషిజరప వలసిన అవసర 
ముందని నొక్కిచెప్పారు. సాంకేతిక _ ఉన్నతవిద్యకు యింకా ఎక్కువ సౌకర్యాలుండా 
లనీ, వైద్య, ఆరోగ్య సౌకర్యాలను విస్తరించాలనికూడా వీరు కోరారు. ముఖ్యంగా, 
భారతీయ పరిశ్రమలనూ వ్యవసాయాన్నీ అభివృద్ది చేయడానికి పటిష్టమయిన పాలనా 
చర్యలు తీసుకోవాలని, వీరు, గట్టిగా కోరినట్లు, యింతకిముండే తెలుసుకున్నాం. 


దక్షణా(ఫికా, మలయా, మారిషస్‌, ఫిజీ, వెస్తుఇండీస్‌,. (బ్రిటిష్‌ గియానావంటి 
(బిటిష్‌ వలసలకు వలస వెళ్ళిన భారతీయ కార్మికుల కష్టాలను తీర్చగానికికూడా, - జాతీయ 
వాదుల నాయకులు చర్యలు తీసుకున్నారు. ఈదేశాలలో వీరిపట్ల తీవ్రమైన జాతివిచక్షణ, 
యితర రకాల పీడనలను అమలు జరిపేవారు. అనేక సందర్భాలలో వీరి స్తితి, బానిస 
లకు ఏవిధంగానూ శీసిపోయేదికాదు, 1899 తర్వాత దక్షిణాఫ్రికాలో, మోహన్‌దాస్‌ 


(పారంభ ఘట్టం ర్‌ఫీ 


కరమ్‌చంద్‌ గాంధీ (ప్రారంబించిన మానవహక్కుల (ప్రజాసమరానికి, జాతీయవాదులు, 
పూర్తి అండనిచ్చారు. 

భారతనాయకులు, తోటల కార్మి కుల కష్పాలను తీర్చడా నికికూడా కంకణం కట్టు 
కున్నారు. విదేశ తోటల యజమానులిస్తూవున్న అతి తక్కువ వేతనాలతో, తోటలకార్మి 
కులు, దాదాపు బానిసల్లాగా (బతుకుతూ వుండేవారు. అయితే యిదే సమయంలో, 
నిర్ణాడీణ్య పీడనకు లోనవుతూవున్న భారత ఫ్యాక్టరి, గనికార్మికులను బలపరుస్తూ, వీరు, 
అలజడి ఏదీ జరుపలేదు. ఈవిషయంలో భారతనాయకులు, భారత పెట్టుబడిదార్ల 
ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారు. విదేశీయుల ఆధిపత్యాన్ని తొలగించినట్టయితే, 
భారత పెట్టుబడిదార్లే కార్మికుల స్పితిగతులను మెరుగు పరచగలరని, వీడ, భావించి 
వుండవచ్చు. 


అ 


రహకుుల రక్షణ 


మొదటి నుంచి రాజకీయ చైతన్యం గల భారతీయులను ఆధునిక పౌరహక్కులు, 
__- అంపే వాక్‌ స్వాతంథత్యము, పతికా స్వాతం(త్యము, భావనాస్వాతం(త్ర్యము, 
సమావేశ స్వాతం(త్యము, ఆకర్షించాయి. దీని ఫలితంగా వీటిని తగ్గించటానికి (ప్రభుత్వం 
ఎప్పుడు (ప్రయత్నించినా. ఈ పౌరహక్కులను కాపాడుకోడానికి గట్టిగా పోరాడేవారు. 
భారతీయ వారాప్యతికలను పరిమితం చేయటానికి 1878 లో ఆమోదించిన భాషాపతతి 
కల చట్టాన్ని 1880 లో దీనిని తిరిగి రద్ధుచేనే వరకూ, తీవంగా (ప్రతిఘటించారు. ఇదే 
మోస్తరుగా అధికార రహస్యాలను కాపాడేమిషమీద వార్తాపత్రికల విమర్శన అణచి 
వేయడం కోసం 1890 లో అధికారులు చేసిన (ప్రయత్నాలను తీవంగా (ప్రతిఘ 
టించారు. 

(బిటిష్‌ భారతప్రభుత్వం పట్ల అవిధేయతను వ్యాప్తంచేస్తున్నారన్న ఆరోపణ మీద 
జి. బి. తిలక్‌నీ, మరికొంతమంది నాయకులనూ, పతికాసంపాదకులనూ అ రెస్టుచేయటం 
ఈ సందర్భంగా జరిగిన హఠాత్సంఘటన. (ప్రముఖ జాతీయవాదుల నాయకుడయిన 
తిలక్‌కు, అతి కిరాతకంగా 18 నెలలు కఠిన జైలు శికీ విధించారు, ఇద్దరు పూనా 
నాయకులయిన శాతూ సోదరులను, విచారణలేకుండా దేశంనుంచి పంపివేశారు. అనేక 
మంది యితర వార్తాపష్యత్రికా సంపాదకులకు, యిదేమోస్తరు శిక్షలు విధించారు. జాతీయ 
వాద పత్రికలు, రాజకీయ సంఘాలు పౌర "న్వేచ్చల మీద జరిగిన ఈ దాడిని ఎదు 
ర్కొని, దేశమంతటా నిరసన ఉద్యమాన్ని ఏర్పాటు చేశాయి. హఠాత్తుగా తిలక్‌ (ప్రజా 


60 స్వాతం(త్య సమరం 


రంజకమెన అఖిలభారత నాయకుడయ్యాడు. (ప్రజలు, ఆయనకు _ లోకమాన్యుడన్న 
బిరుదు నిచ్చారు. 

వాక్‌ స్వాతం(తాన్నీ, ప్రకా స్వాతం (శ్రాన్నీ ఆణచివేయటానికి, పోలీసుల అధి 
కారాలను ఎక్కూవచేయటానికి, ప్రభుత్వం. అప్పుడు కొత్త చట్టాలను చేసింది. జాతీయ 
వాదుల కార్యకర్తలపై యిప్పుడు గుండాలు, యితరరౌడీలమీద మోస్తరుగానే చర్య 
తీసుకోవచ్చు. ఈ చట్టాలను (ప్రతిఘటిస్తూ దేశమంతటా అలజడి జరిగింది. వాస్త 
వంగా యిప్పటినుంచి పౌర స్వేచ్చల పరిరక్షణకోసం జరిగే సమరం, స్వాతంత్ర్య 
సమరంలో విడదీయటానికి వీలులేని సమరంకావాలి. 


రాజ్యాంగ సంస్కరణలు _ స్వపరిపాలనా (ప్రభుత్వము: 


భారత దేశం చిట్టచివరిక్కి (ప్రజాస్వామిక స్వపరిపాలనా (ప్రభుత్వ లక్ష్యొన్ని చేరు 
కోవాలని ఆరంభం నుంచి కూడా మొదటి జాతీయ వాదులు విశ్వసించారు. అయితే ఈ 
లక్ష్యాన్ని వెంటనే నెరవేర్చాలని వారు పట్టుబట్ట లేదు. దీనికి బదులు వారు (క మేపీ 
స్వాతం(త్యం చెపు పురోగమింప చేయాలని సూచించారు. వీరి తక్షణ రాజకీయ 
కోర్కెలు పరిమితంగా వున్నాయి. పారంభంగా అప్పుడున్న శాసన సమితులను విస్తృత 
పరిచి, సంస్కరించటం ద్వారా భారతదేశానికి (ప్రభుత్వంలో యంకా ఎక్కువ వాటా 
యివ్వాలని వారు అన్నారు. 1861 ఇండియా కౌన్సిల్సు చట్టం ద్వారా కొద్ది మంది 
అనధికారులను, ఈ కౌన్సిల్సుకి నామినేట్‌ చేయటానికి ఏర్పాటు జరిగింది. ఈ అనధి 
కార (ప్రభుత్వ నామినీలు, మామూలుగా అధికారుల అడుగుజాడల్లో నడిచే జమీందార్లు 
పెద్దవ్యాపారులయి వుండేవారు. ఉదాహరణకు 1888లో వీరు అమ్మకం పన్నులో పెరుగు 
దలను ఎంతమాత్రము తటపటాయించకుండా బలపరిచారు. కౌం(గెస్‌ చర్చావేదికలలో 
వీరిని “గిల్‌డెడ్‌షామ్స్‌”  ''మెగ్నిఫినెంట్‌ నాన్‌ ఎంటిటీస్‌'”” అని వెటకారంగా వర్షించే 
వారు. సమితుల అధికారాలను విస్తృరం చేయాలనీ, బడ్జెట్‌ గురించి చర్చజరిపి, దైనం 
డిన పాలనావ్యవహారాలను (ప్రశ్నించి విమర్శించటానికి సభ్యుల అధికారాలను ఎకుగవ 
చేయాలని, జాతీయ వాదులు గట్టిగా కోరారు. ముఖ్యంగా (ప్రజలచే ఎన్నికయిన (పతి 
నిధులకు, సమితులలో సభ్యత్వమివ్వాలని, వీరు గట్టిగా కోరారు. 

(పజల జఒక్సిడి వల్ల, (పభుత్వం పాత నిబంధనలను సవరించి, 1892 నూతన 
ఇండియన్‌ కౌన్సిల్సు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం అనధికార సభ్యులసంఖ్యను 
ఎక్కవ చేసింది. వీరిలో కొద్ది మందిని మాకం పరోక్షంగా ఎన్నుకొంటారు. బడ్జెటు 


(ప్రారంభ ఘట్టం 61 


మీద (పసంగించే హక్కుకూడా సభ్యులకు యిచ్చారు. ఆయితే దానిమీద ఓటుచేనే 
హక్కు యివ్వలేదు. ఇటువంటి స్వల్చ సంస్కరణవల్ల భారతీయులు పూర్మిగా అసం 
తృప్తి చెందారు. తమ కోర్కెలను వీరు వెక్కిరించినట్టు వీరు భావించారు. కౌన్సిలులో 
ఎన్నికయిన అనధికార సభ్యుల మెజారిటీ వుండాలనీ (ప్రజాధనంపై అనధికార 
భారతీయుల కం[టోలు వుండాలనీ వీరు అలజడి జరిపారు. ప్రాతినిధ్యం లేకుండా 
పన్నులు వేయకూడదన్న నినాదాన్ని లేవతీశారు. ఇదేసమయంలో తమ (పజాస్వామిక 
కోర్కెల (ప్రాతిపదికను వీరు విస్తృత పరచలేకపోయారు. సామాన్య (ప్రజానీకానికి 
గానీ, మహిళలకుగానీ, ఓటింగ్‌ హక్కువుండాలని గట్టిగా కోర లేదు; వీ రికోరికవల్ల మధ్య 
తరగతి, ఎగువ తరగతి వర్గాలకు మ్యాతమే (ప్రయోజనం కలుగుతుందన్నది సుస్పష్టం. 

శతాబ్దం (ప్రారంభంలో మొదటి జాతీయవాదులు తమ రాజకీయ లత్యెలవైపు పెద్ద 
ముందడుగు వేశారు. వీరి కోర్కె యిహ స్వల్ప సంస్కరణలకు పరిమితం కాలేదు. 
ఇప్పుడు వీరు శాసనాలు చేయడం మీదా, అర్ధిక ఒనరుల మీదా, స్వపరిపాలనగల 
ఆ స్ర్రేలియా, కనడా వలసల నమూనా మోస్తరుగా సంపూర్ణ స్వపరిపాలనా (ప్రభుత్వం 
కావాలని గట్టిగా కోరారు. వ్యవస్థలో మార్పు రావాలనీ వీరు గట్టి పట్టు పట్టారు. ఉదా 
హరణకు 1904 లో దాదాభాయి నౌరోజి 1905 లో కాం_గసుకు తమ _అధ్యక్షోప 
న్యాసంలో గోపాలకృష్ణ గోఖలే ఈ కోరికను వ్యక్తపరిచారు. తమ కోర్కెను నొక్కి 
చెపుతూ 1906 కలకత్తా కాం(గెసు సమావేశంలో “స్వరాజ్య” -అన్నమాటను వుపయో 
గించిన మొట్టమొదటి భారతీయుడు దాదాభాయి నౌరోజ్‌. దీనిమూలంగా మొదటి జాతీయ 
వాదులకూ, ఆ తర్వాతి జాతీయ వాదులకూ మధ్య మూల విభేదం, జాలీయవాదుల రాజ 
కీయ లత్ష్యపు నిర్వచనానికి సంబంధించినది కాదని తేలిపోయింది. వాస్తవమైన విభేదం 
అంగీకరించిన లకష్యొలను సాధించటానికి సమరం ఏ పద్దతుల్లో జరపాలి. ఈ సమరా 
నికి (ప్రాతివదిక అయిన సాంఘిక వర్గాలు -- బృందాల స్వభావం ఎలావుండాలి 
అన్న విషయంలోనే వుండి. అందే, విభేదం, లక్షల విషయంలోకాక, వీటిని 
వా_్టవంగా, ఏ విధంగా సాధించడం, అన్న విషయంలోనే వుంది, 


రాజకీయ కృషి పద్దతులు 
(a) 


మొదటి జారీయ వాదుల రాజకయ' కృషి పద్ధతులవల్లనే, వీరికి చమూడరేటు అన్న 
™ 
బిరుదు వచ్చింది. ఈ పద్దతులు (క్రమబదమైన రాజకీయ - పురోభివృదికి రాజ్యాంగ 
న © = వ్‌ లం 
బద్ద మైన అలజడిగా పేర్కొనవచ్చు. ఆధునిక రాజకయాం గురించి (ప్రజలకు తెలయ 


62 స్వాతంత్ర్య సమరం 


జేసి జాతీయ రాజకీయ చైతన్యాన్ని కలిగించి రాజకీయ సమస్యల మీద సమైక్య 
(ప్రజాభిప్రాయాన్ని ప్రోత్సహించటమే తను ముఖ్య కర్తవ్యమని, వీరు విశ్వ 
సించారు. ఈ లక్ష్య సాధనకోసం, వీరు అనేక పద్దతులను అవలంభించారు. వీరు, 
సమావేశాలు జరిపేవారు. ఈ సమావేశాలలో, ప్రముఖ రాజకీయ, మేధా సంపన్నులు 
మాట్లాడేవారు. (పజల కోర్కెల [పకారం, తీర్మానాలను ఆమోదించే వారు. పథి 
కల ద్వారా జాతీయవాదులు, (ప్రభుక్వాన్ని ప్రతిరోజు విమర్శించేవారు. వీరు, అనేక 
వినతి పుత్రాలనూ, విటిషన్లనూ, ఉన్నత (పభుత్వ అధికారులకూ, బిటిష్‌ పాన్ష 
మెంటుకూ పంపేవారు. ఈ వినతి పత్రాల పిటిషన్లలో యదార్జాలను పేర్కొని, వాటికి 
వాదో పవాదాలను కూడా తెలియచే నేవారు. ఈ పిటిష షన్లను, డాందిక ౦గా (ప్రభుత్వానికి పంపి 
నప్పటికీ, భారత (ప్రజలకు వీటిగురించి తెలియచేయటమే అసలు లక్ష్యం. ఉదాహర 
ణకు; 1891 లో పూనాసార్వజనిక సభ జ్యాగ్రత్తగా తయారు చేసిన వినతి పత్రానికి 
(పభుత్వం, రెండు వాక్యాలలో సమాధానమిచ్చినందుకు, యువగోఖలే నిస్పృహ వ్యక్త 
పరిచారు. దీనిని జుస్టి సిస్‌ రనడె యిలా సమాధాన మిచ్చారు. 


“మా దేశపు చరిత్రలో మాకున్న స్థానాన్ని మీరు (గ్రహించడింలేదు. ఈవినతి 
పత్రాలను మామూలుగా (పభుత్వ పేరుమీద పంపుతున్నాము. వా స్తవాసికి అవి, (పజ 
లను సంబోధించి పంపినవి. ఎందువల్లనంకే ఈ విషయాలలో ఎలా అల్‌ వోచించాలో 
(ప్రజలు తెలుసుకోగలరు. ఇతర ఫలితాలేవీ ఎదురుచూడకుండా ఈ కృషిని అనేక 
సంవత్సరాలు నిర్వహించాలి. ఎందువల్లనంటే యిటువంటి రాజకీయాలు ఈదేళానికి 
పూర్తిగా కొత్తవి అస్‌ (వ్రాశారు. 

మొదటి జాతీయవాదుల రాజకీయకృషి రెండో లక్ష్యుమేమిటంచే, వీటిష్‌ (ప్రభు 
త్వమూ. (బ్రిటిష్‌ _పజాభిప్రాయమూ తాము కోరిన మార్పులను (ప్రవేశ పు ఫ్రైటట్టు వారిపై 
ప్రభావం కలిగించడం. భారతదేశంలో వాస్తవ పరి స్తీతుల గురించి బ్రైటిష్‌ వారికి 
తెలియదని జాతీయ వాదులు అందువల్ల మొదట పిశ్వసించారు. వారు, వినతివ[త్రాలూ పిటి 
షన్ల ద్వారానూ, (బిటన్‌లో వా స్పవమైన రాజకీయ (పచారం జరపడం ద్వారానూ (టిటిషి 
(ప్రజలకూ రాజకీయ నాయకులకూ కనువిప్పు కలిగించాలని పూనుకున్నారు, 
భారరనాయపల (ప్రతినిధి వర్గాలను (టిటణ నొకు పంపారు. 1889లో జాతీయ కాం(గైసు 
టటిష్‌ సంఘాన్ని స్థాపించారు. 1890లో ఈ సంఘం “ ఇండియా” అన్న ప ప్మతికను 
(పారంభించింది. దాదాభాయి నౌరోజి తమ బీవిళంలోనూ, అదాయంలోనూ ఎక్కువ 
భాగాన్ని, (బిటిష్‌ ప్రజలు - రాజకీయ నాయకుల మధ్య _ఉ్రచారకృషిని నిర్వహిస్తూ, 


(బ్రిటన్‌లో గడిపారు. 


(పారంభ ఘట్టం 63 


మొదట జాతీయవాదులు, న్యాయసమ్మతమైన అలజడిలోనే విశ్వాసం పెట్టుకున్న ప్ప 
టికీ ప్మతిళలద్వారాఠప్ప దేశమంతటా ఎడి తెరిపిలేని అలజదిని వీరు జరపలేక పోయారు, 
డబ్బులేకపోవడ మే, దీనికి కారణం. వీరికి ఎల్లప్పుడు డబ్బు కొజతగా వుండేది. 
భాగ్యవంతులయిస భారతీయ వ్యాపారులు, పారి_శామిక వేత్తలు, జమీందార్లు, జాతీయ 
ఉద్యమానికి ఎటువంటి అర్ధిక సహాయమూ యివ్వలేదు. రాజకీయ నాయకులు చాలా 
మంది , తమస్వంత ఆరనమీదే ఆధారపడి వుండవలసి వచ్చేది; వీరి ఆర్హన మామూ 

న 

లుగా బహుస్వల్బం౦ంగా వుండేది. ఉదాహరణకు, సురేంద్రనాథ్‌ బెనర్జీ, గోపాలకృష్ణ 
గోఖలె, అతిస్వల్పమైన అధ్యాపక ఆర్జన మీద జీవించేవారు; తిలక్‌ , న్యాయశాస్త్ర విద్యా 
రులకు (పయివేటు కోచింగ్‌క్తాస్‌ పెట్టుకొని జీవించేవాడు. డబ్బులేకపోవడం వల్లనే 
> ౧ ల న్‌్‌ 
మొదటి జాతీయవాద నాయకులలో రెండు స్వతంత్ర వృత్తులయిన న్యాయవాదులు, 


జర్న లిష్టులు ఆధిక్యతతో వుండేవారు. 


పామరజనం పాత 


మొదటి జాతీయవాదుల ఉద్యమం (ప్రాథమిక బలహీనతకు సంకుచిత సాంఘిక 
(పాఠిపదికే కారణం. ఈ ఉద్యమం యింకా (పజల హర్షాన్ని పొందలేదు, వీరి 
పలుకుబడి ముఖ్యంగా పట్టణాలలో విద్యావంతులైన భారతీయులకు మా(త్రమే పరిమిత 
మయి వుండది. ముఖ్యంగా నాయకులు, నా 
పకులు, కొద్దిమంది వర్తకులు, భూకామందులు వంటి వృత్తివర్గాలకు మాత్రమే పరిమిత 
మయివుండేది. 

నాయకులకు పామరజనంలో రాజకీయ విశ్వాసంలేదు. భారత(ప్రజలకు శీలమనేది 
లేదనీ, ఆధునిక రాజకీయాలలో పాల్లొనేశ క్రిలేదనీ, ఆనాటి అతి శక్తివంతమైన 
సా్యమాజ్యవాదళ క్రికి వ్యతిరేకంగా విజయవంత మైన సమరం జరిపేస్థ్రోమత లేదనీ, వారు 
భావించారు. (క్రియాత్మక మెన _ రాజకీయసమరం ప్రారంభించటానికి, మార్గంలోగల 
యిబ్బందుల గురించి పర్షిస్తూ గోఖలే. “దేశంలో అంతులేని విభజనలూ , ఉపవిభజనలు 
వుండటం, జనాభాలో ఎక్కువమంది అజ్ఞానంలోవుంటూ పాతభావాలకూ నమ్మకాలకూ 
విడువకుండా కట్టుబడివుండ టం, మార్చులక న్నిటికి వ్యతిరేకం; మార్పంచే ఏమిటో అర్థం 
చేసికోజాలరు” అనిపేర్కొన్నారు. మాడరేటు నాయకులు ఈవిషయంలో గొప్పపొరపాటు 
చేశారు. వీరు, పామరజనం సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబడిన తనాన్ని 
మా(త్రమే చూడగలిగారు. అయితే వీరు, సుదీర్హమైన సామ్రాజ్యవాద వ్యతిరేక సమరం 


యవాడులు, డారరు, జర్నలిషులు, అధాా 
అగా లు లి 


64 స్వాతంత్ర్య సమరం 


జరిపేవీరోచిత లక్షణాలు, త్యాగము పామరజనానికి మాత్రమే వున్నాయనీ, రాజకీయ 
కోర్కెలను బలపరచడానికి వాస్తవమైన శక్తిని పామరజనం మాత్రమే యివ్వగలరనీ, 
వీరిసాంస్క్యూతిక, రాజకీయ వెనుక ఐడిన తనాన్ని, సమరంలో మా(త్రమే తొలగించగలరనీ, 
వీరు (గహించలేదు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా శక్తివంతమైన (ప్రజాసమరాన్ని. 
భారత సమాజంలో భిన్నవర్గాలను ఒకేజాతిగా రూసొందించినవుడు మా(త్రమే (పారం 
భించడం సాధ్యమని వీరు విశ్వసించారు. అయితే వాస్తవంగా ఇటువంటి సమరం 
సందర్భంగా మా(్రమే భారతజాతి ఒకటి ఏర్పడ గలడు. పామరజనానికి దూరమయిపోయే 
ఈవెఖరిని అవలంబించిన ఫలితంగా, జాతీయవాదం (ప్రారంభ ఘట్టంలో, సామాన్య 
(ప్రజానీకానికి అతిబలహీనమయిన _ పా_తనుషూ(్రమే యివ్వడం జరిగింం. ఇది 
రాజకీయ సృబ్బతకు కూడాదారితీసింది. పామరజనం అండలేక పోవడంవల్ల, విదేశపరి 
పాలకులను సవాలు చేయడానికి యింకాసరియైన అదనురాలేదని వారు భావించారు. 
ఒకవేళ ఈ విధంగా చేసినట్టయితే అదనురాక పూర్వమే అణచివేయ బడటం 
జరుగుతోంది. గోఖలే యిలా(వవాశారు ““(ప్రభుత్వానికున్న విశేష నిగూధశ క్టిని మీరు 
(గహించడింలేదు. మీరు సూచించినట్లుగా కాంగ్రెసు, ఏదైనా చేయ తల పెట్టినట్టయితే, 
దానిని ఐదు నిముషాలలో అణచి వేయడానికి (ప్రభుత్వానికి యిబ్బంది ఏదీ 
వుండదు,” అన్నివాశారు. తర్వాతి జాతీయవాదులకూ,మాడ రేట్లకూ ముఖ్యమైన భేదం, 
ఈవిషయంలోనే. 

భారత (ప్రజల సమరశ,క్తిలో విశ్వాసం వున్నందువల్ల సాామాజ్యవాదానికి వ్యతి 
రేకంగా శక్తివంతమైన (ప్రజాసమరాన్ని జరపాలని, వీరు ఉచ్చోధించారు. (ప్రభుత్వం 
అణచి వేయడ ౦వల్ల ఈ ఉద్యమం విఫలంకాదనీ, (ప్రజలు అనేక విషయాలు తెలుసు 
కొనడంవల్ల, సామ్రాజ్యవాదాన్ని పడగొట్టాలనే దృఢనిశ్చయం వారిలో మరికొంత 
పటిష్తమవుతుందనీ, వీరు, విశ్వసించారు. 


మొదటి జాతీయవాద ఉద్యమం, సంకుచిత సాంఘిక (ప్రాకిపదికమీద ఆధారపడినది 
కనుక, తమతోచేరిన సాంఘిక వర్గాలు బృందాల సంకుచిత (ప్రయోజనాలకోసమే 
ఈ ఉద్యమం జరిగిందని నిర్ణయించుకోరాదు. దీని కార్యక్రమము, విధానాలు అన్ని 
వర్గాల భారత్యపజల కోర్కెలను తీర్చడానికి ఉద్దేశించబడ్డాయి ; వలస పీడనకు వ్యతి 
రేకంగా దేశవ్యాప్త (ప్రయోజనాలను (ప్రతిబింబించాయి. అయినప్పటికీ. పా_మాజ్యవాద 
వ్యతిరేక సమరంలో (ప్రజలందరిని కూడగట్టుకు రాలేకపోయినందువల్ల, రాజుకు విధేయ 
తతో వుండాలని చెబుకూ, స్నామాజ్యవాదంతో తప్పనిసరిగా సమాధాన పడవలసి 
వచ్చింది. | 


(ప్రారంభ ఘటం 65 
అ 
అధికారుల వెఖరి 


మొట్ట మొదటినుంచి (పభుత్వం, జాతీయవాద శక్తులు పెంపొందటానికి, వ్యతిరేకంగా 
వుంది. వలస విధానాలను విమర్శించడంద్వారా జాతీయ చైతన్యాన్ని రేకెత్తించడానికి 
(ప్రయత్నించి నందువల్ల, 1878లో భారత పత్రికలమీద. (ప్రభుత్వం విరుచుకు 
పడింది. భారత జాతీయ కాం(గెసును స్థాపించడం, డఫరిన్‌కి అనుమానాలు కలిగిం 
చింది, 

“పభుత్వ విధానానికి సంబంధించిన సనులు, పద్దులను తయారుచేయడం, వాటిని 
మంజూరు చేయడం అసంభవం కావచ్చు” అని (వ్రాశారు. కాంగెసు, రాజకీయ 
వ్యవహారాల * కన్నా సాంఘిక వ్యవహారాలకు అంకితం కావాలని హోమ్‌కి సూచిస్తూ 
ఈ ఉద్యమాన్ని మళ్ళించడానికి ఆయన (ప్రయత్నించారు. అయితే కాం(గెసు నాయ 
కులు మార్చుచేయడానికి నిరాకరించారు. అయినప్పటికీ (బ్రిటిష్‌ అధికారులు బాహాటమైన 
శతృత్వ వైఖరిని అవలంబించలేదు. 

జాతీయకాం(గెను, రాజకీయదైతన్యంగల _ కొద్దిమంది భారతీయులతో సిద్దాంత 
చర్చలు జరపడంతో కాలాన్ని గడుపుతుందని, వీరు భావించారు. జాతీయనాయకుల్లో 
తెలివయిన వారికి శాసన సమితిలో స్థానాలు యివ్వడం ద్వారానూ న్యాయశాఖ, 
యితర శాఖల్లో 'పెద్దజీతాల ఉద్యోగాలను యివ్వడం ద్వారానూ వీరిని తృ వప్రిపరచడానికి 
కూడా వారునిద్ధ మయ్యారు. 

అయితే జాతీయ కాం(౧ను, యితర జాతీయ సంస్థలు, వ్యక్తులు, వార్తాపితికలు 
ఇటువంటి పరిమిత పా(త్రక కట్టుబడి వుండజాలరని, త్వరలో విదితమయి పోయింది. 
వార్తాపత్రికలు _పజాదరణ పొందాయి; కాం(గెను (ప్రజారంజక మయిన కరపతాలను, 
భారతీయ భాషల్లో (ప్రచురించడం మొదలుపెట్టింది. జాతీయవాదుల సందేశాన్ని, 
(పజాబాహుళ్య (ప్రచార సాధనాలద్వారా అందజేయడం మొదలు పెట్లారు. సామాన్య 
(ప్రజానీకంలో రాజకీయ చైతన్యం వ్యాప్తి చెందడాన్ని (బ్రిటన్‌ సహించలేక పోయింది. 


* కాంగెసు, డఫరిన్‌ సలహాపై సాంఘిక వ్యవహారాలనుంచి, దృష్టిమళ్ళించి 
రాజకీయ వ్యవహారాలకు (ప్రాధాన్యమిచ్చిందన్న అభిప్రాయాన్ని సరిదిద్ది తీరాలి. ఈ 
తప్పుడు అభిప్రాయాన్ని మొట్టమొదట డన్లియు. ని. బొనర్జీ, 1898 లో ఒక పుస్త 
కానికి పీఠికరాస్తూ 'పిర్యొాజన్నారు; అప్పటినుంచి యిదే అభిప్రాయాన్ని యితర రచ 
యితలుకూడా ఉదహరించారు. అసలు యదార్థం, తగ్గిపోతూవున్న బెనర్జీ జ్ఞాపక 


శ 3కి విరుదంగా వున్నట్లు డఫరిన్‌ వ్య కిగర షుతాలవల తెలుసోంది. 
హద > ట్‌ ల. న్‌. టీ 


ఇదికేవలం దేశదోహం. జాతీయ వాదుల ఆర్థిక అలజడి, సా(మాజ్యవాదం వాస్తవ 
ఆధిపత్య స్వభావాన్ని బట్టబయలు చేసింది. భారత విదేశాంగి మంత్రి జారి హామిల్‌ టన్‌, 
1900 ల్లో దాదాభాయి నౌరోజికి యిలా ఫిర్యాదు చేశారు. 


““బిటిష్‌ పాలనను హృదయ పూర్వకంగా బలపరుస్తున్నట్టు మీరే స్వయంగా (ప్రక 
టించారు. ఆపాలనవల్ల తలఎత్తే పరిస్టితులనూ కరిగే ఫలితాలను మీరే గ ర్లిస్తునట్లు 
ప్రకటిస్తున్నారు” అని. అంతకిముందు డఫరిన్‌ 1886 లో జాతీయ వాదుల పత్రికల 
పా(త్ర గురించి యిల్యావాశారు. ''ఈ వార్తా పత్రికలను చదివిన వారందరికీ, మనమంతా 
మానవాళికి, ముఖ్యంగా భారతదేశానికి శతృవులమన్న గాధి భావం కలుగుతుందన 
టంలో ఎటువంటి సందేహములేదు ” అని (వ్రాశారు. 


(బిటిష్‌ అధికారులు యిప్పుడిహ బాహాటంగా జాతీయ కౌం(గెసును, యితర జాతీయ 
(ప్రతినిధులను ఖండించడం మొదలుపెట్టారు. జాతీయవాదులను * అవిధేయ బాబులు ’, 
“ దేశద్రోహ బ్రాహ్మణులు ’, “దౌర్జన్యకరమైన దుండగులు * అని అన్నారు. 
కాంగెసును “ దేశద్రోహుల కర్మాగారమనీ ” కాం(గైెసు వ్యక్తులను పదవుల్లో నిరాశ 
పొందిన అభ్యర్థులనీ, తమకుతామే (ప్రాతినిధ్యం వహించే “అసంతృప్తి చెందిన న్యాయ 
వాదులనీ ” వర్ణించారు. 1887లో డఫరిన్‌ ఒక బహిరంగ సమావేశంలో జాతీయ 
కాం(గెసును విమర్శించాడు ; కొద్దిమంది ప్రజలకు మాత్రమే యిది (ప్రాతినిధ్యం వహిస్తోం 
దని ఎగతాళి చేశాడు. కాం(గెసు నాయకులకు దేశద్రోహ ద్వంద్వ శీలముందని జార్జి 
హామీల్‌టన్‌, ఆరోపించారు. (బ్రిటిష్‌ పాలన చెడుగులను బై టికి తెచ్చినందుకు దాదాభాయి 
నౌరోజిమీద ఆయన ఎంత మండిపడ్డాడంటే ఆ మహానాయకుణ్ణి బాహాటంగా తిట్టడం 
మొదలు పెట్టాడు. ఇంగ్లండులో నివసించినందువల్లా, రాడికల్‌ - సోషలిష్టు (బ్రిటిష్‌ 
నాయకులతో కలిసిమెలసి తిరగడంవల్లా, “ యింతకిముందు ఆయనకున్న తెలివి శేటలు, 
సమయస్పూర్తి అంతమయ్యాయని (ప్రకటించాడు. వైన్‌రాయ్‌ కర్ణన్‌ 1900ల్లో యిలా 
ప్రకటించాడు. “కాంగ్రెసు తప్పటడుగులువేస్తూ పడిపోబోతోంది. భారతదేశంలో 
నేను వుండగా, యిది శాంతియుతంగా అంతరించి పోవడానికి తోడ్చడాలన్నదే నా కోరిక” 
అని (ప్రకటించాడు. కాం(గెసు “ అపరిశుభమయినది ” అని ఆయన వర్ణించాడు. 
కొంతమంది (బ్రిటిష్‌ (ప్రజలు, కాం(గెసు రష్యన్‌ బంగారం స్వీకరిస్తోందని ఆరోపిం 
చారు. 


అంతకంతకి పటిష్టమవుతోన్న జాతీయ ఉద్యమానికి వ్యతిరేకంగా (బ్రిటిష్‌ అధికారులు, 
విభజించి - పాలించు ” అన్న విధానాన్ని మరికొంత కట్టుదిట్టం చేశారు. భారత 


ప్రారంభ ఘట్టం 67 


ప్రజల ఐక్యత సపెరగడంవల్ల తమ పరిపాలనకు పెద్దముప్పు ఏర్పడిందని వారు 
(హించారు. 

జార్జి హామిల్‌టన్‌ 1887లో వైస్‌రాయ్‌ ఎల్జిన్‌కి యిలావాశారు. “మన పరి 
పాలనకు వ్యతిరేకంగా స్థానిక (ప్రజలు, జాతులు, మతాలలో పెరిగిపోతూవున్న 
సమైక్యత, మనభవిష్యత్తు గురించి నాకు భయాన్ని కలగజేస్తోంది ' అని (వ్రాశారు. 
అందువల్ల (బ్రిటిష్‌ అధికారులు, కాం(గెసు వ్యతిరేః ఉద్యమం (ప్రారంభించ వలసిందిగా, 
(బిటిష్‌ అనుకూల వ్యక్తులయిన సయ్యద్‌ అహమ్మద్‌ శాన్‌ సీ, రాజా శివపపాద్‌ నీ, యితరు 
లనూ (ప్రోత్సహించారు. హిందువులు ముస్లింల మధ్య విద్వేషాన్ని రేకె త్తించడానికి 
కూడా వారు (ప్రయత్నించారు. (ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాల సమస్యమీద విద్యావంతు 
లయిన భారతీయుల్లో మఠ వైరుధ్యాలనుకూడా వీరు రెచ్చగొట్టారు. 1857లో తిరుగుబాటు 
జరిగిన వెంటనే, వారు, ముస్లిం ఉన్నత వర్గాలను అణగ (దొక్కి హిందూ మధ్యతర గతి 
- ఉన్నత వర్గాలను బలపరచగా, 1870 తర్వాత, ముస్లిం ఉన్నత వర్గాలనూ మధ్య 
తరగతి వర్గాలను జాతీయ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రోత్సహించారు. హిందీ = ఉర్దూ 
భాషా వివాదాన్ని, మత విద్వేష భావాలను; (పోత్సహాంచడానికి ఉపయోగించు కున్నారు, 
సనాతన హిందువులు (ప్రారంభించిన గోసంరక్షణ ఉద్యమాన్నికూడా, దీనికే ఉపయో 
గించుకున్నారు. 


భారత విదేశాంగ మంతి కింబర్జి, 1898 ఆగష్టు 25 వ శేదీన వైస్‌రాయి లాన్స్‌ 
డిన్‌కి యిలా (వాశారు. ఈ ఉద్యనుం హిందువులు = మహమ్మదీయుల సన్నిహిత 
సంబంధాన్ని అసంభవం చేస్తూవున్నందువల్ల భారత (పజల సమైక్యతకు కాం(గెను 
(ప్రారంభించిన అలజడిని కూలంకషంగా నాశనం చేస్తుంది.” “విభజించి పరిపాలించు” 
అన్న విధానం, హిందూ-ముస్లిం విభేదాలకు మాతమే పరిమితం కాలేదు. పారంపరిక 
భూకామందులను నూతన మేధావులకు వ్యతిరేకంగానూ, ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా 
మరొక రాష్ట్రాన్నీ, ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్నీ, ఒక వర్గానికి వ్యతి 

టబ 0 
రేకంగా మరొక వర్గాన్నీ పురికొల్చే (ప్రయత్నం జరిగింది. సనాతనులు లేక మాడ రేటు 
వరాలపట్ల యింకా ఎక్కువ న్నేహవెఖరిసి (ప్రదర్శించడంద్వారా, జాతీయ వాదులలో 
౧ య ఓ. 

చీలిక తేవడానికి కూడా (ప్రయత్నాలు జరిగాయి. 1870 సంవత్సరాలలోనూ, 1880 
సంవత్సరాలలోనూ, (బ్రిటిష్‌ భారత సంఘంవంటి (ప్రాచీన సంఘాలకు చెందిన నాయకు 
లను తృ ప్తిసరిచి రేడికల్‌ కాంణ్యగెసు నాయకులకు వ్యతిరేకం చేయడానికి (ప్రయత్నాలు 
జరిగాయి. 1890 సంవత్సరాలలో అదివరకటి రేడికల్సు అయిన డబ్లియు. సి. బొనర్జి, 
జస్టిస్‌ రణడె, గోఖలేలను, దాదాభాయి నౌరోజి, సురేంద్రనాథ్‌ బెనర్జి వంటి తీవ్రవాద 


68 స్వాతం (త్య సమరం 


నాయకులనుంచి వేరు చేయడానికి (ప్రయత్నాలు జరిగాయి. 1805 తర్వాత, కాం[గెసులో 
మితవాదులకూ ఆతివాదులకూ మధ్య విభేదాలొచ్చినపుడు, చీలిక తేవడానికి (బ్రిటిష్‌ 
పరిపాలకులు గట్టి (ప్రయత్నం చేశారు. 

(బ్రిటిష్‌ అధికారులు కూడా, ముల్లంగిబెత్తం విధానాన్ని అవలంబించారు. ఒక 
(పక్క భమ కలిగించే సౌకర్యాలు, మరొక (పక్క జాతీయత పెరగకుండా అణచి 
వేయడానికి నిర్దాక్షీణ్యమైన దమన విధానాన్ని ఆవలంవించారు. జాతీయ వాదుల్లో మిత 
వాద వర్గాలను, సివిల్‌ సర్వీసుల్లో చేరే గరిష్ట వయః పరిమితిలో కొన్ని సౌకర్యాలు 
కలగజేయడంద్వారానూ, ఇతర (ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయులకు ఎక్కువ (ప్రవేశం 
యివ్వడం ద్వారానూ, స్థానిక పురపాలనా (ప్రభుత్వాలను విస్తృతపరచడంద్వారానూ, 
1892 లో ఇండియన్‌ కౌన్చిల్పు చట్టాన్ని ఆమోదించడం ద్వారానూ తృ్తిపరచడానికి 
(పయత్నించారు. ఇదే సమయంలో బలహీన వర్గాలను బెదిరించడానికి దమన విధానాన్ని 
అవలంబించారు. వైస్‌రాయ్‌ ఎల్లిన్‌, 1898 లో భారతీయులను బాహాటంగా బెదిరిస్తూ 
ఒక (ప్రకటన చేశారు. ““భారత దేశాన్ని బలంతో జయించాం. బలంతోనే, దానిని, 
ఆధీనంలో వుంఛుకోవారి” అని. పళ్చిమ భారత దేశంలో తిలక్‌నీ, యితర పతికా 
సంపాదకులను అరెస్టు చేయడం ద్వారా జాతీయ వాదుల మీద శ_క్రివంత మైన దాడిని, 
యిదివరకే (ప్రారంభించారు. 1898 లో పత్రికల న్వేచ్ళృనూ, వాక్‌ న్వేచ్చను అరి 
కడుతూనూ, పోలీసులు, మేజినేట్ల అధికారాలను ఎక్కువ చేస్తూనూ చట్టాలను 
ఆమోదించారు. 


విద్యావ్యాప్తే జాతీయ భావం సెంపొందటానికి ముఖ్య కారణమని (బ్రిటిష్‌ అధికారులు 
విశ్వసించారు. దీనిమీద యింకా ఎక్కువ (పభుత్వ కం(టోలును విధించటానికీ, దాని 
ఆధునిక లిబరల్‌ స్వభావాన్ని మార్చడానికీ పథకాలను అమలు జరిపారు. జార్జి హామిల్‌ 
టన్‌, 1899 లో వైస్‌రాయ్‌కి, ఈ పథకాలను సూచించారు. “మొట్టమొదట (ప్రభుత్వం, 
విద్య, దాని వ్యవస్థ, పాఠ్య పుస్తకాలమీద యింకా ఎక్కువ కం(టోలును వుపయోగిం 
చాలని ఆయన తెలియ జేశారు. స్కూళ్ళు _ కళాశాలలను (ప్రభుత్వం తణిఫీ చేసే 
పద్ధతిద్వారా అధ్యావకులమీద పెటిష్టముయిన కం(టోలును వుంచడానికి 1903 లో 
విద్యాచట్టాన్ని, ఆమోదించారు. రెండోది. మత ధర్మసంస్థలు నడిపే (ప్రయివేటు 
కళాశాలలను (ప్రోత్సహించాలని (ప్రభుత్వం నిర్ణయించింది. హేతువాద, (ప్రజాస్వామిక , 
జాతీయ భావాల వ్యాప్తికి దారితీసిన ఆధునిక లౌకిక విద్యకు బదులు మత '- నైతిక 
శిక్షణ (ప్రాతిపదికగా గల పద్ధతిని (ప్రవేశ పెట్ట తలపెట్టారు. భారతదేశంలోని మతాలనూ, 
భారతీయ సంస్కృతినీ ఉజ్వలింప చేయడమే (ప్రాతిపదిక అయినప్పటికీ, ఈ కొత్త 


ప్రారంభ ఘట్టం 69 


పద్దతి, అభివృద్ధి నిరోధకమయినది. యువజనుల్లో ముందుచూపు, ఆధునిక భావం 
కలిగించక పోవడమే దీనికి కారణం. 19 వ శతాబ్దం ' అంతమయ్యేటప్పటికి ఈ విధానం, 
(బిటిష్‌ సామ్రాజ్యవాదం, పురోగామి స్వభావాన్ని పోగొట్టుకుందనీ, సాంఘిక, మేధా 
అభివృద్ధి నిరోధక వర్గాలతోనూ, నశించిపోయే శ క్తులతోనూ చేతులు కలపడానికి 
నిద్ధంగా వుందనీ, విదితం చేసింది. రివైవలిజం, కన్‌ జెర్విటిజుం వీటికి ఎటువంటి 
అభ్యంతరమూ లేకపోయింది. సాంఘిక, సాంస్కృతిక కన్‌ జెర్విటిజం సా_మాజ్యువాద 
పరిపాలనలో చోటు యివ్వవచ్చు. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా వీరు, ఆధునిక 
బావాల వ్యా పికి భయపడ్డారు. 


విమర్శనాత్మక అంచనా 


ఆదిలో జాతీయవాదులు, వాస్తవమైన విజయం సాధించలేకపోయారని, ఆతర్వాత 
విమర్శకులు పేర్కొన్నారు. వీరు ఏ సంస్కరణల కోసం అలజడి జరిపారో వాటిలో 
కొద్దివాటిని మ్యాతమే (ప్రవేశపెట్టారు. పరిపాలకులు వీరిని అలక్యుంతో చూశారు; వీరి 
రాజకీ కూల అవహేళన చేశారు. లజ్‌పత్‌రాయ్‌, తర్వాత యిలా (వ్రాశారు. "పత్యేక 
సౌకర్యాలకోసమూ, కష్టనిష్టురాల పరిష్కారం కోసమూ, 20 ఏండ్లకు పైగా వృధా 
అలజడి జరిపిన తర్వాత, వారికి అన్నం బదులు రాళ్ళు లభించాయి.” అని (వ్రాశారు. 
వాస్తవంగా చెప్పాలంటే, (ప్రభుత్వం యింకా ఉదారంగా వుండటానికి బదులు, అభి 
వృద్ధి నిరోధకంగానూ, యింకా అణగ(దొక్కేదిగానూ తయారయింది. అంతే 
కాకుండా, ఆదిలో జాతీయ ఉద్యమం, సామాన్య [(పజలలో వేళ్ళ పాతుకో లేకపోయింది. 
ఎన్నో ఆశలతో దీనిలో చేరినవారు కూడా, (థమ పడ్డామని భావించడం మొదలు పెట్టారు. 
దీని రాజకీయాలు మందంగా, చురుకులేకుండా ఉన్నాయనీ, మనస్ఫూర్తిగా జరుగు 
తున్నట్లులేవనీ దీని విమర్శకులు అవహేళనచేశారు. దీని పద్ధతులు, (ప్రార్ధనలద్వారా, 
పిటిషన్లద్వారా (ప్రాధేయపడుతూ వున్నట్టుగా వున్నాయసీ, వీరు అన్నారు. కొద్దిమంది 
తప్ప ఆదిలో చాలామంది జాతీయవాదులు ఎటువంటి వ్యక్తిగత త్యాగాలు చేయలేదనీ, 
వ్య క్తిగతంగా ఎటువంటి బాధలకూ గురికాలేదనీ వీరు అన్నారు. అంతేకాకుండా వీరి 
కార్య(క్రమం, పెట్టుబడిదారి విధానమన్న సంకుచిత హద్దులకు మాత్రమే పరిమితమయింది. 
పెట్టుబడిదారి విధాన పద్ధతిలో తప్ప, భారతదేశపు అభివృద్దిని వీరు ఊహించలేదు, 
ఇది, సామాన్య (వజాసీకొన్ని ఆకర్షించలేక పోయింది; రాజకీయ చర్య తీసుకునే 
చైతన్యాన్ని వారిలోకలిగించలేక సాది 


70 స్వాతంత్య సమరం 


అయితే జాతీయ ఉద్యమం ఆదిలో విఫలమయిందని విమర్శకులు అనటం సరి 
కాదు. వీరు సాధించిన వాస్తవ విజయాలు అతిస్వల్పమైనవే. వీరి రాజకీయ ఆలో 
చనలకూ, దృక్సధాలకూ, 20 వ శతాబ్దం (పారంభానికి, కాలదోషం పట్టిందని అనటం 
నిజమే. (బిటిష్‌ పాలన స్వభావంలో మార్చులు రావడమే దీనికి కారణం. వీరు, 
అఖిల భారత రాజ్యాంగ అలజడిని కూడా జరుపలేకపోయారు. వీరు, యువజనులను 
ఆకర్షించలేక పోయారు. వీరి వ్యవస్థగానీ, (పచారంగానీ, సామాన్య _పజానీకాన్ని 
కదపలేకపోయాయి. 1905 సంవత్సరం నాటికి, రాజకీయంగా వారి శక్తికి తగినట్టు వృద్ధి 
పొందారు. అంతకు మించి వారు ముందుకు పోలేక పోయారు. 


అయిే చారిత్రకంగా చూసినట్టయితే ఆధునిక జాతీయ వాదుల రాజకీయ చరిత 
అంత నిరుత్సాహకరంగా లేదు. కాగా, వీరు తలపెట్టిన కృషిలో ఇబ్బందులను దృష్టిలో 
వుంచుకున్నట్లయిో, ఇది నిజంగా ఉజ్వలమైనది. యధారానికి సూలదృషితో చూసిన 

మ! . అ యఖ ల 

ట్టయితే, వీరు సాధించిన విజయాలవల్లనే, ఆ తర్వాత వీరు, జాతీయ ఉద్యమం చివరి 
ఘట్టాలను చేరుకొని, వీరి విధానం చారిత్రకంగా పాతపడినదిగా, తయారయింది. ఈ 
విధంగా, ఆధునిక జాతీయవాదులు ఈనాటి పురోగామి బలానికి, (ప్రాతినిధ్యం వహిం 
చారు. భారత రాజకీయాలలో కచ్చితమైన మార్చును, వీరు, సాధ్యం చేశారు. 


విస్తృత రాజకీయ చైతన్యాన్ని కలిగించటంలోనూ, మధ్యతరగతి (క్రింది తరగతి 
భారతీయుల్లోనూ, మేధావుల్లోనూ, తామంతా ఒకే ఉమ్మడి జాతికి, ___ భారతజాతికి 
చెందినవారమన్న _ భావాన్ని _ కలిగించడంలోనూ, వీరు కృతకృత్యులయ్యారు. 
ఉమ్మడి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పయోజనాల సంబంధాల గురించి, 
సా(మాజ్యవాదంలో ఉమ్మడి శత్రువు వున్నాడన్న విషయం గురించీ, భారత (ప్రజలు 
తెలుసుకునేటట్టు చేయడంద్వారా ఒకే ఉమ్మడి జాతిగా రూపొందేటట్టు చేయడానికి వీరు 
తోడ్పడ్డారు. (ప్రజాస్వామ్యం, పౌర న్వేచ్చ అన్న భావాలను వీరు _ప్రజారంజకంచేశారు. 
జాతీయ కాం(గసునూ, యితర (ప్రజా, జాతీయ సంఘాలనూ నిర్మిస్తూ వున్నపుడు 
భారతీయులకు, [పజాస్వామ్యం గురించి, వాస్తవ విషయాలు తెలిశాయి. అప్పట్లో 
పరిపాలకులు: భారతీయులు, దాతృత్వ నియంతృత్వానికీ లేక ఓరియంటల్‌ నియంతృ 
త్వానికి మా్యతమే అక్షులని చర్విత చర్వణం చేస్తూవుండేవారు. అంతేకాకుండా, ఆధు 
నిక రాజకీయ కళలో, అనేకమంది జాతీయ రాజకీయ కార్యకర్తలకు శిక్షణయిచ్చారు. 
ఆధునిక రాజకీయ సూత్రాలు, భావాలు గురించి, (ప్రజలు తెలుసుకున్నారు. 


అతి ముఖ్యమయిన విషయమేమిటంటే, భారతదేశంలో (బిటిష్‌సామాజ్యవాదం నిజ 
స్వరూపాన్ని నిర్ధాక్షిణ్యంగా బట్టబయలు చేయడంలో వీరు, అద్భుత /కృషి నిర్వహిం 


(ప్రారంభ ఘట్టం 71 


చారు. (ప్రతిముఖ్య ఆర్థిక సమస్యను దేశపు రాజకీయ పరాధీన (పతిపత్తితో ముడి 
పెట్టారు. అందువల్ల రాజకీయాలలోనూ, రాజకీయ పద్దతులలోనూ వీరు, సమతూకంలో 
వున్నప్పటికీ, భారతదేశపు అతిముఖ్య రాజకీయ ౬ అర్జిక వాస్తవికత అయిన--- 
ఆర్దిక పీడనకోసం భారతదేశాన్ని ఒక విదేశం పరిపాలిస్తోందన్న విషయాన్ని వెలికి 
తెచ్చారు. ఏ పాలక వర్గమైనా (ప్రజలు (ప్రభుత్వం దాతృత్వ స్వభావంలో విశ్వాసం 
కలిగి వున్నంత కాలంమాకత్రమే లేదా ప్రభుత్వం పట్ల సుముఖత వున్నంత కాలం 
మాతమే రాజకీయ భద్రత కలిగి ఉంటుంది. ఇది, పాలక వర్గాన్ని న్యాయసమ్మతం 
చేస్తుంది, యిదే, దీనికి నైతిక పునాది. మొట్టమొదటి జాతీయవాదులు జరిపిన ఆర్థిక 
అలజడి, (బ్రిటిష్‌ పాలనకు సంబంధించిన ఈ నైతిక పునాదిని ఊపివేసింది. దాతృత్వ 
భావంలో, -_ సత్‌ ఫలితాలలోనూ, సద్‌ భావాలలోనూ ( పజుల విశ్వాసం అడుగం టేటట్టు 
సింది. మేధావుల్లో అశాంతి (పబలిన ఈ కాలంలో క కరవ్యాన్ని నిర్వహించి 
ట్రయితే, (బిటిష్‌ సా(మాజ్యవాదం లక్షణాలను పూర్తిగా బట్టబయలు చేయడం, తప్పని 
సరిగా రాజకీయరంగానికి విస్తరిస్తుంది. సమరము, దాని సాంఘిక పునాదిని విసృత 
పరచడమూ, సాంఘిక, ఆర్థిక, gare లత్యాలను అధునాతనం చేయడం, సామాన్య 
(పజానీకం అండదండలు సంపాదించడం, (ప్రజా ఉద్యమాలను ఏర్పాటు చేయడం, 


th 2X 


తర్వాత తప్పని సరిగా అమలు జరిగి తీరుతాయి. ఒక్కసారి ముఖ్య సమస్యలను స్పష్టీక 
రించినబ్దయి తే, రాజకీయ సమరానికి చెందిన శక్తులు _ ఎత్తులలో పొరపాట్లను ఈ 
సమస్యల దృష్ట్యా ఎల్లప్పుడు సరిడిద్దుకోవచ్చు. తమ స్వంత రాజకీయ కృషికి సంబం 
ధించిన ఈ ముఖ్య, (ప్రాథమిక స్వభావాన్ని, మొట్టమొదటి జాతీయవాదులు పూర్తిగా 
గుర్తించారు. ఉదాహరణకు, 1905 జనవరి 12 వతేదీన డి. యి. వాచాకు (వ్రాసిన 
లేఖలో దాదాభాయి నౌరోజి, -- “కాం(గస్‌ మందకొడిగా వుందని, పురో భివృద్ధి లేని 
దసీ యువతరం వారు భావించినందువల్ల కాంటగెసులో కలిగిన అసంతృప్తి, ఆదుర్దా, 
దీని ముఖ్య ఫలితాలని చెప్పవచ్చు. శాంతియుత మయిన దయినా సరే - దౌర్హన్యపూరిత 
మయిన దయినా సరే, అవసరమయిన విప్లవాన్ని తీసుకురావడం, దాన పరిణా 
మాన్ని, ప్రగతిని సూచిస్తుంది. ఈ విప్పివ స్వభావం, ట్రిటిష్‌ (ప్రభుత్వం విజ్ఞత 


మీద, లేక అవివేకంమీద, బిటిష్‌ (పజల చర్య మీద ఆధారపడి వుంటుంది.'' అని 


1858 మొదలు 1905 వరకూ, భారత జాతీయతా బీజాలను నాటారు. మొట్ట 
మొదటి జాతీయ వాదులు, ఈ గీజాలను, బాగాలోతుగా నాటారు. నమ్మకాలనూ, 
ఆవేశాలనూ విస్మరించాని విజ్ఞప్తులు చేయడం తమ జాతీయతకు (పాతిపదిక 


72 స్వాత౦(త్య సమరం 


చేయడంకన్నా, లేక, స్వాతం(త్ర్యమూ _ న్వేచ్చ . హక్కుల గురించి ఊహించడం 
కన్నా, లేక, గతంగురించి సంస్కరణలకు వ్యతిరేకమయిన విజ్ఞప్తులు చేయడంకన్నా, 
వీర, తమ జాతీయత భావాన్ని, ఆధునిక సామ్రాజ్య వాద క్లిష్ట యం శ్రాంగాన్నీ, 
భారత (ప్రజల (ప్రయోజనాలకు, (ట్రిటిష్‌ పాలనకూ మధ్యఉన్న (ప్రధానమైన 
వైరుధ్యాన్నీ విశదీకరించి విమర్శించే పటిష్టమైన సాధనంగా ఉపయోగించారు. 
దీని ఫలితంగా, వీరు, ఉమ్మడి రాజకీయ _ ఆర్థిక కార్యక్రమాన్ని రూపొందించారు. 
ఇది, భిన్నవర్గాల (ప్రజలను విభిజించడంకన్నా, సమైక్యం చేనింది. ఆ తర్వాత 
భారత్యప్రజలు ఈ కార్యక్రమాన్ని బలపరచి, శక్తివంతమైన సమరాలను జరపడానికి 


వీలయింది. 


అందువల్ల, వీరికి అనేక పరాజయాలు కలిగి నప్పటికీ మొట్టమొదటి జాతీయతా 
వాదులు, జొతీయ ఉద్యమం వృద్ధి చేందడానికి గట్టి వునాదులు వేశారు, 
నవ భారతావని నిర్మాతలలో వీరికి ఉన్నత స్థానం యివ్వాలి. భారత జాతీయతా 
వాద పితామహుల పా(త్ర గురించి అంచనా వేస్తూ గొప్ప మితవాదులలో ఆఖరి 
వాడయిన గోపాలకృష్ణ గోఖలే యిలా (వ్రాశారు, “దే పురోభివృద్ధి ఘట్టంలో 
మన౦ ఉన్నామన్న విషయాన్ని మరచిపోకూడదు. ఈ ఘట్టంలో మన విజయాలు 
చిన్నవిగా వుంటాయి; మన నిరాశలు తరచుగా, పరీకీంచేవిగా వుంటాయి. ఈ 
సమరంలో మనకు విధికృతంగా లభించినప్వ్నాత ఇదే. మనపా(త్ర -ముగినీనపుడు 
మనబాధ్యత అంతమవుతుంది, దీనిని మనం, భావి తరాలవారికి, విజయాలు 
సాధిస్తూ భారతదేశానికి నేవ చేయడానికి అందజేస్తున్నాం. అయితే ఈ తరం 
వారమయిన . మనం, ముఖ్యంగా పరాజయాలద్వారా దేశసేవ చేయడంతో తృప్తి 
పడాలి. కష్టతరమే అయినప్పటికీ ఈ పరాజయాలనుంచే శక్తి లభిస్తుంది; ఆ శే 
చిట్టచివరికి మహత్తర లశ్యాలను సాధిస్తుంది అని (వ్రాశారు. 


111 ఏర జాతీయతా యుగం 


పంధొమ్మిదవ శతాబ్దం రెండో అర్హ భాగం చివరిలో (ప్రజలలో రాజకీయ చైతన్యం, 
(క్రమేపీ పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ నాయకులకు, (బ్రిటిష్‌ పరిపాలకులు ఎటు 
వంటి (ప్రత్యేక సౌకర్యాలు యివ్వలేదు. ఇదే సమయంలో వలస పాలకులు దేశాన్ని 
పీడించుకు తినడం కొనసాగింది. 

వర్తక - వాణిజ్యాలలో సరియైన అవకాశాలు లేకపోవడంవల్ల విద్యావంతులయిన 
మధ్య తరగతీ యువజనులు అంతకంతకి ఎక్కువగా (పభుత్వ ఉద్యోగాలలోనూ, 
న్యాయవృత్తిలోనూ చేరడం మొదలు పెట్టారు. కొంతమంది బౌత్సాహికులు జర్నలిజం 
వృత్తి నవలంబించడం మొదలు పెట్టారు. (పభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు చాలా 
పరిమితంగా వుండేవి. ఉదాహరణకు, 1908 లో 16 వేలమంది భారతీయులు మాతమే 
నెలకు 75 రూపాయలకన్న ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు చేస్తూవుండేవారు. 
న్యాయవృశ్తిలో అనేకమంది విఫలమవుతూ వుండేవారు; ఆ రోజుల్లో జర్నలిజం ఒక 
చిన్న చాలిచాలని వృత్తిగా వుంటూవుండేది ఆసలు సమస్య అనేకమంది పట్టభద్రులు 
నిరుద్యోగులుగా వుండటం కాదు, పరీక్షల్లో ఉ త్తీర్డులు కాకపోవడంవల్ల, ఎంతో నష్ట 
మవుతూ వుండేది. ఉపాధి దొరకని యిటువంటి యువజనుల్లో నిరాశ ఎక్కువగా 
వుంటూవుం డేది. 

శతాబ్దం ఆరంభంలో సార్వ(తిక అసంతృప్తి, (గామ పెద్దలకూ, కర్షకులకూ, కార్మి 
కులకూ నిస్తరించింది. అందువల్ల సంస్కరణలు కావాలని (పభుత్వంతో వాదిస్తూ 
వున్న మితవాద నాయకులకు (ప్రజల్లో పలుకుబడి తగ్గిపోతూ వుందనటంలో ఆశ్చర్య 
మేదీలేదు. తప్పని సరిగా జరగవలనీందే జరిగింది. 

ఈ పరి న్గితివల్ల అనేకమంది కొత్త నాయకులు పైకి వచ్చారు. వీరు తమ కోర్కె 
లను యింకా పటిష్టం చేశారు; ఇంకా వీరోచిత మైన జాతీయతా భావం కావాలని వీరు 
విశ్వసించారు. వీరినే తీ వవాదులు అని అంటూ వుండేవారు. మితవాద నాయకులను 
ముఖ్యంగా మేధావులు, పట్టణ (ప్రాంతాల మధ్య తరగతి (ప్రజలు బలపరచినప్పటికీ, 
కొత్తగా పైకి వచ్చిన నాయకులను మధ్యతరగతి కన్న [కింది వర్గాలవారూ, విద్యార్థులు, 
కార్మికులు - కర్షకులలో ఒక వర్గమూకూడా బలపరిచారు, 


74 స్వాతం (త్య సమరం 


ఆరంభంలో, బెంగాల్‌లో రాజ్‌ నారాయిణ్‌బోన్‌, బంకిం చంద చట్టర్షీ, మహా 
రాష్ట్రలో విష్ణుశాస్తి, చిప్‌లుంకర్‌ వంటి మేధావులు వీరికి నాయకత్వం వహించారు. 
మాతృభూమిని ఉద్దేశించిన దేళభ క్తి గీతాన్ని బంకిం, వందేమాతరంతో ప్రారంబించాడు. 
ఇదే ఆ తర్వాత దేశభ క్తికీ, ఆత్మత్యాగానికీ హృదయాలను కదిపివేనే పిలుపు అయింది. 


అంతేకాకుండా జాతీయ ఉద్యమం |పారంభ ఘట్టంలో సాధించిన అనుభవం, 
నాయకులకు ఒక గౌరవాన్నీ, పరిపక్వతనూ యిచ్చిందని జ్ఞాపక ముంచుకోవాని. 
వీరికి ఆత్మ గౌరవమూ, ఆత్మ విశ్వాసము ఎక్కువయ్యాయి. తమను తాము పరి 
పారించుకునే శక్తివుందని వీరు భావించారు. తమ దేశపు భవిష్యత్‌ అభివృద్ధిలో 
వీరికి ఒక నమ్మక మేర్చడింది. స్వామి వివేకానంద ఒక రాజకీయ నాయకుడుకాదు. 
అయినప్పటికీ స్వయం శక్తిలో గట్టి విశ్వాసముండవలనిన అవసరముందని ఆయన 
పదేపదే నొక్కి చెబుతూ వుండేవారు. “ప్రపంచంలో పాపం అనేది వున్నట్టయిశే, 
అది బలహీనం; బలహీనతను దరిచేరనీయరాదు, బలహీనం పాపం, బలహీనం 
ముర జాతం ఏట సత్యానికి ఒక పరీక్ష వుంది... భౌతికంగా, మేధావికంగా, ఆధ్యాత్మి 
కంగా నిన్ను బలహీనం చేసే దేనినయినా, విషంగా (తోసిపుచ్చు, దానిలో జీవం లేదు, 
అది సత్యం కానేరదు” అని ఆయన (ప్రకటించారు. 


గతించిన ప్రాభవాల గురించి పగటి కలలు కనటానికి వ్యతిరేకంగా బాహాటంగా 
ధైర్యంతో మాట్లాడిన మొదటివ్యక్తి వివేకానందుడే. భవిష్యత్తును దృఢంగా, దూర 
దృష్టితో భారత జాతి నిర్మించుకోవాలని ఆయన వాంఛించారు. “ఓ భగవంతుడా, 
మా మాతృదేళానికి గత యశస్సు గురించి గొప్పలు చెప్పుకోవడం నుంచి ఎప్పుడు 
ముక్తి లభిస్తుంది?” అని ఆయన (పెళ్నించారు. ఆయన ఒక మత గురువు 
అయినప్పటికీ, మతం, ఆకలిగొన్న వారికోసం కాదనీ, మానవ సంక్షేమానికి దోహదం 
కావాలనీ ఆయన (పకటించారు. 

ఈ కాలంలో అనేక దేశాలలో సంఘటనలు కూడా భారత (ప్రజలలో వీర జాతీ 
యతా భావాన్ని రేకెత్తించడానికి తోడ్పడ్డాయి. ముఖ్యంగా, 1868 తర్వాత జపాన్‌, 
ఆధునిక, శక్తివంత మైన దేశంగా రూపొందటం భారతీయులలో [కొత్త ఆశలను చిగురింప 
చేసింది. వెనుకబడిన ఆసియాదేశం కూడా స్వయం కృషి వల్ల అభివృద్ధి చెంది పళ్ళిమ 
దేశాల తోడ్చాటుగానీ, సహాయంగానీ లేకుండా పటిష్టమయిన దేశం కావచ్చునని జపాన్‌ 
బుజువు చేసింది. $0 ఏంద్షలోగా జపాన్‌ పారిశామిక వంక మైన 'దేశమయి పటిష్ట 
మయిన నైనిక శక్తి గల దేశంగా రూపొందింది. సార్వ(తిక (ప్రాథమిక విద్యను _పవేళ 
'పెటంది. సమర్థవంతమైన ఆధునిక పరిపాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇది, భారత 


వీర జాతీయతా యుగం 75 


దేశం అనుసరించ తగిన ఒక ఉదాహరణ. ఇదేమోస్తరుగా 1896 లో ఇధియో 
వియా చేతుల్లో ఇటలీ ఓడిపోవడం, 1905 లో రష్యామీద జపాన్‌ గెలవటం, ఇతర 
(పజల కన్నా తాము ఉచ్చిమయిన వారమన్న తెల్లవారి వాదనలన్నీ ఒట్టి అబద్ధాలని 
బుజు వుచే శాయి. 

ఐర్లండ్‌ , రష్యా, ఈజిప్టు, టర్కీ, చైనా (ప్రజలు న్వేచ్చకోసం జరిపిన పోరాటాలు. 
తన సిద్ధాంతాలకోసం బాధలకు గురికావడానికి నిద్ధమైన సమైక్యజాతి, అతిశ_క్తివంత 
మైన (పభుత్వానికికూడా వ్యతిరేకంగా పోరాటం జర పవచ్చునని, భారత (పజలకు 
బుజువు చేసింది. 

తీ వవాదులలో చెప్పుకోతగ్గ గొప్పనాయకుడు బాలగంగాధర తిలక్‌. ఆ తర్వాత 
ఈయన్ను లోకమాన్య తిలక్‌ అని పిలిచేవారు. తిలక్‌ 1866లో జన్మించారు. బొంబాయి 
విశ్వవిద్యాలయంనుంచి ఆయన పట్టభ(దులయ్యారు. దేశనేవకోసం ఆయన జీవితాన్నంత 
టినీ అంకితం చేశారు. జర్నలిజంలో ఆయనకున్న చాతుర్యాన్నంతటినీ తమ రాజకీయ 
ఆశయాలు, లమ్యెలకు అనుగుణంగా (ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టుకు రావడానికి చక్కగా 
వుపయోగించారు. నీ. జి. అగర్‌కార్‌తో కలిసి ఆయన రెండు వారాపథతికలను, 
ఇంగ్లీమలో మరాఠా అన్న ఒక పతికనూ, మరాఠీలో కేసరి అన్న మరో పడికను 
స్థాపించారు. 

1889 నుంచి ఆయనే స్వయంగా శేసరి ప్యతికకు సంపాదకులుగా పనిచేశారు. 
జాతీయవాదుల కోర్కెలను ఈ పిక గట్టిగా బలపరిచింది. (ప్రజలు, నిర్భయంతో, 
నిస్స్వార్థంగా, గర్వంతో ఆత్మ విశ్వాసంతో వుండాలని కోరుతూ తిలక్‌ (వానేవారు; 
పసంగించేవారు. సంప్రదాయ సిద్దమైన గణేష్‌ ఉత్సవాలలో ఆయన పాల్గొనేవారు; 
సామాన్య (పజానీకంలో జాతీయ భావాలను పారుకునే టట్టు చేయడంకోసం ఆయన శివాజీ 
ఉత్సవాలను ఏర్పాటు చేసేవారు. 

అనావృష్టివల్లా లేక తెమాలవల్లా లేక ఈతి దాధలవల్లా తమపంటలు నాశన మయి 
నపుడు భూమిశిస్తులు ఒల్లించకూడదని మహారాష్ట్రలో కర్షకులకు మొట్టమొదట సలహా 
యిచ్చాడు శిలక్‌. భారత మిల్లు వస్తా9లమీద వైస్‌రాయ్‌ ఎల్‌జిన్‌ ఎక్సయిజు సుంకం 
విధించినపుడు, స్వదేశీ వస్తువులను వాడాలనీ, బ్రిటిష్‌ వస్తువులను బహిష్యారించాలనీ 
ఆయన కోరారు. 

(బిటిష్‌ అధికారులకు యిది కలవరం కలిగించింది. 1897 లో ఆయన్ను అ రెస్టు 
చేశారు; (ప్రభుత్వానికి వ్యతిరేకంగా విచ్వేషాన్నీ, అవిధేయరనూ (ప్రచారం చేస్తున్నాడని 


ఆయనమీద ఆరోపించారు. ఆయన థెరరలతో చలించకుండా నిలబడ్డాడు, క్షమాపణ 


78 స్వాతం[త్య సమరం 


చెప్పుకోడానికి ఆయన నిరాకరించాడు ; 18 నెలల కఠిన నరకాన్ని సగర్వంగా ఆమో 
దించాడు. ఈయన ఉదాహరణ, త్యాగము అందరికి గగుర్పాటు కలిగించాయి. నూతన 
జాతీయతాభావానికి ఆయన సజీవ చిహ్నామయ్యారు. 


లోకమాన్య తిలక్‌కుతోడు, బిపిన్‌ చంద్రపాల్‌, అరొబిందొఘోష్‌, లాలాలజ్‌ పత్‌ 
రాయ్‌ వంటినాయకులు, ఈ వీరజాతీయతా భావాన్ని (ప్రధానంగా (ప్రచారం చేశారు. 
వీరి కార్య(క్రమానికి మూడు ముఖ్య అంశాలుండేవి. మొదట, భారతీయులే తమ 
స్వాతం[త్యంకోసం గట్టి కృషిచేసి దానిని సంపాదించాలనీ, విదేశపాలన[క్రింద తామువున్న 
అధోగతినుంచి పైకి రావడానికి దృఢనిశ్చయంతో (ప్రయత్నించాలనీ, వీరు భావించారు, 
ఈ లక్ష్య సాధనలో ఎంత త్యాగమయినా చేయాలి; ఎన్ని బాధలకయినా లోనుగావాలి. 
అందువల్ల ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో, త్యాగనిరతితో కృషిచేయాలని వీరు వాదిం 
చారు. రెండోది, భారత దేశానికి ''దాతృత్వ మార్గదర్శకతం ” విదేశీయుల సహాయము 
కావాలనడం పూర్తిగా అజద్ధమని వీరు ఖండించారు. విదేశీయుల పాలనను వీరు 
ద్వేషించారు; స్వరాజ్యం లేక సంపూర్ణ స్వాతం్యత్యం అన్న లక్ష్యంకోసమే పోరాటం జర 
పాలని వీరు దృఢంగా (ప్రకొటించారు. . ఆఖరుది, పామరజన శక్తిలో వీరికి పూర్తివిశ్వాస 
ముండేది; (పజాళశ క్తిద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించడానికి వీరు సిద్దమయ్యారు. 


బెంగాల్‌ విభజన, బెంగాలి వెఖరి 


కర్ణన్‌, రంగంలో (పవేశించేటప్పటికి తీవ్రవాదులలో చిగురిస్తూవున్న భావాలకు ఒక 
నిరిష స్వరూపం యివ్వడం జరిగింది. ఆయన విధానమే యిది పెరిగి పెద్దిదయి 
ఎట ఎ 


7 


పటిష్టం కావడానికి దారిలీసింది. పజల చిరకాల ఆదర్శాలయిన స్దానిక స్వపరిపాలనా 
(పభుత్వము, విద్యా స్వపరి పాలనా (ప్రతిపత్తి. ప్మశికాస్వాతంత్యం అన్న ఆదర్శాల 
మీద ఆయన దాడి జరిపాడు. కలకత్తా కార్పొరేషన్‌లో భారతీయుల సంఖ్యను ఆయన 
తగ్గించివేశారు. విద్యాసంస్కరణలు అన్న పేరుమీద భారతీయ విశ్వవిద్యాలయాల మీద 
అధికార అదుపును, కర్ణన్‌, ఎక్కువచేశాడు. ఆయన నియమించిన విశ్వవిద్యాలయ 
విచారణా సంఘం రెండో(గేడు కళాశాలలనూ, న్యాయశాస్త్ర తరగతులనూ రద్దు చేయా 
లనీ, జీతం ఎక్కువ చేయాలనీ, నెనెటర్ల నియామకాలనూ, సంఖ్యనూ తగ్గించాలనీ, 
విద్యాశాఖ మీద అదుపును కట్టుదిట్టం చేయాలనీ, అనుబంధం మీద విస్తృత అధికారా 
లుండాలనీ శిఫార్సు చేసింది. న్యాయ శాస్త్ర తరగతులనూ, సెకండ్‌ గ్రేడు కళాశాలలనూ 
రద్గుచేయడమూ అంటే వీటిని నడిపి, వీటిలో అధ్యాపకులుగా పనిచేసే భారతీయులకు 


వీర జాతీయతా యుగం 77 


ఉపాధి కలిగించడ మేకాక, ఉన్నత విద్యనభ్యనించడానికీ, న్యాయవాదవృ త్తిలో (ప్రవేశించ 
డానికీ భారతీయులకున్న అవకాశాలను ఇంకా తగ్గించడమన్నమాటఅర్ధం. జీతం ఎక్కువ 
చేయడంవల్ల గుమాస్తా, ఉపాధ్యాయ ఉద్యోగాలకు పేదవారు వెళ్ళే అవకాశాలు లేకుండా 
చేయడమే. మితవాదులు ఈ బిల్లును (ప్రతిఘటించారు ; అయినా కర్ణన్‌, సౌకర్యాలేవీ 
కలగ జేయలేదు. జాకీయవిద్య కావాలన్న కోరిక ఎక్కువయింది. 

దమన అధికారులను (ప్రజలు విమర్శించకుండా వారికి రక్షణ కల్పించడం కోసం 
భారత అధికార రహస్యాల సవరణ చట్టాన్ని ఆయన ఉద్దేశించారు. లిటన్‌ విధానాన్ని 
కొనసాగించడమే యిది. దీనితో పతికలు యింతకి ముందుకన్నా ఎక్కువగా జాతీయతా 
భావాన్ని ఆలవరుచుకున్నాయి. విదేశ యాశలకోసం, ఢిల్లీ దర్బార్‌కీ, టిబెటిన్‌ 
య్యాతకూ. భారతీయ డబ్బును, ఆయన, విస్తారంగా ఖర్చుచేశాడు. భూమి శిస్తుమ 
తగ్గించడానికి ఆయన నిరాకరించాడు. చిట్టచివరికి బెంగాల్‌ విభజన వచ్చింది. పెద్ద 
రాష్ట్రం పరిపాలనా సౌలభ్యంకోసం, యిది చేశామని గొప్పలు చెప్పుకున్న ప్పలిక్‌, 
రేడికల్‌ బెంగాలీ జాతీయ వాదులను అణచివేయడమే దీని ఉద్దేశ్యం. పరిపాలనా 
సౌలభ్యమూ, అస్సాం అభివృద్ధి ఈ పథకం ముఖ్య లత్యెలు. అయితే రాజకీయాలు 
యిందులో (ప్రవేశించాయి. " కలకత్తా విధ్వంసక (ప్రభావంనుంచి ” తూర్పు జిల్లాలకు 
విముక్తి కలిగించాలని, “ మున్లింలప న్యాయం చేకూర్చాలనీ ” అధికారులు అంటూ 
వుండేవారు. త్మీవవాదుల అగ్నిజ్వాలలకు ఆయువు పట్టులయిన బకర్‌గంజ్‌, ఫరీద్‌ పూర్‌ 
లను తూర్పు బెంగాల్‌కు ఐదిలీ చేయాలని వీరు అనుకున్నారు. 


విసృత ఆక్షేపణలు వెలువడ్డాయి. ఇది అవివేకమయిన పథకమని కాంగస్‌ 
తెలియ జేసింది. రెండు (ప్రత్యామ్నాయాలను సూచించారు. బెంగాల్‌ని గవర్నర్‌ (క్రింద 
వుంచాలి లేదా బెంగాలీ భాష మాట్లాడే వారిని విభజించకుండా హిందీ, ఒరియాభాషలు 
మాట్లాడే (పజలను వేరుచేయాలి. బెంగాలీ బాబులు చెప్పే వట్టి కొల్లమాటలని, ఈ 
ఆకే పణలను కర్టన్‌ తిరస్కరించారు. విభజన రాజకీయంగా వాంచనీయమని యిది 
బుజువు చేసింది. (పభుత్వం దీనికి అంగీకరించి నట్టయి కే భారతదేశం తూర్పు 
భాగంలో మరింత కల్లోలానికి దారితీనినట్టవుతుంది, 


1904 ఫ్రిబవరిలో కూర్చుబెంగాల్‌ సందర్శించి నప్పుశు, ఆయన, మొదటి ప 
కాన్ని విస్తృత పరిచాడు. బెంగాల్‌ యిప్పుడు మొత్తం 15 జిల్లాలను కోల్పోతుంది; 
దాని జనాభా 5 కోట్ల 40 లక్షలు తగిపోతుంది. రినీ యిలా (వాళాడు. “సమైక్య 

గా క ౧ ము 
బెంగాల్‌ అతి శక్తివంతమైనది. విభజింపబడిన ' బెంగాల్‌ అనేక వెపుల లాగుతుంది. 
చీల దీయడం ద్వారా మన పాలనకు పదిష్ట్రమయిన వ్యతిరేకులను బలహీనం 


78 స్వాతంత్ర్య సమరం 


చేయడమే మన ముఖ్యలక్షణాలలో ఒకటి, ఆ తర్వాత లార్జుహోర్సింజ్‌ దీనిని ఒప్పు 
కున్నారు. “బెంగాలీల మీద దెబ్బతీయాలన్న లక్యెనికి అత్యధిక (ప్రాధాన్యమివ్వడం 
జరిగింది.” అన్ని వర్గాల బెంగాలీ (ప్రజలు -_. జమీందార్లు, న్యాయవాదులు, వ్యాపారులు, 
పట్టణంలోని పేదవారూ, కార్మికులు, విద్యార్దులు, --- వీరందరూ సమైక్యమై అధికా 
రుల పన్నాగాలను తీవ్రంగా ఆక్షేపించారు. ఉ(డేకపూరితులయిన స్వాభిమానులైన 
పజల భావాలను దురుసుగా అణచివేయడం జరిగింది. 


విభజన వ్యతిరేక ఉద్యమం 


కర్టన్‌ కి, విదేశాంగ మంతి అయిష్ట సమ్మతి లభించింది, 1905 జూలైలో ఈ 
పథకాన్ని (ప్రచురించారు. తాను నిర్మూలించదలచిన సమైక్యతను సాధించడం జరిగిం 
దని ఆయన తెలుసుకున్నాడు. విభజన వ్యతిరేక ఉద్యమాన్ని అన్ని వర్గాల బెంగాలీ 
(ప్రజలు, జాతీయ నాయకులందరూ బలపరిచారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ వంటి మిత 
వాదులు (ప్రారంభఘట్టంలో చొరవ తీసుకున్నారు. అయితే బిపిన్‌ చం(దపాల్‌', అశ్వనీ 
కుమార్‌ దత్తా, అరొబిందో ఘోష్‌ వంటి త్మీవవాద వర్గాలు త్వరలో అదుపు సంపా 
దించారు. (గ్రామ ప్రాంతాలకు కూడా లోపించినప్పటికీ, యిది ముఖ్యంగా పట్టణ 
ఉద్యమం. 

1905 ఆగను 7వ తేదీన కలకత్తా టవున్‌ హాలులో (బహ్మాండ మైన సమా 
వేశం జరిగినప్పుడు (బిటిష్‌ వస్తుపులను బహిష్కరించాలన్న తీర్మానాన్ని ఆమోదిం 
చారు. విభజనను అమలు పరిచిన అక్షోబరు 16 వ కేదీన జాతీయ సంతాప దినంగా 
పరిగణించాలని కోరారు. సార్వతిక హర్తాళ్‌ జరిగింది. (ప్రజలు ఉపవాసంజరిపి, 
పాదరక్షలు లేకుండా, నినాదాలు చేస్తూ, దేశభకి గీతాలను పాడుతూ, గంగా స్నానా 
లకు వెళ్ళారు. బెంగాలీల సౌ(భ్రాత్ర సూచనగా హిందువులు, ముస్లింలు, పరస్పరం 
ఒకరి మణికట్టుకు మరొకరు రాఖీలు కట్టుకున్నారు. 

(పజల కోపతాపాలను, రవీంద్రనాధ్‌ తమ స్వదేశీ గేయాల ద్వారా వ్యక్తపరి 
చారు. ఈ గేయాల్లోనీ (ప్రతి చరణమూ విభజించబోతూవున్న మాతృ భూమిపట్ల 
(పజలపట్లా (పేమను వ్యక్తం చేసింది. బెంగాలీలందరూ ఒకే (శ్రాటి మీద నిలబడి 
ప్రతిఘటనకూ, బాధలకూ, త్యాగానికీ సిద్ధమయ్యారు. బరిసల్‌, మెమెన్‌సింగ్‌ 
వంటి శివారు జిల్లాలు -దేశభ క్తి జ్వాలలతో ఆవరింప బడ్డాయి. బెనారస్‌ మహాసభకు 
అధ్యక్షత వహిస్తూ గోఖలే విభజన గురించి (ప్రస్తావించారు. “ఇది (క్రూరమైన 


70 


తప్పిదం. అధికార దర్పంగల (ప్రస్తుత పాలనా వ్యవస్థ హీన లక్షణాలకు ఒక పూర్తి 
ఉదాహరణ. (ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా పెడచెవిని పెట్టడానికీ గొప్ప. మేధాశక్తి 
ముందు తమ అవ వేకాన్ని కప్పిపుచ్చుకోడానికి తలబిరుసుగా నటించటానికీ, (పజల 
చిరికాల వాంఛలను నిర్లక్ష్యం చేయడానికీ, పాలింపబడేవారి నేవల [పయోజనానికి అసలు. 
(పాధాన్య' మివ్వకపోడానికీ యిది ఒక. పెద్ద ఉదాహరణ.” 


స్వదేశీ _ బహిష్కరణ భావాలు 1005 లో (పజల _ భావాలనుంచి పుట్టాయి. 
ఇవి (కొత్తవేమీ కావు. అమెరికన్లు, ఐరిష్‌ (ప్రజలు, చైనీయులు వీటిని యింతకి 
ముందు అనుసరించారు. భారత పరిశ్రమను అభివృద్ధి పరచడానికి ముఖ్యమైన ఆర్థిక 
చర్యగా స్వదేశీ నినాదాన్ని మహారాష్ట్రకు చెందిన గోపాలరావు దేష్‌ముఖ్‌, జి. వి. 
జోషి, ఎమ్‌. జి. రనడె. చెంగాలులో ఠాగూర్‌ కుటుంబానికి చెందిన రాజ్‌ నారాయణ్‌, 
బోస్‌, నబగోపాల్‌ మైత (ప్రబోధించారు. ఇదేమోస్తరుగా, (బ్రిటిష్‌ (పజలమీద ఆర్థిక 
ఒత్తిడిని తీసుకురావడం కోసం 1870 సంవస్సరాలలో బోలానాధ్‌ చంద, బహి 
ష్కరణను (ప్రచారం చేశారు. 1896 పెద్ద బహిష్కరణ ఉద్యమానికి తిలక్‌, నాయ 
కత్వం వహించారు. స్వదేశీ, బఒహిష్యాారణలకు సన్నిహిత సంబంధంవుందని (గహిం 
చారు. ఒకటి లేకుండా మరొకటి విజయవంతం కానేరదు. 


ఈ పాత భావాలకు, విభజన వ్యతిరేక ఉద్యమంనుంచి [కొత్త (ప్రోత్సాహం 
లభించింది. అయితే, యిది, మితవాదులకూ _- తీ[వవాదులకూ మధ్య విభేధాలను 
కూడా బహిరంగం చేసింది. బొంబాయి. మితవాదులు స్వదేళీని హర్షించి నప్పటికీ, 
సార్వ్మతిక రాజకీయ ఆయుధంగా బహిష్కరణను వ్యతిరేకించారు. గోఖలే, 
“బహిష్కరణ” జోలికి పోలేదు. “'మరొకరిని గాయపరచ డానికి పగసాధించే 
వాంఛ, ” “మనలో మనకే అనవసరమయిన వైషమ్యాన్ని పెంచేది” _ అని 
ఆయన _ భావించారు. బహిష్కరణ, తక్షణ అన్యాయాన్ని (పతిఘటించడానికి 
ఒక (ప్రత్యేక చర్య అని సురేంద్రనాథ్‌ బెనర్జీ భావించారు. విభజనను రద్దు 
చేసినపుడు దీనిని ఉపయోగించరని ఆయన ఆశించారు. లజ్‌పత్‌రాయ్‌ 
ప్రాథమిక స్యూతవాదాన్ని లేవతీశారు. బిటిష్‌వారి ఆదాయానికి ముప్పు ఏర్పడి 
నపుడే భారతీయుల కష్టనిష్షురాలవట్ల _ వారిదృష్టిని కేం్యద్రీకరింప చేయ వచ్చునని 
ఆయన ఆన్నారు. బహిష్కురణలో అనేక సాధక బాధకాలున్నాయని తిలక్‌, 
పాల్‌, ఆరనిందో, భావించారు. మేన్‌ చెస్టర్‌కు యిది ఆర్థిక ఒత్తిడి సామ్రాజ్య 
వాదానికి వ్యతిరేకంగా రాజకీయ అలజడికి ఇది ఒక ఆయుధం, స్వరాజ్య సాధనకు 
స్వయం సంమృద్ధిలో యిది ఒక శిక్షణ. 


80 స్వాతంత్ర్య సమరం 


(ప్రస్తుతానికి విభేధాలను విస్మరించారు. విభజన వ్యతిరేక అలజడి స్వదేశీ 
ఉద్యమంగా మారింది. చెదురు మదురుగా వున్న పిరికి శక్తులు సమైక్యమై శ క్రి 
ఉత్సాహాలతో పని చేయడానికి యిది తోడ్పడింది. బెంగాల్‌లో సంఘటనలు, 
(బిటిష్‌ (పజల న్యాయబుద్దిలో విశ్వాసాన్నీ, విజ్ఞాపన పత్రాలు, సమావేశాలు, వార్తా 
పత్రిక వ్యాసాల ద్వారా పరిమిత పత్ధతిలో రాజ్యాంగ బద్ధ మైన అలజడి జరపడిం 
వల్ల విజయం, సాధించ వచ్చునన్న విశ్వాసాన్నీ, అనేక మంది కాంగ్రెస్‌ నాయకు 
లలో పటాపంచలు చేశాయి. స్వదేశీ ఉద్యమం, కులమత  వివక్షతలు లేకుండా 
నూతన వర్గాల (ప్రజలను రాజకీయాలలోనికి తీసుకొచ్చింది. పత్రికలు, నిర్శ-యంగా 
వాస్తవాన్ని చాటాలనీ, విద్యార్థులు తిరుగువాటు జరపాలనీ, హిందూ -- ముస్లీంలు 
సహకరించాలనీ, (ప్రతి ఒక్కరూ తమ రాజకీయ అర్జిక పరి స్తితిని ప్రతిబింబింప చేయ 
డానికి భయాన్ని వదులుకోవాలనీ, అధికారులను ధిక్కరించి లారఠీచార్జిని, జైలు 
శికనూ, ఉరిని కూడా దేశనేవకోపం గౌరవ్యపదమయినదిగా భావించాలని స్వదేశీ 
ఉద్యమం [పబోధించింది. 


బెంగాల్‌ విభజనకూ, పభుత్వం అనురిస్తోందన్న దమన చర్యలకూ వ్యతిరేకంగా 
బెనారెస్‌ కాం_గస్‌ తీవమైన ఆకేపణను తెల్చింది. బెంగాల్‌. స్వదేశీ ఉద్యమాన్నీ, 
ఐహిష్కరణనూ అనుసలించాలని వీరు తెలియ జేశారు. అయితే యావద్‌ భారత 
దేశమూ ఐహిష్యారణను అనుసరించడాన్ని, వీరు, ఒలపరచలేదు. అయితే లజ్‌పత్‌ 
రాయ్‌, బెంగాల్‌ ఉదాహరణను యితర రాష్ట్రాలు కూడా అనుసరించాలనీ కోరారు. 
స్వదేశీ, బహిష్కరణ, జొతీయ విద్య మూలలక్ష్యుం స్వరాజ్య సాధనేనని తిలక్‌ 
ఉద్దాటించారు. బెంగాల్‌ అంతటా అనేక వేల బహిరంగ సమావేశాలలోనూ, భారత 
దేశంలోని ప్రధాన నగరాలూ పట్టణాలూ దాదాపు అన్నింటిలోనూ బహిష్కరణ = 
స్వదేశీ ఉద్యమాలను అమలు జరపాలని పిలుపుయిచ్చారు. దీనిలో రెండు ముఖ్య 
విషయాలున్నాయి. ఒక పక్క (బిటిష్‌ వస్తువులను బహిరంగ స్తలాలలో తగుల 
బెట్టారు; వీటిని అమ్మే దుకాణాల ముందు పికెటింగ్‌ జరిపారు. మరో (పక్క 
స్వదేశీ వస్తువుల ఉత్పత్తికీ అమ్మకానికీ తీవ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. మిఠా 
యిలు మొదలయిన తీపి పదార్థాలను తయారుచేసే వారు విదేశ చక్కెరను ఉపయో 
గించటోమనీ, రజకులు,. విదేశవస్తా9లను చలువచేయటబోమనీ, పూజారులు, విదేశ 
వస్తువులతో పూజలుచేయబోమనీ, (ప్రతిన బట్టారు. దక్కాన్‌ - బెంగాల్‌ మహిళలు 
విదేశగాజులనూ, గాజుపాత్రలనూ విసర్జించారు. విద్యార్థులు, విదేశ కాగితాన్ని ఉప 
యోగించడానికి నిరాకరించారు... (బిటిష్‌ ఉత్పత్తులను అమ్మేవారి పోషకులుగా వుండ 


వీర జాతీయతా యుగం 81 


టానికి డాక్టర్లు న్యాయవాదులూ కూడా నిరాకరించారు. సర్మపదాయసిద్ధ మైన సాంఘిక 
బహిష్కరణతో పికెటింగ్‌ జరిపారు. బరిసల్‌ వంటి కొన్నిచోట్ల వర్తకులు స్వచ్చుం 
దంగా నాశనం చేయడానికి ఉప్పు-వస్రం యిచ్చారు. దీనివల్ల వీరు (ప్రతీకార చర్య 
లను తీసుకునే పోలీసుల ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. 

సత్‌ ఫలితాల గురించి చెప్పాలి అంసే, ఈఉద్యమం కుటీర పర్నిశమలకూ వివిధ 
రకాల పెద్ద వ్యవస్థలకు కూడా (ప్రోత్సాహ మిచ్చింది, స్వదేశీ జవుళి మిల్లులూ, 
అగ్గి పెక్రైలు సబ్బుల ఫ్యాక్టరీలు, పింగాణి సామ్మాగి, రోళ్ళను పదునుచే సే ఫ్యాక్టరీలు 
ప్రతిచోట. వెలిశాయి. ఆచార్య పి. సి. రే. తమస్వంత బెంగాల్‌ కెమికల్‌ స్వదేశీ 
స్టోరు ఏర్పాటు చేశారు. అరి త్వరలో యిడి (పసిద్ధి చెందింది. గురుడేవ్‌ ఠాగూర్‌ 
స్వయంగా స్వదేశీ దుకాణం ఏర్పాటు చేయడంలో రోడ్చిడ్డారు. పభుత్వ సహాయన్నీ_ 
చేశ సహయాన్నీ నిరాకరించిన తాతా ఇనుము_ఉక్కు కంపెనీ సెట్టుబడినంతా 
మూడునెలల్లో ధారతీయులు విరాళాల ద్వారా యిచ్చారు. బ్యాంకులనూ, ధీమా 
కం'నీలనూ, స్థాపించ డానికి పెద్ద జమీందార్లు, వర్తకులు రాజకీయ నాయకులతో 
చేతులు కలిపారు. నౌకాయాన సంస్థలు కూడా వెలిశాయి. 

స్వదేశీ ఉద్యమం సాంస్కృతిక రంగంలో కొత్త పోకడ్రలను కూడా (ప్రోత్స 
హించింది. దేశభక్తి ఆదర్శవాదంతో నిండిన కొత్తరకం జాతీయ పద్య - గద్య 
కవిత, జర్నలిజం ఉద్భవించాయి. ఆకాలంలో రవీం[ద నాద్‌ ఠాగూర్‌, రజనీకాంత్‌ 
"నేన్‌, ముకుంద దాస్‌వంటి కవులు కూర్చిన దేశభక్తి గీతాలు అప్పటి సమయానికి 
మాత్రమే కాక, శాశ్వతమైన సారస్వర (పాముఖ్యం గలవిగా రూపొందాయి. 
ఈనాటికికూడా బెంగాల్‌లో వీటిని పాడుతూ వుంటారు. స్వదేశీ - జాతీయ ఉద్యమాల 
ఫలితంగా ఆవిర్భవించిన రాజకీయ జర్నలిజం. స్వాతం(త్యము, స్వేచ్చ, స్వయం 
సమృద్ది గురించి కొన్ని (ప్రమాణ (గ్రంధాలను తయారు చేసింది. 

తిలక్‌ పశ్చిమ భారతదేశానికి బహిష్కరణ - స్వదేశీ ఉద్యమాలను పరివ్యాప్తం 
చేశారు. పూనాలో ఆయన, విదేశవస్తా9లను పెద్ద మంటవేని తగుల బెట్టారు. స్వదేశీ 
వస్తు (పచారిణి సభ అధిపతిగా ఆయన, సహకార, దుకాణాలను తెరిచారు. సరస 
మయిన రేట్లకు ధోవతులను సప్లయి చేయవలనిందిగా, ఆయన, బొంబాయి, మిల్లు 
యజమానులను ఉద్భోధించారు. పూనాలో స్వదేశీ చేనేత కంపనీ ఒకటి ఏర్పాటు 
చేశారు. 

విదేశ చక్కెర ఉపయోగానికి వ్యతిరేకంగా పంజాబ్‌లో పెద్ద అలజడి బయలు 
చేరింది. విచేశ పంచదారను దిగుమతి చేసుకోవడిం వల్ల. దేశవాళి చక్కెర ఉత్పత్తి, 


82 స్వాతం(త్య సమరం 


చెజకు ఉత్పత్శి తగ్గిపోయాయి. రావల్‌ పిండి వర్తకులు, డీని వ్యాపారాన్ని జరప 
బోమని (ప్రతిన బట్టారు. ముల్తాన్‌ (జ్రాహ్మణ పూజారులు యిది వున్న దేవాలయ 
పూజా (ప్రసాదాల నన్నిటినీ నిషేధించారు. ఈ ఉద్యమం హరిద్వార్‌, ఢిల్లీ, కాంగడా 
జమ్మూలకు వ్యా వ్రిచెందింది. ఢిల్లీలో స్వదేశీ ఉద్యమాన్ని, సయ్యద్‌ హైదర్‌రజా అత్యంత 
శక్తి ఉత్సాహాలతో నడిపారు. మద్రాసు రాష్ట్రం కోరమండల్‌ తీరంలో తూత్తుక్కుడి 
దగ్గర చిదంబరంపిశ్రై) స్వదేశీ స్టీమ్‌ నేవిగెషన్‌ కంపెనీని స్థాపించారు. 


వీర జాతీయతా ఉద్యమం అభివృద్ధి 


స్వదేశీభావం, (పజలు జాతీయ రీతుల్లో విద్య నభ్యసించాలని _పటోధించింది. 1898 లో 
డాన్‌ ప్మతిక సంపాదకులు సతీష్‌ చం్యద్రముఖర్ది, జాతీయ విద్యా సథకాన్ని తయారు 
చేశారు. (బ్రిటిష్‌ విద్యా పద్ధతిని జాతీయ వ్యతిరేకంగా భావించారు. విదేశ విజ్ఞానాన్ని 
జీవం లేకుండా నెమరువేసుకుంటున్నారని వీరు తెలియజేశారు. ఈ విజ్ఞానానికి భారతీయ 
పరిస్థితులు సంస్కృతితో సంబంధ మేదీలేదు. బోధనాభాష ఇంగ్లీషు కావడంవల్ల అధ్య 
యనంలో సంతోషం నశించింది, న్వేచ్చాభావనను నిరుత్సాహ పరిచింది, సృజనాత్మక 
రచనలను అరికట్టింది. శాంతినికేతన్‌ను స్టాపించడం ద్వారా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 
మార్గాన్ని చూపించారు. కర్టన్‌ చేసిన భారత విశ్వ విద్యాలయాల చట్టమూ, రాజకీయ 
(ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనడాన్ని నిషధిస్తూ జిల్లా మేజిస్టీ) కు శకేర్తీపంపిన 
ఆదేశమూ జాతీయ విద్యాసమితి ఏర్పాటుని (పోత్సహించాయి. బెంగాల్‌ జాతీయ కళా 
శాలను 1806 లో స్టాసించారు; అరొబిందొ, దీనికి (ప్రిన్సిపాల్‌. _పాఠ్యఅంశాలలో 
శాస్త్ర - సాంకేతిక విషయాలకు తగిన స్టానమిచ్చారు. అయితే భారతీయ విషయాలకు 
ఎక్కువ (ప్రాధాన్యమీయదం జరిగింది. భారతీయ శాస్త్రజ్ఞాలనూ, చరిత్రకారులనూ, పారి 
శ్రామిక వేత్తలనూ 'రూపొందించటమే దీనిలక్యం; అయితే దేశభక్తిని (పోత్సహించ 
డానికి ఎక్కువ (ప్రాముఖ్య మిచ్చారు. న్వేచ్చవర్థిల్లే సాంస్కృతిక కేత్రాన్ని ఇది 
తయారు చేయాలి. స్థానిక భారతీయ భాష (ప్రధాన బోధనా భాషగా వుండాలి. అంత 
వరకూ అశ్రద్ధ చేసిన సాంకేతిక విద్యకు, బెంగాల్‌ సాంకేతిక విద్యాసంస్థ , ప్రాధాన్య 
మిచ్చింది. ఉన్నత పద్ధకులసు నేర్చుకోడానికి విద్యార్థులను స్కాలర్‌ షిప్టుల మీద 
జపాన్‌కు పంపారు. దేశమంతటా వందలాది జాతీయ పాఠశాలలు వెలిశాయి. 

(గ్రామాల సాంహిక - ఆర్థిక పునరుజ్జీవనానికి ఆధారమయిన ఆత్మశక్తిని వృద్ధి 
చేసుకోవాలని ఠాగూర్‌ ఉద్బోధించారు. నామ సూదులు వంటి కుల వివక్షరలసు రద్దు 


వీర జాతీయతా యుగం 83 


చేయడానికీ, యింకా బాల్య వివాహాలూ, వరకట్నాలూ, తప్ప (_తాగడంవంటి చెడుగు 
లను నిర్మూలించడానికి బఒరిసల్‌లో అశ్వనీ కుమార్‌ దత్తా వాస్తవచర్యలకు పూనుకు 
న్నప్పటికీ, మొత్తం తీవ్రవాదులు, రాజకీయ స్వాతం(త్యం అతి ముఖ్యమైనదిగా భావిం 
చారు. తిలక్‌ కేసరి పడికలో (వ్రాస్తూ, “మన జాతి ఒక వృక్షం వంటిది. దీని అసలు 
మాను స్వరాజ్యం; కొమ్మలు స్వదేశి, బహిషగారణలు” అని పేర్కొన్నారు. స్వదేశీ 
వాస్తవంగా స్వరాజ్యకు దారితీసింది. అందువల్ల ఈ ఉద్యమాన్ని విభజన వ్యతిరేక అల 
జడి నుంచి విదేశపాలనకు చెందిన అన్ని రూపాలకు వ్యతిరేకమయిన సహకార నిరా 
కరణ ఉద్యమంగా విసృత పరచాలి. అంటే దీని అర్థం, (బ్రిటిష్‌ వస్తువులనూ, పాఠ 
శాలలనూ బహిష్కరించడం మాత్రమేనని కాదు; న్యాయస్థానాలనూ, పురపాలక సమి 
తులనూ, శాసన సమికులనూ, ఒక్కొ ముక్కలో చప్పాలం పే (ప్రభుత్వంతో సంబధం 
వున్న వాటి నన్నింటినీ బహిష్కరించాలని అర్థం. బ్రిటిష్‌ (ప్రతిష్టను (వేళ్ళతో పెకి 
లించి వేయడంతో దాని మోజును అడుగంటింప చేయవలసివుంది. (బిటిష్‌ అధికారులు 
భారత (ప్రజలను అణద్రొక్కకుండా చేయడానికి (బ్రిటిష్‌ వాణిజ్యానికి తోడ్చడ టానికి ఒక 
పద్దతి (ప్రకారం నిరాకరించడం ద్వారా - పరిపాలనను స్తంభింప చేయాలి. 

బహుముఖ సమరం జరపటానికి తీవ్రవాదులు కాం(గెసును ఆకట్టుకు రావడానికి 
ముందు, కర్షకులనూ కార్మికులనూ, వారు, ఈ ఉద్యమంలోకి తీసుకురావాలి. స్వదేశ 
సందేశం పామరజనానికి అందటం మొదలయింది; ఇది వారి సంక్షేమానికీ, సౌభాగ్యా 
నికీ (పత్యకీంగా సంబంధించింది కాబట్టి సిద్ధాంత = ఆదర్శ రాజకీయ సూ. తాలకన్నా 
యిది వారికి బాగా నచ్చింది. తీవ్రవాదులు, కౌలు చెల్లించని ఉద్యమాన్ని కర్షకులు లేక 
పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మె జరపాలని కోరివున్నట్టయితే, వీరు 
యింకా అమితోత్సాహాన్ని కనబరిచి ఉండేవారు. ఇది జరగక పోయినప్పటికీ కర్షకులు 
_ కార్మికుల పాత్ర చెప్పుకోతగినది. వీహారులో చెంపారన్‌ నీలిమందు రైతులు తిరుగు 
బాటు జరిపారు. అస్సాం - మెమెన్‌ సింగ్‌లలో అల్లర్లు జరిగాయి. ఒరిసల్‌ ముస్లిం 
కర్షకుల అలజడికి అశ్వినీ కుమార్‌ దత్తా, నాయకత్వం వహించారు. బెంగాలులో జరి 
గిన సమ్మెల పరంపరలో ఈస్టు ఇండియా Bow క్హయివ్‌ జనపనార మిల్లులూ, 
ఇనుప మిల్లులూ, ముద్రణాలయాలు పాల్గొన్నాయి. కలకత్తారేవు, కొద్దికాలం సృంభించి 
పోయింది. బొంబాయి కార్మికులకు తిలక్‌ విజ్ఞప్తి చేయడంవల్ల, ఆయన అరెస్టు 
అయిన తర్వాత, సార్వత్రిక సమ్మె జరిగింది. చిదంబరం పిశ్ళెై తూత్తుకుడి కోరల్‌ 
మిల్లు సమ్మె ఏర్పాటు చేశారు. 

అయితే పోరాటభారం, దేశపు యువజనుల మీద పడింది. సంధ్య, జుగాంతర్‌, 
శకేసరి, .ఎంజాదీ వంటి రేడికల్‌ ప్మతికలవల్ల ఉత్తేజం పొందిన యువజనులు రంగం 


| స్వాతంత్ర్య సమరం 


లోకి దిగారు. విద్యారులు, గుమాస్తాలూ, ఉపాధ్యాయులు పాల్లొనడంపై కొంత నిరు 
త్సాహం కలిగింది. బెంగాలులో (ప్రతిపట్టణం లోనూ, జాతీయ వలంటీర్‌ బృందాలను 
ఏర్పాటుచేశారు. నీలి తలపాగాలూ, ఎల్ల చొకాాలూ ధరించి, వీరు, (ప్రభుత్వ పాఠ 
శాలలు, కళాశాలలు, ఆఫీసులు వదిలి పెట్టి, వేలాదిమంది వందేమాతరం అని 
నినాదాలు చేస్తూ, జాతీయ గీతాలను పాడుతూ, దుకాణాలముందు పికెటింగ్‌ జరిపారు. 
ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్న పాఠశాలలకూ, (ప్రభుత్వ (గ్రాంటులు నిలిపివేశారు; 
విశ్వవిద్యాలయ అనుబంధాన్ని రద్దుచేశారు. వీటి విద్యార్థులకు స్కాలర్‌ షిప్పులు 
లేకుండా చేశారు; (పభుత్వ ఉద్యోగాలు లేకుండా చేశారు. తూర్చు బెంగాలులోనూ, 
అస్సాంలోనూ (పజలను హడలగొ క్రైపరిపాలన (పారంభమయింది. విద్యార్దులకు జరి 
మానా విధించి, వారిని బహిష్కరించి, చావమోదారు. కలకత్తా ఇంగ్లీషు (పెనిడెన్సీ 
మేజి సేటు కీంగ్సుపోర్డు, 14 ఏండ్ల బాలుణ్ణి బెత్తంతో జాగా కొట్టాలని ఉత్పర్వులివ్వడ ౦, 
విదేశొంగమం తతి మోర్లేకు, కలవరం కలిగించింది. అమరావతి నుంచి కొల్లాపూర్‌ 
వరకూ అనేకమంది. బాలురకు, యిదే దుర్గతి పట్టింది. దమన విధానం కోపో(దేకా 
లకు దారితీసింది; ఈ కోపో(దేకాలు, _దౌర్భన్యకరమైన కార్యకలాపాలలో పాల్గొన 
డానికి దారితీశాయి. 

ప్రారంభంలో, ముస్తీంలు విరివిగా పాల్గొన్నారు. మహిళలు పర్దా వదిలిపెట్టి 
మొట్ట మొదటిసారిగా ఊరేగింపులూ, పికెటింగ్‌ లలో పాల్గొన్నారు. పాట్నాకు చెందిన 
లియాఖతీ హసన్‌, బహిష్కరణ జరపాలని ఓంప్రధమంగా సూచించారు. ఈయన 
ఆధ్వర్యం (క్రింద ఈస్టు ఇండియా రైల్వే సమ్మె జరిగింది. ఈయన ఉర్దూ కరపతాలు 
వాహవీ రీతిలో ముస్లిం విశ్వాసాలను రేకెత్తించాయి. బరిసల్‌ మహాసభకు అబ్లుల్‌ 
రసూల్‌ అధ్యక్షత వహించారు; అయితే దీనిని పోలీసులు, అతి కిరాతకంగా లారీ 
చార్జి చేసి, విచ్చిన్నం చేశారు. జమీందారు-న్యాయవాది అయిన అబ్దుల్‌ హలీం గజ్‌నవీ 
స్వదేశీ పరిశ్రమలను (ప్రారంభించి, (ిటిష్‌ తోలుసామ(గి బహిష్కరణ ఉద్యమా 
నికి నాయకత్వం వహించారు. అబ్దుల్‌ కలాం ఆజాద్‌, అరొబిందోను కలుసుకొని, 
బెంగాల్‌కు వెలుపల విప్లవ కృషిని విస్తరించడానికి తోడ్పడ్డారు. కొంతమంది త్మీవవా 
దులు అవివేకంతో, హిందూమత చిహ్నాలకు మరీ ఎక్కువ (ప్రాధాన్యమిచ్చి; వళ్ళు 
తెలియని ఆవేశంతో మున్హింలను వేరుచేశారు. కాని సురేంద్రనాథ్‌ బెనర్జీ, అశ్వనీ 
కుమార్‌ దత్తా, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి నాయకులు హిందూ - ముస్తిం ఐక్య 
తను పునరుద్దాటించారు. 

(పభుత్వ దమన విధానం, ముఖ్యంగా బరిసల్‌ మహాసభ (ప్రతినిధుల మీద అతి 
కిరాతకంగా జరిపిన హింసాత్మకదాడి, సమరాన్ని కొనసాగించాలన్న ' త్మీవవాదుల 


వీర జాతీయతా యుగం 85 


దృధనిశ్చయాన్ని పటిష్టం చేసింది. 1906 కలకత్తా కాం(గెస్‌లో, దాదాభాయి నౌరోజి 
కాం్యగెసు లక్ష్యం, “యునెటెడ్‌ కింగ్‌డమ్‌లో మోస్తరుగాగాని వలసల్లో 
మోస్తరుగా గాని స్వపరిపాలనా (ప్రభుత్వం లేక స్వరాజ్యం" అని (ప్రకటించడం 
ద్వారా త్మీవవాదుల భావాలను బలపరిచారు. తీవవాదులు స్వరాజ్యకు తమ స్వంత 
అర్హ వివరణ చెప్పేవారు. లజ్‌పత్‌రాయిన్హీ పంజాబ్‌కు చెందిన అజిత్‌ సింగునూ 
దేశం నుంచి పంపివేసి, దేశద్రోహ వ్యాసాలు (ప్రచరించాయన్న ఆరోపణల మీద 
సంధ్య, వందేమాతరం పత్రికల మీద కేసులు పెట్టడంతో ఉద్యమం త్మీవరూపందాల్చింది. 
అగ్ని జ్వాలలు (క్కే. సంధ్య ప్మతికల సంపాదకులు (బహ్మబాంధవ్‌ ఉపాధ్యాయ, 
విచారణ జరుగుతూ వున్నప్పుడు మరణించారు. బిపిన్‌ చంద్రపాల్‌ జైలులో వున్నారు. 
లజ్‌ పక్‌ రాయ్‌ని విడుదలచేసి సంస్కరణల గురించి సంభాషణలు జరిపినప్పటికీ 
ఉ(దేకాలు తగ్గలేదు. కాం్యగెస్‌ సమావేశ స్తలాన్ని పూనానుంచి సూరకొకు మార్చి, 
అధ్యక్ష పదవికి తిలక్‌ అభ్యర్తిత్వాన్ని రాస్‌ విహారి ఘోష్‌కు అనుకూలంగా (తోసి 
వేయడంతో, రేడికల్‌ పశొనికి చెందిన తిలక్‌ అరొవిందో, పోటీ చెయ్యాలని నిర్ల 
యించారు. బహిష్కరణ గురించిన తీర్మానం నెగ్గకుండా చేయడానికి మితవాదులు చేసిన 
ప్రయత్నం, ఆఖరి (పయత్నంగా బుజువయింది. సూరత్‌ కాం(గస్‌ అరాచకంతో 
విచ్చిన్నమయింది. జాతీయవాదుల రెండు ఎవెరుధ్య శిబిరాలుగా విడిపోవడంవల్ల, 
ఉద్యమం బలహీనమయింది. 


సహకారాన్ని సంపాదించాలని తిలక్‌, అప్పటికీ కోరి 
నప్పటికీ, అరొబిందో, రష్యన్‌ పద్దతి హింసాత్మక (ప్రతిఘటన సాగించాలని నిర్ణ 
యించారు. ముజఫర్‌ పూర్‌లో జరిగిన బాంబుదాడులు, మానిక్‌ తలాలో దౌర్హన్యవాదుల 
స్థావరాన్ని కనుగొనడం, ఈయన భావాలను స్పష్టం చేశాయి. తిలక్‌, కేసరి పతికలో, 
దీనికి నైతిక అండనిచ్చారు. “పరిపాలనను రష్యనీకరణ చేసినట్టయితే (ప్రజలు రష్యన్‌ 
పద్దతులను అవలంబించాలని” ఆయన (వ్రాశారు, ఆరేళ్ళు శిక్ష వేసి ఈయన్ను 
మాండలేకు పంపివేశారు. కాల్‌ పత్రికా సంపాదకులు పరంజిపేకు 19 నెలలజైలు 
శిక్ష విధించారు. 9 మంది బెంగాలీ నాయకులను, దేశంనుంచి పంపివేశారు. మద్రాసుకు 
చెందిన చిదంబరం పిశ్లైనీ ఆం(ధ్రకు చెందిన హరిసర్యో త్తమరావును, జైలులో 
పెట్టారు. (ప్రభుత్వం ప్యతికలనన్నింటినీ సెన్సార్‌ చేసింది, బహిరంగ, సమావేశాలను 
నిషేధించింది, విప్లవ సంఘాలమీద శేనులు పెట్టింది. అరొవిందో పుదుచ్చేరికి పాటి 
పోయి' రాజకీయాలనూ, జాతీయ ఉద్యమాన్ని వదులుకొని మతానికీ (ప్రాధాన్య మివ్వాలని 
నిర్ణయించుకో వడంతో, బహిరంగ ఉద్యమం అంతమయింది. 


86 స్వాతం(త్య సమరం 


వీర జాతీయవాదులు, జాతీయ ఉద్యమ చరిత్రలో ఒక ఉజ్వల అధ్యాయాన్ని 
తెరిచారు. వీరు, తమ లక్ష్యాలను స్పష్టం చేశారు; (ప్రజలకు ఆత్మ విశ్వాసాన్నీ స్వశక్తి 
మీద ఆధారపడటాన్నీ నేర్పారు; (క్రింది మధ్యతరగతి (ప్రజలనూ, విద్యార్థులనూ , 
యువజనులనూ, మహిళలనూ, చేర్చుకొని ఉద్యమానికి ఒక సాంఘిక పునాదిని 
ఏర్పాటు చేశారు. కొత్త పద్ధతుల్లో రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, రాజకీయ 
సమరాలను కొత్త పద్ధతుల్లో జరపడం (ప్రవేశపెట్టారు. ఆయితే యిదే సమయంలో 
కొన్ని పాత బలహీనతలు వదలలేదు. పామరజనంలో ఎక్కువమంది, కార్మికులు, 
కర్షకులు జాతీయ రాజకీయాల (ప్రధాన (ప్రవాహానికి వెలుపలే వున్నారు. (ప్రజా సమరా 
లను ఏర్పాటు చేయడానికి గొప్ప కృషి జరుగుతోందని వీర _పసంగాలు ' జరిగినప్పటికీ, 
మొత్తంమీద యిటువంటి సమరాలు అసలు లేవనే చెప్పాలి. శాసన్నోల్లంఘన, సహాయ 
నిరాకరణ వట్టి భావాలుగా వుండిపోయాయి. పటిష్టమయిన రాజకీయ సమర పద్ధతులను 
కనిపెళ్లు లక్షం సఫలం కాలేదు, దేశానికి పటిష్టమయిన జాతీయ వ్యవస్త ఏదీ లేక 
పోయింది. అంతేకాకుండా పెట్టుబడిదారి ప్రజ్ఞాం సరిహద్దులను దాటలేకపోయారు. 
సాంఘిక - ఆర్థికాభివృద్ధి యింకా యిప్పటికీ పెట్టుబడిదారి విధానానికి లోబడివుందని 
తిలక్‌, యింకా యితరులు (గహించారు. చిట్టచివరిది, (పారంభ మితవాద జాతీయ 
వాదుల మోస్తరుగా కాకుండా వీర జాతీయవాదులు, భారత దేశంలో బహుమకాలు, 
కులాలు, (ప్రాంతాలు వున్నాయన్న ప్రాముఖ్యాన్ని గుర్తించలేదు. వీరి, సా_మాజ్యవాద 
వ్యతిరేకత, జాతీయ పటిప్పతలో ఒక పెద్ద ముందడుగే అయినప్పటికీ, వీరు, దీనికి 
కలగజేనిన పైతరగతి కులాలు - హిందూ భావం జాతీయ సమైక్యత పరిణామాన్ని 
బలహీనంచేసి, ఆ తర్వాత సంవత్సరాలలో మత చెషమ్యాలకు దోహదమయింది. 


విప్పవ దౌర్జన న్యవాదం తలఎ శ్రి రాం చలం 


జాతీయ ఉద్యమాన్ని పట్టుదలతో సమ్యగంగా అమలు జరుపుతూవున్నప్పటికీ 
బెంగాల్‌ విభజనను రద్దుచేయలేదు. దీనికి బదులు (పభుత్వం యింతకి ముందుకన్నా 
ఎక్కువ దమన నీతికి పాల్పడింది. ఈ రెండు యదార్జాలు తిరుగుబాటు తత్వంతోవున్న 
అసహన యువజనుల భావాలపై వెంటనే గొప్ప (ప్రభావాన్ని కలిగించాయి. 
శీ వవాదుల వర్గానికి నాయకులయిన తిలక్‌, అంతకిముందే, అంసే, బెంగాల్‌ 
విభజన ఉద్యమానికి ముందే తన యువ అనుచ రుల్లో కొంతమంది భావాలను 
ఎంతగా రేకెత్తించాడంటే వారు, వ్యక్తిగత హింసా చర్యలకుకూడా నిద్ధమయ్యారు. 


వీర జాతీయతా యుగం 87 


1897 లోనే ఇద్దరు సోదరులు, _ పూనా పట్టణపు దామోదర్‌, బాలకృష్ణ 
చాపికర్‌, (వజలకు నచ్చని యిద్దరు బ్రిటిష్‌ అధికారులను హత్య చేశారు. ఆ 
తర్వాత ఆరొవించోఘోష్‌ వాస్తవంగా కొన్ని విప్లవ కార్యకలాపాలకు పథకాలు 
వేశారు. బెంగాల్‌ విభజన తర్వాత జరిగిన సంఘటనలు అనేక యువభారతీయుల్లో 
విప్లవ భావాలను పేరేపించాయి. బాంబులనూ, పిస్తోళ్ళనూ వీరు ఉపయోగించారు; 
వ్యక్తిగత దౌర్జన్య చర్యలు జరిపారు. రాజ్యాంగబద్దమైన ఆలజడిలోనూ, శాసనోల్లంఘన 
లోనూ కూడా వారికి విశ్వాసం పోయింది. (బిటిష్‌ వారిని బలం వుపయోగించి పడ 
గొట్టాలని వారు భావించారు. జరిసల్‌ మహాసభను పోలీసులు విచ్చిన్నం చేసిన తర్వాత 
1906 పపిల్‌ 22 వ తేదీన జుగంతర్‌ పిక్‌ తన సంపాదకీయంలో వీరి భావాలను 
(ప్రతిబింబింప చేసింది. “దీని పరిష్కారం (ప్రజల చేతుల్లోనేవుంది. భారతదేశంలో 
నివశిస్తున్న 30 కోట్లమంది ప్రజలు ఈ దమన విధానాన్ని అంతం చేయడానికి తమ 
30 కోట్ల చేతులను ఉపయోగించాలి. బలాన్ని బలంతోనే అంతం చేయాలి” అని 
ఈ ప్మతిక (వానింది. 


అయికే, ఈ యువ దౌర్జన్య వాదులు యావద్‌ దేశపు సామాన్య (పజాసీకం 
పాల్గొనే దౌర్జన్యం ప్రాతిపి దికగా గిల విష్లవాన్ని ఏర్పాటు చేయశానికి ఎటువంటి పథ 
కమూ తయరు చేయలేదు... ఐరిష్‌ దౌర్భన్య వాదుల అడుగుజాడల్లోనూ, రష్యన్‌ సోష 
లిష్టుల అడుగుజాడల్లోనూ నడుస్తూ వీరు, భారత వ్యతిరేక వైఖరివల్లగానీ, దమన 
చర్యలవల్లగానీ (తా వ్యతిరేకమయిన _ అధికారులను హత్య చేయడానికి పూను 
కున్నారు. పరిపాలకుల గుండెల్లో భయాన్ని _పేరేపించి, (ప్రజలలో రాజకీయ చైతన్యం 
కలిగించి, చిట్టచివరికి (గిటిష్‌ వారిని భారతదేశం నుంచి తరిమి వేయాలన్నదే వీరి 
తలంపు. పథక రచన, వ్యవస్థ, వ్యక్తులను భర్తీ చేసుకోవడం, శిక్షణ - వీటిని 
రహస్యంగా, అజ్ఞాత కార్యక లాపాలుగా జరపాలి. అనేక రహస్య సంఘాలను, 
ముఖ్యంగా బెంగాల్‌ లోనూ, దుహారాష్ట్రిలోనూ నెలకొల్పారు. వీటిలో కొన్ని శరీర 
వ్యాయామ క్లబ్బులు లేక సంఘాలు అన్న ముసుగుతో సన్ని చేశాయి. వీటిలో కలక 
ధాకాల అనుశీలన్‌ సమితులు, కలకత్తా జుగాంతర్‌ , మహారాష్ట్రలో సావర్‌కార్‌ 
సోదరులు [పారంనించిన మితకుల, పక్యాతి వహించాయి. వి.డి. సావర్‌ కార 
విదేశాలకు వెళ్ళినపుడు ఆయన అ సోదరుడు గణేష్‌ అభినవబారత్‌ సంఘాన్ని 
[(పారంభించారు. త్వరలో దీనికి పళ్చిమ భారత దేశమంతటా ఆనేక శాఖలు ఏర్పడ్డాయి. 

అప్పుడు ముజఫర్‌ పూర్‌ జిల్లా జడ్డిగావున్న కింగ్స్‌ ఫోర్లును హత్య చేయడానికి, 
ఇద్ధరు యువకులు - కుదిరంబోస్‌, వ్రపుల్లచాకీ (పయత్నం చేయడంతో (ప్రజల దృష్షి 


88 స్వాతంత్ర్య సమరం 


విప్లవ దౌర్హన్యకర కలాపాలమీద పడింది. అయితే బాంబువల్ల అమాయకులయిన 
యిద్దరు మహిళలు మరణించారు. కుదిరంని పట్టుకున్నారు; (పపుల్ల, లొంగిపోవడం 
కన్నా మరణించడం మంచిదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలీపూర్‌లో అరొవిందోకి 
ఆయన సోదరుడు బరీన్‌, యింకా యితరులకీ వ్యతి రేకంగా కుటకేసు ఒకటి 
ప్రారంభమయింది. అయితే జైలు (ప్రాంగణంలోనే విప్లవ దౌర్హన్యవాదులు అ(ప్రూవర్‌ని 
చంపివేయడంవల్ల ఈ కేసుకు అంతరాయం కలిగింది. దరియాప్పు జరుపుతూవున్న 
అధికారులనూ, (ప్రాసిక్యూషన్‌ను కూడా ఒకరి తర్వాత ఒకరిని హత్య చేశారు. 
అరొవింవోను నిర్లోషి అని వదిలిపెట్టినప్పటికి ఆయన సోదరుడు బరీన్‌తో సహో మరో 
నలుగురిని అండమాన్‌ దీవులకు పంపివేశారు; ఇతరులు అనేకనుందికి దీర్భ కాల జైలు 
శిక్షలు విధించారు. కుదిరంని ఉరితీశారు: అ(పూవర్‌ను చంపిన (ప్రల్యేక బసునూ, 
కనై దతానూకూడా ఉరి తీశారు. 

మహారాష్ట్రలో. నాసిక్‌, బొంబాయి, పూనా బాంబుల ఉత్పత్తికి కేందాలయ్యాయి. 
వినాయక్‌ సావర్‌ కార్‌ , లండన్‌ నుంచి కొన్ని పిస్తోళ్ళను పంపారు. వైస్‌రాయ్‌ని హత్య 
చేయడానికి (ప్రయత్నం జరిగింది. నాసిక్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ జాక్‌సన్‌మీద వీడోోలు 
విందులో కాల్పులు జరిపారు. ఇది జరగడానికి ముందే, యువభారతీయులను దేశం 
నుంచి అమానుషంగా పంపివేస్తూ వున్నందుకూ ఉరితీసివేస్తూ వుండటానికీ నిరసనగా, 
లండన్‌లోని ఇండియా ఆఫీసు అధికారి కర్జన్‌ - విళ్లేని, ఎమ్‌.ఎల్‌. దింగా9, చంపి 
వేశారు. ఈయన్ను ఉరితీశారు. మరణించేముందు ఆయన, '“భారలదేశంలో నేర్చు 
కోవలసీన పాఠమల్లా ఎలామరణించడం; దీనిని బోధించడానికి స్వయంగా మరణిం 
చడ మొక్కే మార్గం” అని (వాళారు. 

మద్రాసు రాష్ట్రంలో బిపిన్‌ చంద్రపాల్‌ చేసిన (బ్రహ్మాండమైన (ప్రసంగాలకూ, 
(పజలు, రెచ్చిపోయారు. చిదంబరం పిళ్ళై బహిరంగంగా, సంపూర్ణ స్వాతం|(త్ర్యం 
కావాలని (ప్రసంగించారు. ఈయన్ను అరెస్టు చేయడంవల్ల, తూత్తుక్కుడి లోనూ, 
తిరునల్వేలిలోనూ తీవ్రమైన కొట్లాటలు జరిగాయి; అదుపు తప్పిన గుంపుమీద పోలీ 
సులు కాల్పులు జరిపారు. తిరునల్వేలిలో కాల్పులకు ఉత్తర్వులిచ్చిన ఆష్‌ని, భారత్‌ 
మాత సంఘానికి చెందిన వాంచి అయ్యర్‌, హత్యచేశాస. పాజీపోడానికి వీలులేక 
తనకు తానే కాల్చుకున్నాడు. 

పంజాబ్‌ రహస్య సంస్థలు అనేక కొమాలను తట్టుకొని, భూమిశిస్తూ, నీటి తీరువా 
రేట్లు ఎక్కువయినా (బతక గలిగాయి. కౌలువ కాలనీలలో స్టిరపడినవారు, యాజమాన్య 
హక్కులమీద నిర్బంధాలు విధిస్తారని అపోహపడ్డారు. బేగార్‌ పద్దతి కోపో(దేకాలను 


వీర జాతీయతా యుగం 89 


కలిగించింది. బెంగాల్‌లో జరిగిన సంఘటనలు పంజాదిలను మరికొంత రెచ్చగొట్టాయి. 
1857 తిరుగుబాటు 58వ వార్షికోత్సవాలు దగ్గర పడుతున్నాయి. శిఖ్‌ పటాలాలు తిరుగు 
బాటు జరపాలని పదేపదే పసంగాలు టం జరిగింది. లాహోర్‌లో యూరోపి 
యన్ల మీద దాడులు జరిగాయి. లజ్‌పత్‌రాయ్‌ పంజావీ పడ్రికమీద కేసు పెట్టినందుకు 
రావల్‌ పిండిలో కొట్లాటలు చెలరేగాయి. అజిత్‌ సింగ్‌ ఈ రు జీవంగా పనిచేశారు. 
ఈయనకు ఆగాహెదర్‌, సయ్యద్‌ హైదర్‌ రజా, తో డ్చడ్డారు. అజ్‌ క్‌ పత్‌ రాయ్‌నీ,. 
అజిత్‌ సింగునూ దేశంనుంచి పంవివేయడంవల్ల కొంత కాలం గొడవ తగ్గింది. అయితే 
లాల్‌ చంద్‌ ఫాలక్‌, భాయి పరమానంద్‌, కిషన్‌సింగ్‌, యితరులు, ఈ ఉద్యమాన్ని 
కొనసాగించారు. ఢిల్లీలో ఉద్యమానికి, దినానాథ్‌, అమీన్‌చంద్‌ , యితరులు నాయకత్వం 
వహించారు. 
బెంగాల్‌లో తయారుచేసిన ఒక బాంబును 1912 డిసెంబరు 28వ శేదీన, వైస్‌రాయ్‌ 
లార్డ్‌ హార్డింజ్‌ , ఢిల్లీలో ప్రవేశిస్తూ వుండగా, ఆయనమీద విసిరారు. దమననీతి, 
సంస స్మరణల విధానమూ ప్రయోజనం లేనివని సిరూపించడానికీ, ఈ చర్య తీసుకున్నారు. 
న్‌ విహారి విడుదల చేసిన లిబర్టీ కరపత్రాలు, జుగంతర్‌ కరపత్రాలు, విప్టవ 


q 


పత్రికల సం(పదాయాలను కొనసాగించాయి. 
కొంతమంది దౌర్దన్య విప్లవ వాదులు విదేశాలకువెళ్ళి యూరోప్‌లో శేం|ద్రాలను 
స్థాపించారు. (బ్రిటన్‌కు న్నేహితులుకాని దేశాలనుంచి సహాయాన్ని సంపాదించడానికి, 
ఆయుధాలను నేకరించి, భారతదేశంలోని తమ సహచరులకు రహస్యంగా పంపడానికీ, 
వీరు పథకాలు వేశారు. శ్యాంజీకృష్లవర్మ, వి. డి. కృష్ణవర్మ, వి. డి. సావర్‌కార్‌ 
లి లిషా-é ణె | 
హర్‌దయాళ్‌, లండన్‌ వెళ్ళారు. యూరోప్‌లో మెడామ్‌కావూ, అజిక్‌ సింగ్‌, 


శేరు వహించారు 


దౌర్గన్యవాదులు, మన స్వాతం్యత్య ఉద్యనుం చరిత్రకు రసవత్తరమైన, ఉత్తేజ 
పూరితమైన అధ్యాయాని చేర్చారు: అన్నిటికీ తెగించి చేసిన చర్యలూ, సాహసోపేత 
మయిన పథకాలు, ఏమా(త్రం చలించకుండా అనుకున్న వాటిని చేయడం, మరణాన్ని 
నైెతం లేబ్ధచేయక పోవడం, (ప్రజలు వీరిని చిరస్థాయిగా జ్ఞాపక ముంచుకునే టట్టు 
చేశాయి. వీరి ఆదర్శం ఎంత ఉదాత్తమైన దయిన ప్పటికీ, పీరు ఎన్నో దాధలకు గురి 
అయినప్పటికీ, వీరి ప్రయత్నాలు విఫలం కాక తప్పలేదు. వ్యక్తిగత దౌర్జన్య చర్యలు 
ఎంత వీరోచితంగా వున్నప్పటికీ, (ప్రజానీకాన్ని సమీకరించ లేకపొయాయి ; ఉచ్చ 
నితిలోవున్న సామ్రాజ్యవాదం, వీరిని సులభంగా అదుపులో పెట్టగలిగింది. కుట 
కేసుల పరంపర, కఠినమైన జరిమానాలు, కఠినమైన చట్టాలు వీరివెన్నెముకను విరుగ 


90 స్వాతంత్ర్య సమరం 


గొట్టాయి.. నేరాలను రెచ్చగొట్లే వార్తాపత్రికల చట్టమూ, క్రిమినల్‌ శాసనం సవరణ 
చట్టం, (పేలుడు పదార్థాలచట్టం. భారత పత్రికల చట్టం. పరిపాలపలకు అదనపు 
ఆయుధాలుగా పనిచేశాయి. రెండోది, దౌర్జన్య వాదులు ఎక్కువగా ఉమ్మడి పథక మేదీ 
లేకండా, కేం్యద్రనాయకత్వం లేకుండా వైరుధ్య లక్యాలకోసం పనిచేశారు. మూడోది, 
(ప్రజలలో వీరికి గట్టి పునాడిలేదు. వీరివి రహస్య సంస్థలు గనుక (ప్రజలు వీరిలో 
విశ్వాస ముంచలేకపోయారు. సమికులలో కర్షకులు - కార్మికులతో సంబంధంలేని 
మధ్యతరగతి మేధావులు సభ్యులుగా వుంచేవారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
మికవాదులు బాహాటంగా వీరిని త్యజించారు ; అనేకనుంది త్మీవవాదులు వీరిని 
ఆ మోదించడానికి యిష్టపడ లేదు. 

అయికే యింటి మహా త్తర త్యాగం ఎప్పుడూ పూర్తిగా వృధా పోదు. “ మన 
వ్యక్తిత్వ గౌరవాన్ని మనకు మళ్ళీ ఇచ్చిండి వీరే” అని దేశప్రజలు మృతవీరులను 
సంస్మరించుకున్నారు. 


మార్లే - దింటో సంస్కరణలు 


వీర జాతీయవాదులు, విష్ణ్షవవాదులు _పభువ్వుం తాత్కాలికంగా, రాజీచర్యల గురించి 
ఆలోచించేటట్టు ఒత్తిడి తేగలిగారు. తీవ్రమైన దమన చర్యలరోపాటు, (ప్రభుర్వం, ముస్షిం- 
వేర్పాటు ధోరణిని (ప్రోత్సహించడానికీ, మికవాదులసు తీవ్రవాదులనుంచి రాజ్యాంగ; 
సంస్కరణల ద్వారా వేరు చేయడానికీ, (ప్రయత్నించింది. "' విభజించి పాలించు” 
అన్న పాచికను వేయాలని మింటో నిర్భయించాడు. ఆగాఖాన్‌ నాయకత్వం (కంద 
ముస్లిం నాయకుల ప్రతినిధి వర్గమొకటి 1905 అక్టోజరు ఒకటో తేదీన సిమ్లాలో 
ఆయన్ను కలుసుకొని, మత ప్రాకిపదికమీద ఓటర్లకు (ప్రాధాన్య మిస్తామని హోమీ 
యివ్వవలనిందిగా కోరారు. 1909 లో చిద్దచివరికి మార్చే-మింటో సంస్కరణలసు 
(పకటించినపుకు, వీటి అంశాలు కొద్దిమందిని మాత్రమే సంరోష పరిచాయి. 

గవర్నర్‌ జనరల్‌ కార్యవర్గ సమికిలోనూ (ప్రతిరాష్ట్ర కార్యవర్గ సమితిలోనూ 
ఒక భారతీయుణ్ణీ సభ్యుడుగా నియమిస్తారు. ఇంపీరియల్‌, రాష్ట్ర శాసన సమిచల 
సంఖ్యను పెంచినప్పటికీ, వీటి స్వభావం మాడం మారలేదు. "కేంద్రంలో అధికార 
మెజారిటీని నిలబెట్టారు. కేర్యదంలో మొత్తం 60మంది సభ్యులలోనూ 27 
మందిని, కొద్దిమంది ఓటర్లు ఎన్నుకుంటారు. రాష్ట్ర శాసన సభల్లో అనధికాడులు 
యిస్సుడు మెజారిటీలో. వున్నప్పటికీ నామినేటెడ్‌ సభ్యులు చూమూలుగా అధి 


వీర జాతీయతా యుగం | 01 


కారులతో కలిసి ఎన్నికయిన వారికి వ్యతిరేకంగా ఓటుచేనేవారు. కేం్యద్రశాసన సభకు 
మూడు ముఖ్యరకాల ఓటర్లు వుండేవారు. (1) సాధారణం, రాష్ట్రిశాసన సమితుల 
అనధికార సభ్యులు యిందులో వుండేవారు. (2) వర్గం, ముస్లింలు, భూకామందుల 
వంటివారు. (8) ప్రత్యేకం, విశ్వవిద్యాలయాలు, వాణిజ్య మండలులు వంటివి. రాష్ట్ర) 
సమితుల్లో ఎక్కువమంది అనధికార సభ్యులను, స్థానిక సంస్టలు, భూకామందులు, 
వర్తకులు, విశ్వవిద్యాలయ బృందాలు ఎన్నుకుంటాయి. ముస్లింలకూ, భూకామందులకూ, 
యూరోపియన్‌ సపెట్టుబడిదార్లకు రిజర్వుడు సీట్లు వుండేవి, మహిళలకు ఓటులేదు. 
గవర్నర్లు, గవర్నర్‌ జనరల్‌, ఏ వ్య క్తినయినా రాజకీయంగా వాంఛసీయం కాని వ్యకి 
అని తొలగించవచ్చు. 


శాసన సభల అధికారాలు పరిమితం. (ప్రశ్న అడిగిన సభ్యుడు మృారమే అనుబంధ 
(ప్రశ్న అడుగవచ్చు. (ప్రజలకు (శ్రద్ధగల సైన్యం, సంస్థానాలవంటి అంశాల గురించి చర్చ 
జరపకూడదు. తీర్మానాలు (ప్రతిపాదించ కూడదు. బడ్జెట్‌లో వేరు వేరు అంశాలమీద 
చర్చ, ఓటింగ్‌ జరగవచ్చు. అయితే మొత్తం బడ్జెటుమీద _ తీర్మానానికిగానీ, 
ఓటింగ్‌ కుగానీ, అనుమతి యివ్వరు. 


మితవాదులు రాజీపడటానికి సుముఖంగా వున్నారు, కాని, మార్లే తమను మోస 
గించాడని వీరు భాపించారు. పార్లమెంటరీ పద్దతి ప్రభుత్వం ప్రవేశ పెట్టడానికి సంస్క 
రణలను ఎన్నడూ ఉద్దేశించ లేదని ఆయన చెప్పారు. అన ర్లతల విషయంలో నిరంకుశ 
అధికారాలు, కొద్దిమందికి ఓటింగ్‌ హక్కు వుండటం, "కేంద్రంలో అధికారులకు మెజారిటీ 
వుండటం, రాష్ట్రాలలో అనధికారుల  మెజారిటీవుంచి మోసగించడం, చర్చమీద 
పరిమితులు, బడ్జెటుమీద (ప్రభావాన్ని కలగ జేయడంలో పరిమిత అధికారము, మిత 
వాదులకు (భ్రమ కలిగించాయి. వీరు ఎందుకు పనికిరాని (ప్రతిపక్షంగా మాత్రమే వుండ 
గలరు. కాం(గెసు, ఒక పార్టీగా మత ప్రాతిపదికమీద ఓటర్లను ఆమోదించలేదు. 
కాం(గసు వ్యప్తలలో ఎక్కువ మందికి మితవాడుల వైఖరిలో విశ్వాసం పోయింది. 
తీ వవాదులు, పలుకుబగి ఉమేవీ. అంతరించి బోతూవున్న మిరవాదులమీడ భీకరమైన 
రాజకేయ దాడి జరిపారు. ముస్లిం చిలిక తత్వాన్ని (హోత్సహించడంవల్ల, భారత 
(ప్రజలందరినీ, మతం, కులం, భాషతో (ప్రమేయం లేకండా సమైక్యంచేని, విసృత 
(పాతిపదికమీద జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటుచే నే లక్ష్యం, యింకా కొష్టమయిపోయింది. 
జాతీయచాదులను చీలదీని, భారతీయులలో ఐక్యత పటిష్టం కాకుండా అరికట్టడమే సంస్క 
రణల ముఖ్యలక్యం. 


92 స్వాతం(త్య సమరం 


లార్డు హోర్డింజ్‌ , 1911 లో బెంగాల్‌ విభజనను రద్దుచేని భారత(ప్రజాభిపాయాన్ని 
తృప్పిపరచడానికి ప్రయత్నించాడు. బెంగాల్‌ నుంచి బీహార్‌, ఒరిస్సాలను వేరు చేశారు. 
అస్సాంని వెరె రాష్ట్ర్రం చేశారు. ఇదే సమయంలో రాజధానిని ఢిల్లీకి బదలాయిం 
చారు, 

విభజనను రద్దుచేయడం, బెంగాలీ పజలను కొంతవరకూ చల్లబరిచి నప్పటికీ 
అశాంతికి ముఖ్యకారణాన్ని తొలగించడానికి పయత్నం జరగలేదు. 1910 ప్మతికల 
చట్టం, లేక 1808 క్రిమినల్‌ శాసనం సవరణ చట్టం (క్రింద (ప్రల్యేక తీర్పుసంఘాలు 
వంటి దమనశాసనచర్యలు వీర జాతీయత అభివృద్ధిని అరికట్టగలవని అనుకోడానికి 


వీలుబేకపోయింది. 


మతవిద్వేషం తలఎ త్రి 'పెంపొందటం 


19 వ శతాబ్దం రెండో అర్ధభాగంలో భారత జాతీయతాభావం పెంపొంది అభివృద్ధి 
చెందింది. ఈ (పారంభఘట్టంలో, ముస్లింలలో రాజకీయ చ తన్యం వెనుక బడివుంది. 
హిందువులలోనూ పారీ క్రింది మధ్యత కరగతి ప్రజల్లోనూ జాతీయ భావాలు పరి 
వ్యాప్తి చెందాయి. అయితే ఇదే సాంఘిక వర్గానికి చందిన ముస్లీం (పజలలో (ప్రబలి 
నంతమేరకు యివి పరివ్యా స్తం కాలేదు. 


బ్రిటిష్‌ వారు he భారతగడ్డమీద విదేశ ప్రభుత్వాన్ని క్రమేపీ ఏర్పాటు 
చేయకపూర్వమూ, హిందూము ముస్లీం పహ ఈ మత పోకడలు కొన్ని (సత్యేకంగా నూ 
విరుద్ధంగానూ వున్నప్పటికీ, మొత్తం మీద విద్వేషం లేకుండా కలిసికట్టుగా జీవించా 
రని చెస్పవచ్చు. సమాజంలో తరగతి వారిగా విభజనలుండేవి. ధనికులు - పేద 
వారు వుండేవారు; విద్యావంతులు, అవిద్యావంకులు వుండేవారు, పరిపాలకులు, పరిపాలి 
తులు వుండేవారు. తరగతులలోనూ, వర్గాలలోనూ హిందువులు, ముస్లింలు కూడా 
వుండేవారు. మొగల్‌ హయాంలోకూడా యిది యిదేవిధంగా వుండేది. 1857 తిరుగు 
బాటులోకూడా హిందువులు __ ముస్లీంలు చేయి చేయి కలిపి పోరాటం జరిపారు. వీరి 
కోపాన్ని, ఉమ్మడి శత్రువయిన విదేశపాలకుల మీద తీర్చుకున్నారు. యావద్‌ బారత 
దేశము వీరి చేతుల్లో ఒకే మోస్తరుగా బాధలకు గురిఅయింది. | 


తిరుగుబాటును అణచివేసిన తరువాత బ్రిటిష్‌ వారు ముఖ్యంగా ముస్తింల మీద 
విరుచుకు పడ్డారు. తిరుగుబాటుకు ముస్లింలు నాయకత్వం వహించారనీ, దీనికి ముఖ్యంగా 


వీర జాతీయతా యుగం 98 


వీరే బాధ్యులసీ (బ్రిటిష్‌ నిర్లారించుకున్నారు. ఒక్క ఢిల్లీలోనే తిరుగుబాటు జరిగి 
లా ఆ ద్ధి ఎ న్‌ 

నపుడూ, ఆతర్వాత కొద్దికాలంలోనూ 27 వేల మంది ముస్లింలకు మరణశిక్ష 

విధించినట్లు అంచనా. అనేక సంవత్సరాల వరకూ ముస్తింలం కే (బిటిష్‌ వారు అను 


మానంతో చూస్తూవుండేవారు. 


అయితే జాతీయ ఉద్యమం తలఎత్తడ౦రో (బ్రిటిష్‌ వైఖరి మారింది. 1870 సంవ 


త్సరాలలో చెఖరిలో ఈ మార్చు యింకా స్పష్టంగా కనుపించింది. రాజకీయ కార 


జాం వల్ల, మిగితా విషయాల మోస్తరుగానే, వైఖరిలో ఈ మార్చుకు (బిటన్‌ (ప్రయ 
ది. ఈమ (పయోజనాలను కాపాడుకోడానికి (బిటన్‌ అనుసరించిన (పారంభిం 
చిన కొత్త ఎత్తుల ఫలితమే యివి. జాతీయ ఉద్యమం విస్తరించి పటిష్టమయ్యే కొద్దీ 
యిది ప్రజలను సమైక్యం చేసి సా(మాజ్యానికి తివ్రముప్పుగా _ ఏర్పడివచ్చునన్న 


ల 


_ 


సమస్య ఎర్చండిండి. సమైక్యమయిన (పజలను ఎక్కువకాలం దాస్యం (కింద వుంచ 

డానికి వీలులేదు. అందువల్ల దమన నితి, అదుపుకు కఠినచర్య తీసుకోవడం మాత్రమే 
(ag) 

= మయిచే ఉవై న aE చా 

కారా సా యిల ఉవ్వెత్తుగా వస్తూవున్న జాలియతా కెరటాన్ని పూర్తిగా అరికట్టి 


ఇతనూ, కొట్లాటలనూ పరస్పరపోటీని ప్రోత్సహించడానికి సాయ 
శొరులా (పయత్నించాలని (విటిష్‌ వార సిర్భయించారు. _ విభజించి పాలించు ఆన్న విధా 
నాన్ని అనుసరించడం వీరు (ప్రారంభించారు. భిన్న మతాల పేరుమీద (ప్రజలను విభ 
వించి, భారత రాజకీయాలలో మర, విచ్చిన్నకర పోకడలను (ప్రోత్సహించాలని వీరు 
నిశ్చయించారు. మునీం అలసంభ్యారి వరాల హక్కులను బంపరుస్తున్నామని 
గా బు ణి అవాలి 
వీడ తెలియ జేశారు. మున్లింలనూ, జమీందాన్లనూ, భూకామందులనూ, విద్యావంకు 
. బే ¥ ఇద, త సో అం స్త భి శ” కా ట్‌ mss mE రా అ వ లొ జః 
లయిన మధ్యతరగతి పజలను తమ వైపుకు (తిప్పుక్‌ డానికి సకల విధాలా సయ 
త్నించారు. ఇతర రకాల చిరికలను (పవేశసెటి పటిషంచేయడానికి కూడా (ప్రయత్నిం 
. ల లట 
చారు. బెంగాలీ ఆధపరాం గురించి మాటాడుతూ వీరు రాష్ట్రీయ తత్వాన్ని (_పోత్స 
అ ణా లబ (= 
హించడానికి (ప్రయత్నించారు, ధారల సమాజంలో కులస్వరూపాన్ని అదనుగా కిసు 
న. ల శ Cy “a” - 
కొని (బాహ్య ణెతరులను (దాహ్మణులకు వ్యతిరేకంగానూ, తక్కువ జాతులను అల 
జాతులరు వ్యతిరేకంగానూ ((పేరేపించడానికి ప్రయత్నించారు. న్యాయస్తానాలలో ఉరూకు 
© (త్‌ 
& గగ 0, ణి ఇ” Ge] లర న్‌ నర ఆ ఇళ కొ లా ఇ Sr ఒప“ 
జదులు హిండీనీ పవేశ బట్టా అన్ని ఉద్యమ నికి తోడ్పడటం ద్వారా, ఉత్తరప్రదేశ్‌ 
ని గ శ ప్రానం క 
బహార్‌ లలో హిందువులు -_- ముస్లింల మధ్య సాంఘిక _ మఠ వెషమ్యాలను (పోల్చ 
అ గా ఈ... ల్‌ లు! 
హించారు. ఈ విధంగా భారత సమాజంలో భిన్నమతాల న్యాయ సమ్మతమైన కోర్కె 
లనుకూడా అదనుగా తీసుకొని థఢారతీయులలో అనైక్యతను ఏర్పరచడానికి బ్రిటిష్‌ 
వారు (ప్రయత్నించారు. భారత సాంఘిక స్వరూపం అతిక్షిషమయినిది. అనేక ఆంత 


94 స్వాతంత్ర్య సమరం 


రంగిక సాంఘిక సాంస్కృతిక సమస్యల విషయంలో మంచి, చెడు, పెనవేసుకు 
పోయివున్నాయి. వీటిని మ. గా, ఓర్పుతో వేరుచేయాలి. ఈక్తిష స్వరూపాన్ని 
పరాయిదేశాల పరిపాలకులు తమ ఎ స్వార్థ పయోజనాలకు వుపయోగించుకున్నారు,ః 


ముస్లిం మతతత్వం తలఎత్తడానికి సయ్యద్‌ అహామ్మద్‌ఖాన్‌ పేరుతో సన్ని 
హిత సంబంధం వుంది. ఆయన విద్యావేత్తగా - సాంఘిక సంస్కరగా జీవితాన్ని 
(పారంభించారు. ఖురాన్‌ సూ క్రలను ఆధునిక భావాలకు అనుగుణంచేసి, సేవానిర 
తికి గల (ప్రాధాన్యాన్ని ఉద్దాటించడానికి ఆయన (ప్రయత్నించారు. ఈ విషయంలో 
ఆయన వైఖరి, ఈయనకూ సనాతన ఇస్లాం నాయకులకూ మధ్య తీవ్ర సంఘర్షణకు 
దారితీసింది. ఈ ఘట్టంలో, హిందువులకూ - ముస్షింలకూ మధ్య సన్నిహిత సహ 
కార ముండాలని సయ్యద్‌ అహమ్మద్‌ విశ్వసించారు. అలీగడ్‌లో మహమ్మెడగ్‌ 
ఆంగ్లో ఓరియంటల్‌ కళాశాలను ఏర్పాటుచేయడానికి హిందువులు _ ముస్లింలు ఇరు 
చెపులనుంచి ఈయనకు విరాళాలు లభించాయి. అయితే భారత జాతీయ , కాంగెస్‌ 
తలఎత్తడంతో ముస్లింల స్థానం గురించి, ముఖ్యంగా తమను బలపరుస్తూవున్న అనేక 
మంది ముస్తిం జమీందార్ల స్థానం గురించి సయ్యద్‌ అహమ్మద్‌కు అపోహలు 
ఏర్పడ్డాయి. తెరవెనుక నుంచి (టిటిష్‌ వారు కూడా దీనిని (పేరేపించారు. సయ్యద్‌ 
అహమ్మద్‌ ఖాన్‌ యిప్పుడిహ, హిందువులు _ ముస్లింల _పయోజనాలు భిన్నమయిన 
వసీ పరస్పర విరుద్ధమయినవసీ, (ప్రకటించారు. బిటిష్‌ వారికి, ఆయన, పూర్తిగా 
విధేయులై పోయారు. 1885 లో భారత కాం(గెసును స్టాపించినపుడు, ఆయన, దానిని 
(పతీఘటించారు. బెనారస్‌కు చెందిన రాజా శివప్రసాదుతో కలిసి [బిటిష్‌ వారికి 
విధేయతను (ప్రమాణం చేస్తూ వ్యతిరేక ఉద్యమమొకటి ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌వారు 
చైదొలగి నట్టయితే హిందూ అత్యధిక సంఖ్యాకులు ఆధిపత్యం చెలాయించి ముస్లిం 
అల్చసంఖ్యాకులకు అన్యాయం చేస్తారని ఆయన తన అనుచరులకు బోధించారు. భారత 
జాతీయ కాం(గెసులో చేరవద్దని ఆయన ముస్లింలకు సలహాయిచ్చారు; అయితే బదు 
రుద్దీన్‌ తయాబ్దీవంటి యితర ముస్టిం నాయకులు, నూతన జాతీయ సంస్థలో చేరవల 
సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. 


సయ్యద్‌ అహమ్మద్‌ థాన్‌వంటి ముస్లీం నాయకుల. అభిప్రాయాలు యదార్ధ విరుద్ధం 
అశాస్త్రీయం, హేతువాద విరుద్ధం. హిందువులకూ - ముస్లింలకూ తమ భిన్న మతాలలో 
విశ్వాసం వున్నప్పటికి, వారికి ఉమ్మడి ఆర్థిక _ రాజకీయ (ప్రయోజనాలు ఉన్నాయి. 
సాంఘికంగా, సాంస్కృతికొంగా కూడా హిందువులు _ ముస్లింల సామాన్య (ప్రజానీకం 
ఉన్నత వర్గాలు, ఉమ్మడి జీవిత మార్గాలను అనుసరిస్తున్నారు. ఉదాహరణకు ఒక 


వీర జాతీయతా యుగం 95 


బెంగాలీ ముస్లిం. ఒక బెంగాలీ హిందూకు, ఒక బెంగాలీ ముస్తిం ఒక పండాలవీ 
యుస్తిం కన్నా ఉమ్మడి విషయాలు ఏన్నో ఉన్నాయి. ఇంకా ముఖ్యమయిన విషయ 
మేమిటంటే పరిపాలకులు, హిందువులనూ ముంన్లింలను, ఒకే మోస్తరుగా అణగ 
డొక్క పీడించుకు తింటున్నారు. ఈ సయ్యద్‌ అహమ్మద్‌ థానే 1884 లో యిలా. 
అన్నారు. 

“మీరు ఒకే భూమిలో నివసించడం లేదా? మిమ్మల్ని ఒకే భూమిలో దహనం 
చేసి ఖననం చేయటం లేదా? మీరు ఒకే భూమిలో సంచరిస్తూ ఒకే గడ్డమీద నివసిం 
చటం లేదా? హిందువులు, మహమ్మదీయులు అన్నమాటలు మత విభేదాలను సూచించ 
డానికే అన్నవిషయం గుర్తుంచుకోండి. కాకపోయినట్టయి కే అందరు వ్యష్పలు, హిందు 
వులు కానీ, మహమ్మదీయులు కానీ, కై 9స్తవులు కానీ, ఈ దేశంలో నివసి 
ఉన్న వారందరూ, ఈ (ప్రత్యేక విషయంలో, ఒకే ఒక జాతికి చెందినవారు. 
న్న వర్గాలను ఒకే జాతి అని వర్ణించి నపుడు, వీరిలో (పతి ఒక్కరూ, సమైక్యంగా 
అందరూ, అందరికి ఉన్ముడిగా వున్న దేశ _శేయస్సుకోసం పాటుబడాలి ” అని 
(బాశారు 

దీనిని బట్టి ముస్లిం వర్గాలలో మత ప్రాతిపదిక మీద కొత్త పద్ధతుల్లో ఆలోచిం 
చడం ఎలా పెంపొందిందో తెలుసుకోవచ్చు. విద్య, వర్తకం పరిశ్రమలలో హిందు 
వుల కన్నా ముస్లీంలు కొంతవరకు వెనుకబడి ఉండటమే దీనికి కారణం. ముస్లిం 
ఉన్నత వర్గాలలో ముఖ్యంగా జమీందార్లు, దొరలు వుండేవారు. 19వ శతాబ్దం 
మొదటి 70 సంవత్సరాలలోనూ, ముస్లిం ఉన్నతవర్లాలు, బ్రిటిష్‌ వ్యతిరేకులు, సనా 
తనులు, అధునిక విద్యకు వ్యతిరేకం కాబట్టి, దేశంలో విద్యావంరులయిన ముస్లీంల 
సంఖ్య బహుస్వల్పంగా వుండేది. దీని ఫలిలంగా, విజ్ఞానశాస్త్రం, (ప్రజాస్వామ్యాలకూ, 
జాతీయతకూ (ప్రాధాన్యమిచ్చే ఆధునిక పళ్చిమ దేశాల భావన, మునిం మేధావులలో 
పరివ్యాప్తం చెందలేదు; వీరు, పాత పద్ధతిలో, వెనుకబడి వుండేవారు. ఆతర్వాత సయ్యద్‌ 
_ అహమ్మద్‌ ఖాన్‌, నవాబ్‌ అబ్బుల్‌లతీఫ్‌, బదురుద్దిన్‌ తయారీ, యితరులు కృషి చేయడం 
వల్ల, ముస్లింలలో ఆధునిక విద్యా వ్యాప్తి చెందింద్రి, ఆయితే ముస్లింలలో విద్యావంతుల 

నిష్పత్తి హిందువులు; పార్శీలు, వ్ర9స్త వులలో కన్ను చాలా తక్కువగా వుండేది. ఇదే 
మోస్తరుగా, మున్తింలు కూడా వర్తకం, పరిశ్రమల అభివృద్దిలో చర్యఏదీ తీసుకో లేదు. 
ముస్టింలలో విద్యావంతులు, వాణిజ్య, పారి[శామిక నిపుణులు కొద్దిమంది ఉండటంచేత 
ముస్లిం పామరజనం మీద అభివృద్ధి నిరోధక పెద్ద భూకామందులు తమ పలుకుబడిని 
కలిగి ఉండటానికి దోహదమెంది. హిందువులుగానీ, ముస్తీంలుగానీ, భూకామందులూ, 


సూ 
ar.) 
ఈ 


96 స్వాతం త్య సమరం 


జుమీందార్లూ, స్వ(పయోజనాలకోసం (బిటిష్‌ పరిపాలనను బలపరిచారని, యింతకి 
ముందు తెలుసుకున్నాం. అయితే హిందువులలో నవ్య మేధావులు, వృద్ధిలో కివస్తూన్న 
వాణిజ్య పారిశ్రామిక వేత్తల వర్గం, భూకామందులను నాయకత్వం నుంచి (తోని 
వేశారు. దురదృష్టవశాత్తూ ముస్లింలకు సంబంధించినంత వరకూ దీనికి వ్యతిరేకంగా 
వుండేది. 


మున్తీంలు విద్యలో వెనుకబడి వుండటంవల్ల మరొక దుష్ఫలితం కూడా 
కలిగింది. (ప్రభుత్వ సర్వీసుల్లో గాస్‌ వృత్తుల్లో గానీ (పైవేశించాలి అంపే 
ఆధునిక విద్య అవసరం కాబట్టి, ఈ విషయంలో ముస్లీంలు. ముస్తిమేతరుల కంటే 
వెనుకబడి వుండేవారు కూడా. అంతే కాకుండా 1858 తర్వాత, (ప్రభుత్వం 
ముస్తింలకు వ్యతిరేకంగా బుద్ధి పూర్వకంగా విచక్షణ చూపింది. 1857 తిరుగు 
బాటుకు వీరే ముఖ్యంగా బాధ్యులని (ప్రభుత్వం భావించింది. ముస్లింలలో ఆధునిక 
విద్యావ్యాప్తి చెందినపుడు _ విద్యావంతులయిన ముస్షింలకు,,ు వర్తకం లోనూ, 
వృత్తుల్లోనూ అవకాశా లేవీ లభించలేదు. వారు తప్పని సరిగా (ప్రభుత్వ ఉద్యోగాల 
కోసం ఎదురు చూడవలసి వచ్చింది. ఏది ఎలావున్నా, థారతచేశం వెనుక బడిన 
కాలనీకనుక (ప్రజలకు ఉపాధి అవకాశాలు అతి తక్కువగా వుండేవి. ఈపరి స్తితుల్లో, 
విద్యావంతులయిన ముస్లింలను విద్యావంతులయిన హిందువుల మీదికి రెచ్చగొట్టడం, 
(బిటిష్‌ అధికారులకూ, వారికి విధేయులయిన ముస్తిం నాయకులకూ సులభంగా 
వుండేది. (ప్రభుత్వ సర్వీసుల విషయంలో ముస్లింలకు (ప్రత్యేక సౌకర్యం కలుగ 
దేయాలని, సయ్యద్‌ అహమ్మద్‌ ఫాన్‌, యితరులు గట్టిగా కోరారు. విద్యావంతు 
లయిన ముస్లింలు (బ్రిటిష్‌ వారికి విధేయతతో వున్నట్టయితే బిటిష్‌వారు. వీరికి, 
(ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, యితర విషయాలలోనూ (ప్రత్యేక పక్షపాతం 
చూపుతారని వారు (పకటించారు. కొంతమంది విధయులయిన హిందువులు, 
పార్శీలుకూడా యిదే విధంగా వాదించడానికి (ప్రయత్నించారు; కాని వీరిసంఖ్య 
బహు స్వల్పంగా వుండేది. డిని ఫలితంగా దేశం మొత్తంపుద స్వతంత్ర, 
జాతీయవాద న్యాయవాదులు, జర్నలిమ్టలు, విద్యార్దులు, వర్తకులు, పారిశ్రామిక 
వేత్తలు రాజకీయ నాయకులవుతూ వుండగా, ముస్తింల్లో విధేయులైన భూకామందులు 
పింఛను తీసుకున్న (ప్రభుత్వోద్యోగులు రాజకీయ అభిపాయంషపై యింకా. ప్రభావాన్ని 
కలిగి వుండేవారు. ఒక్కబొంబాయి ర్యాప్టంలో మాత్రమే మున్లింలు బాగా పెందలాడే 
వాణిజ్యానికీ, విద్యకు అలవాటు పడ్డారు. అక్కడ, జాతీయ కాం(గెసులో బదురుద్దీన్‌ 
తయాద్‌బీ, ఆర్‌. ఎమ్‌. సయాని, ఎ. ధీమ్‌, యువ న్యాయవాది మహమ్మదాలి 


వీర జాతీయతా యుగం 97 


వెన్నా వంటి మెధావులయిని ముస్ఫీంలు సభ్యులుగా వుండేవారు. అంతే కాకుండా 
బెంగాల్‌, ఉత్తర[పదేష్‌, పంజాద్‌లలో కూడా.ఆధునిక భావాలు వ్యాప్తి చెందటంవల్ల, 

కిత్వంలో, విధేయులయిన వర్షాల గుతాధిపత్యాన్ని విడ గొట్టి ముస్లింలలో వాతీయ 
డశహలు (ప్రజలాయి. జవహర్‌లాల్‌ నెహూ a భారతదర్శిని పు స్తకంనుంచి 
కొన్ని దూటలను ఉటంకింగడం ద్వారా ఈ సమస్య సారాంశాన్ని తెలియ జెయ్యవచ్చు. 


“హిందూ, ముస్తిం మధ్యరర గతులు hee కావడంలో ఒక తరము లేం 
అంతర న్న్న ఎక్కువ తేడావుంది.. ఈ తేడా అనేక రంగాలలో, _ రాజకీయ, ఆరి, 
యితర రంగాలలో రనుపిస్తూనే వుంది. ఇలా వెనుకబడి వుండటం వల్లనే 
0 రలుగుతోంది”, 


2} 
bee b 
64 


రి 


మ 
ఈకాలంలో దుత తర్వ ధోరణిలో ఆలోచన పెరగడానికి మరో ముఖ్య కారణం 
ర్మిలను, మొట్టమొదట,  నిటిష్‌ చరి_తకారులు (వాస్తున్నారు; 


యితే ఆలర్వాత భారత చర్నితకారులు దురద్భషవశాతు వారి అడుగుజొడాలో 
అ ఇ యూ గా 


నడిచి, ఏవిధంగా బోధించారంసేు, యిది మత విద్వేష భావాలను రేకెత్తించి 
'పంపొందించింది. ఉదాహరణకు (ప్రాచీన కాలాన్ని హిందూ యుగమనీ, మధ్య 
కాలాన్ని ముస్తిం యు,;మనీ పేెరొ(న్నాట; మధ్య యుగంలో టర్కులు, 


ఆఫ్‌ఖున్తు, మొఘల్‌ వంళాలు పరిపాలించాయి. వీరిపాలన స్వరూప స్వభావాల గురించి 
విశదం చేయడానికి బదులు, వీరందరినీ రట్టనెట్ట మున్షింలనీ, వీరి కాలాన్ని ముస్లిం 
యుగిమనీ పేర్కొన్నారు. ముస్తీం పాలన గురించి చెప్పాము అంసే పరిపాలకులంతా 
ముస్తింలనీ, హిందువులంతా పరిపారింపబడిన వారనీ అర్హం. భు జే అసలు 
యదార్హ మేమిటంటే పరిపాలకులయిన దొరలు, అధిపతులు, జమీందార్లూ, వారు 
పహాందువులయినా, మున ౦లయినా, హిందూ మున్షిం సం. ఒకే రకంగా 
చూశారు. అంపే తమ స్వలాభంకోసం ఈ త్నదజీవులను ఉపయోగించుకో 
వచ్చునన్న ఒకే. రకమయిన నిర్లక్ష్యమూ, హయ ధావంఠో చూశారు. ముస్లిం 
పామరజనం, పొందూ పామరజనం మోనదగాణ 
అణగారి బోయారు. 


దవారు, పన్నులవల్ల 


(పాచీన మధ్య యుగాలలో, భారత దేశంలో రాజకీయాలు, మిగితా చోట్ల రాజు 
కీయాల మోస్తరుగానే వున్నాయని ఈ చరిత్రకారులు (గహించలేదు. పరిపాలకుల 
లర్జిక రాజకీయ (ప్రయోజనాంస అనుగుణంగా వీరు నడిచారు కాని మఠ కారణాల 
వల్లకాదు. పరిపాలకులు వారి (ప్రత్యద్ధిలు కూడా పామరజనాస్ని లికమర పెట్టి, తమ 


సప అత్మాంను. కొప్పిపుచ్చుకో డానికి సరాలు ఉపయోగించుకున్నారిసిటంలో ఎటు 


రూం 
నజ 


98 స్వాతంత్ర్య సమరం 


వంటి సందేహము లేదు. అయితే ఈ లక్ష్యాలు కులమత పరమైనవని అర్థంకాదు. 
'బిటిష్‌ చరిత్రకారులు, మత చరిత్రకారులు, భారత సమగ సంస్క్బాకికి (ప్రాధాన్య 
మివ్వలేదు. భారతదేశపు సాంస్కృతిక స్వరూపం భిన్నంగా వుం డేదనటం నిస్సం 
దేహం; అయితే ఉమ్మడిగా వుండే అంశం కూడా వుంది. అతి ముఖ్యమైన విషయ, 
మేమిటంటే ఈ భిన్నత్వం వర్గాల వారీగానూ, (పాంతం వారీగానూ వుండేది. హిందూ 
సంస్కృతి, మున్లీం సంస్కృతి ఒకదాని కొకటి భిన్న మైనవి. అసత్య అభి(పా 
యాన్ని (ప్రవేశపెట్టడం ద్వారా, చరిత్రను మతపరమైన దృష్టితో చూడడం ప్రారం 
భమై చీలిక పోకడలను ఉద్భవింపచేయడానికి దారితీసింది. మత సంస్కరణ ఉద్యమం 
కూడా యిదేమోస్తరు (ప్రభావాన్ని కలిగించింది. 

ఈ ఉద్యమాలు హేతువాత విరుద్ద. సంస్కరణల వ్యతిరేక భావాలను ప్రతిఘటించి, 
హేతువాద మానవతా భావాలను వ్యాప్తిచేసి, 10 శతాబ్దం మతవిశ్వాసాలు, అల 
వాట్ల నుంచి అవిసీతి వర్గాలను తొలగించి, భారర (పజలలో యింకా ఎక్కువ ఆర్మ 
గౌరవాన్ని పెంపొందించడం. ద్వారా గొప్పగా దోహదమయ్యాయి. ఇదే సమయంలో 
వీటిలో అనేకం. హిందువులు, ముస్లింలు, శిఖ్టులు, పార్మీల్లో చీలిక లేర్పరిచేం 
దుకు అ(గకులాల హిందువులను, తక్కువకులాల హిందువుల నుంచి వేరు చేయ 
డానికీ, (ప్రయత్నించాయి. బహుమతాలు గల దేశంలో మతానికి అత్యధిక (ప్రాధాన్య 
మిచ్చినట్టయి తే, అది చీలికకు దారితీస్తుంది. అంలే కాకుండా సంస్కరణలు మళ, 
తాత్విక సాంస్కతిక సంప్రదాయానికి ఫ్రకపక్ష (ప్రాధాన్యమిస్తాయి. ఈ అంశాలు 
అందరి (ప్రజల ఉమ్మడి సంప్రదాయం కాదు. కాగా అన్ని వర్గాల (స్రజలు సమాన 
పాత్ర నిర్వహించిన కళ్ల శిల్చం, సారస్వతం, సంగీతం, శాస్త్ర - సాంకేతిక 
విషయాలకు తగినంత (ప్రాధాన్య మివ్వలేదు. దీనికి తోడు హిందూ సంస్కార్తలు, 
ప్రాచీన యుగంవల్లనే భారతదేశపు గతం ఉజ్వలంగా వుందని ఎల్లప్పుడు పొనిడే 
వారు. విశాల దృకృథంగల స్వామి వివేకానంద వంటి వ్యక్షికూడా, భారతీయ తత్వం 
గురించీ లేక భారతదేశపు గత విజయాల గురించి, ఈ ఆర్థంలోనే మాట్లాడారు. 
ఇదేమోస్తరుగా అనేకమంది ముస్లిం సంస్కర్తలు పళ్చిమ ఆసియా సంప్రదాయాల 
గురించీ, గర్వకార ణమయిన సంఘటనల గురించీ తెలుసుకోడానికి వారి చరిత 
చదివారు. ఈ విధంగా సంసగ్రార్హల కార్యకలాపాలు రెండు వేర్వేరు (పజలన్న 
భావాన్ని సృష్టించడానికి (ప్రోది చేశాయి. అంతే కాకుండా మత సంస్కరణ ఉద్య 
మాలు కొన్ని తమ కార్యకలాపాలను, (కియాత్మకమైన సంస్కరణకు పరిమితం 
చేయలేదు. ఇతర మతాల మీద కూడా వీరు మత యుద్దాలు (ప్రారంభించి, తద్వారా 
20 శతాబ్దంలో మత విద్వేషం పెరుగుదలకు దోహదమయ్యారు. 


వీర జాతీయతా యుగం 99 


రాజకయాలలో పుతదృక్పధం అళాస్తీయమయినది, హేతువాద వ్యతిరేక మయి 
నడి, కాని అల్బసంఖ్యాక వర్గం బహుళ భాధలకు గురికావచ్చునన్న భయంతో యిది 
పని చేసింది. ఇటువంటి పరిస్థితులలో, తమ దృక్పధము, (ప్రవర్తన ద్వారా తమ 
అధిక సంఖ్యను, అల్ప సంఖ్యాక వర్గాని న్ని గాయపరచడానికి ఉపయోగించ బోమని 
అల్బ సంఖ్యాక వర్గాలకు నచ్చోచెప్పవలనిన బాధ్యత మతవర్గ ఆధిక సంఖ్యాకులకు 
వుంది. తమ మతము, సాంఘిక, సాంస్కృతిక సం(పదాయాలు సురకీతంగా వుంటా 
యని అల్పసంఖ్యాక దుత వర్గ సభ్యుల నచ్చచెప్పడమే కాక ఆర్థిక రాజకీయ విష 
యాలలో నిర్ణయాలను కేవలం మత(పమేయంలేని లౌకిక కారణాల వల్లే చేస్తారు 
కాసి, ఈసిర్ణయాలకు మతం ఒక కారణంగా వుండదని, వారు (గహించేటట్టు చేయాల. 
మొట్టమొదటి. జాతీయవాదులు సరిగ్గా ఈ పనినే చేశారు. (పజల ఉమ్మడి జాతీయ 


ఆర్దిక, రాజకీయ (ప్రయోజనాలు (ప్రాతిపదికగా వారిని సమైక్యం చేసి, ఒకే జాతిగా 
ఠి 
రూపొందించడానికి. వీరు [ప్రయత్న౦చారు. (పజల మత సాంఘిక జీవితంతో కం 


వుండిదని వీరు హోమీ లో ముస్లీం పతిని నిధుల్లో ఆధిక సంఖ్యాకులు ముస్లీం 
అవన హానికరమని భావించిన వ్యపతిపాదనను బలపరచబోమనీ 1889 లో అంగీక 
రించడానికికూడా భారత జాతీయ కాం(గసు సిద్దమయింది. అంటే, మొబ్దమొదటి 
శాతీయవాదులు, రాజకీయాలకు మతం - కులం [ప్రాతిపదిక కాకూడదని బోధించడిం 
ద్వారా (ప్రజల రాజకీయ దృక్పధాన్ని. ఆధునికం చేయిడానిక్‌' _పయక్న్‌ంచారన్న మాట, 


దురదృష్టవశాత్తు ఆ తర్వాతి నాయకులు కొంతమంది వివేకవంతమైన ఈ లౌకిక 
రాజకీయ సూత్రాలను తు. చ తిప్పకుండా అనుసరించలేదు. వీరజాతీయ వాదులు 
శాతీయ ఉద్యమానికి గొప్పవోత్సాహ మిచ్చారు; (ప్రజలు శక్తి ఉత్సాహాలతో ముంద 
డుగు వేసేటట్టు చేశారు. అయితే వీరి చర్యలు కొన్ని మతతత్వ పునరుజ్జీవనానికి దారి 
తీని జాతీయ ఐక్యత వృద్ధిలో ఒక అడుగు వెనక్కు. వేయించాయని అంగీకరించక 
తప్పదు. (పజల ఉద్వేగాన్ని లేవతీయడంలో వీరి (ప్రచారము, పబ్లిసిటి బాగా పనిచేశాయి; 
అయితే వీటికి త మతవాసన హిందూ రంగు వున్నాయి. ప్రాచీన 
భారత సంప్రదాయం (ల్యే కత, మధ్యయుగం భారత సంస్క్టాకి మీద కనబడు 
తోందని వీరు ఉద్దాటించారు. భారత జాతికి హిందువులు, భారత సంస్కృతికి హిందూ 
మతము ప్రతిబిందాలనీ, ఇది ఆర్యుల సం(ప్రదాయమనీ ' చెప్పడం వీరు మొదలు 
పెట్టారు. ఉదాహరణకు, తిలక్‌ ఏర్పాటు చేసిన శివాజి, గణపతి ఉత్సవాలు. భారత 
దేశాన్ని మాతృదేవతగానూ, జాతీయతను మతంగానూ, ఆరొవిందొ నిగూఢ మయిన 
అర్ధంతో, ఆధ్యాత్మిక భావనరో వర్షించడమూ. దౌర్ణిన్యవాదులు కాళీ దేవతిముందు 


100 స్వాతంత్ర్య సమరం 


తీసుకున్న (ప్రమాణాలు, విభజన వ్యతిరేక ఉద్యమం శుభస్కరంగా ప్రారంభం కావా 
లని సవిత గంగాస్నానలు చేయడం, - యివన్నీ _పతిచోట భారతీయులందరికీ నచ్చి 
ఉండక పోవచ్చు. వీటిలో బలవత్తరమయిన మఠ పరమైన మొగ్గు అదికూడ అగ్ర 
కులాల హిందువుల వైపు మొగ్గు కనిపిస్తూ వుంది. స్వచ్చమయిన రాజకీయ ఉద్యమం 
చుట్టు సమీకృతమవుతూవున్న ఈ మత వాతావరణాన్ని మామూలు లౌకిక భావాలు 
గల భారతీయులు ఆమోదించక పోగా ముస్లింలు, మరి కొంతమంది యితర 
మత పెద్దలు, విగ్రహారాధన, మతకాండ జరపడం, తమ విశ్వాసాలకూ భావాలకూ 
వ్యతిరేకంగా భావించారనడంలో సందేహంలేదు. ఇదే మోస్తరుగా ప్రాచీన యుగాన్నీ, 
మతాన్నీ విమర్శించకుండా 1పైస్తుతించడం, సరిగ్గా (పాచిన కాలంలో వృద్దీచిందిన 


అతి వినాశనకర కుల పీడస (కింద శతాబ్దాల తరబది డాధలకు లోనయిన తక్కువ కులం 


bh 


భారతీయులకు, అంగీకారం కాలేదు. అంతేకాకుండా శివాజీసీ, (పతౌప్‌సీ జాతీయ 
వీరులుగా చేయడానికి (ప్రయత్నించినట్టయితే, మొఘల్‌ పరిపాలకులు జాతీయ వ్యతి 
రేకులయిన పరాయివారసి, ““విదేశీయులసి” అర్థ మొస్తుంది. అయి కే వాస్తవానికి 
మొదటివారు ఎంత భారతీయులో, రెండో వారుకూడా అంతే భారరీయులు. అం“ 
కాకుండా వీరంతా పాలక వర్గాలకు చెందినవారు. వారి పరస్పర ఇబ్బందులను, వారి 
ప్రక్యేక చారిత్రక పరి స్తితుల దృష్ట్యా రాజకీయ యిబ్బందులుగా భావించాలి. ్ర_తాప్‌నీ, 
శివాజీసీ “జాతీయ” వీరులుగా భావించడమూ, అక్బర్‌నీ, బారంగిజేబ్‌సి విదేశీయులుగా 
భావించడమూ, గత చరిత్రలోకి, ఆధునిక మఠ ఉదేశాలను చొప్పించడిమే అవు 


దవుతుంది. 


వీరజాతీయ వాదులు, ముస్లీం వ్యతిరేకులసీ, ముఖ్యంగా మతొన్మాడులనీ ద్‌ అర్ధం 
కాదు. కాగా వీరిలో చాలామంది, ముఖ్యంగా, తిలక్‌, హిందూ - ముస్లిం ఐక్యతకోసం 
ఎంతో పాటుబడ్డారు. వీరిలో అనేకమంది ఆధునిక అభ్యుదయ భావాలు కలిగి వుండే 
వారు. దౌర్జన్య వాదులుకూడా, యూరోప్‌ దేశాలలోని యిదేమోస్తరు దౌర్లన 
నుంచి ఉ తేజం పొందేవారు. దౌర్జన్య కరమైన త 
విమోచన, రాజకీయ స్వాతంత్ర్యము సాధించవచ్చునని యూరోప్‌ చేశాల దౌరన్య వాదులు 
విశ్వనించేవారు. అయితే నిజం చెప్పాలంటే వీరజాతీయవాదుల రాజకీయకృషిలోనూ, 
భావాలలోనూ, కొంతహిందూరంగు తనుపిస్తూ వుండేది. వీరి అంతిమ లక్ష్యాలు మా(తం 
లౌకికంగా వుం 'టేవుండవచ్చు. కాని పెకి వారి (ప్రవ ర్తనమ్మాతం లౌకికంగా వుండేది 
కాదు. (ట్రటిష్‌వారు, (బిటిష్‌ అనుకూల [పచారకులు, ఈ యదార్థాన్ని తెలివిగా అదనుగా 


వీర జాతీయతా యుగం 101 


తీసుకున్నారు. దీని ఫలితంగా అనేకమంది విద్యావంతులయిన ముస్లింలు జాతీయ 
ఉద్యమానికి దూరంగా వుండటమో, లేక వ్యతిరేకులుగా మారిపోవటమో జరగటంవల్ల, 
చీలిక దృక్పథానికి సులభంగా లోనయ్యారు. అయినప్పటికీ కూడా న్యాయవాది అబ్దుల్‌ 
సూల్‌, హజురక్‌ మోహనివంటి పురోగామి ముస్తిం మేధావులు అనేకమంది, స్వదేశి 
se చేరారు; మహమ్మదల్లీజిన్నా, జాతీయ కాం_గెసు (ప్రముఖ యువ నాయకుల్లో 


వలస ఆధిపతా౦ (కింద, అభివృద్దిలో వెనుకబడిన సేదచేశంలో, ఉపాధి అవ 
ద్యావంతులలో పరిమితం. అందువల్ల దేశంలో, అప్పుడు, 
పరిమిత వుద్యోగాలకు తీవ్రమైన పోటీ వుండేది. దూరదృష్టి 
రాజకీయ సముద్ధరణకో సం కృషిచే నేవారు. అయిత 


4 

లో 

£ 

స్‌ 

€ 

0 

4 ఆ 
£9 


౮ 
§ 
(4 
| 
గ్ర 
(a 
లో 
& 
(( 
4౦ 
Ux 


స్వి(ప్రియోజసన  పరులయిన భారతీయులు, (బిటీష్‌వారు కూడా పరిన్పితిని అదనుగా 
, మత, కుల, (పాంతీయ భావాలను రేకెత్తి ంచడాసిక పయత్నించారు, 
అన్ని వర్గాలకూ, బృందాలకూ సీట్లను, ఉద్యోగాలనూ కేటాయించాలని కోరివాదు; 
సంకుచిత భావాలు గల, దూరదృష్టిలేని ముస్లింలు, హిందువులు కూడా, జాతీయతను 
విభజించడానికి వీలున్నట్లూ. అనేక వర్గాలుగా వుండవచ్చుననీ, సామ్రాజ్య వాదా 
నికీ, సం_పయోజకులకూ వ్యతి తిరేకంగా ఉమ్మడి సమరం జరపడం ద్వారాకాక 


ఇతరవిధాల ఆర్థిక స అకక క టోత్సహించ వచ్చునసీ, తమ స్వంత జాతీయతా 


రాకానవాబు, నవాబ్‌ మోసిన్‌-ఉల్‌ -_ముల్‌ గ ఆగాఖాన్‌ నాయకత్వం (కింద 
1906లో అభిల ధారం 


నిరిష సంరూపం యివ 
డి లం 


స్‌ 
7౭9 
ల్‌ 
య్యా 


మనింలీగ్‌ ఏర్పాటు కావడంతో, మత సిద్దాంతానికి 
౧ యణ 


శం జరిగింది. విద్యావంతులయిన ముస్లింలలో ఒక వర్షం 
జ 


స్వ(ప్రయోజనాలు, “=. న్షెం న. తరగతుల అభివృద్ధి నిరోధక నస్వ(ప్రయోజనాలు, 
దురదృష్ట కరమైన ఈ వెను ౦జకు కారణం. లీగ్‌, బెంగాల్‌ విభజనను బలపరిచింది; 
(ప్రతేక రక్షణలు an నిర. కయోజక వర్గాలు కావాలనీ గట్టిగా కోరింది. 
(బిటిష్‌వాడ, ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. 'దీనిని పూర్తిగా 
వువయోగించుకొని, ముస్తీంల “(పతేక (పయోజునా నాలను” కాపాడుతామని (పకటించారు. 
కాం[గెసు జాతీయ, (పజాస్వా ₹మిక కోరికను (పతి ఒక గ్రాదానిని (పతిభటిస్తామని, లీగ్‌, 
విధేయతతో (ప్రకటించింది. బెంగాల్‌లో విధేయులయిన లీగ్‌ నాయకులు పెద్ద జమీందార్లు; 
వీరు బయటినుంచి బెంగాల్‌ వచ్చినవారు; వీరు బెంగాలీలు కాదు. దీని ఫలితంగా కీ 


ముస్లిం కౌలుదార్ల పట్ల వీరికి సానుభూతి లేదు. 


102 స్వాతం(త్య సమరం 


మున్లింల (ప్రయోజనాలు మిగతా దేశంవారికి భిన్నమయిన వనీ, వేరయినవనీ 
లీగ్‌ చేస్తూవున్న వాదనలో మొదటినుంచి వున్న అసలు అబద్ధం, అనేకమంది 
విద్యావంతులయిన ఆధునిక భావాలుగల ముస్లిం యువకులకు తెలుసు. రెడికల్‌, 
జాతీయవాదుల భావాలు వీరిని ఆకర్షించాయి; ముస్తింలందరి అభి ప్రాయాలకూ, 
(సయోజనాలకూ, లీగ్‌ ప్రాతినిధ్యం వహిస్తోందన్న భావాన్ని, వీరు, ఖండించారు. సరిగ్గా 
యిదే సమయంలో జాతీయ, వీర అహరార్‌ ఉద్యమాన్ని మౌలానా మహమ్మదల్లీ, 
హకీం అజ్‌మల్‌ఖాన్‌, మజారుల్‌హాక్‌ వంటినాయకులు, (ప్రారంభించారు. ఇదే 
మోస్తరుగా, దేశభక్తి గల సనాతన ముస్లిం పండితులు మత తత్వంతో ఆలోచించడం 
విస్మరించి, జాతీయ రాజకీయాలలో పాల్గొనడం మొదలు పెట్టారు. వీరిలో (ప్రముఖులు 


మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌. 


(ప్రస్తుత శతాబ్దం రెండో దశాబ్దం మొదటి కొద్ది సంవత్సరాలలోను టర్కీ, మొదట, 
ఇటలరీతోనూ, ఆ తర్వాత బాల్కున్‌ రాజ్యాలతోనూ యుద్ధాలు చేయవలసి వచ్చింది. 
అప్పట్లో ట్ర్‌? ముస్లిం దేశాలన్ని ంటిలోకి, శ్‌ వంతంగావుంది. ముస్లింలకు 
పవి్నితమైన చాలా స్తలాలు టరీ్కీ- సా(మాజ్యంలో వుండేవి. 1857 వరకూ భారత 
ముస్లింలు మొఘల్‌ చక్రవర్తిని ఇమాంగా గుర్తించారు. అంటే, రాజకీయ... 
మత పెద్దగా గుర్తించారన్నమాట. మొఘల్‌ చక్రవర్తిని తొలగించిన తర్వా, 
ఆట్టోమన్‌ సా(మాజ్యంమీద రష్యా ఒత్తిడి ఎక్కు_వవుతూ వున్నందువల్ల, 
టరీ్కీని కాపాడాలనీ, ముస్లింలను బలపరిచే వారుగా పేరుపొందాలనీ, (బిటిష్‌వారు 
నిర్ణయించారు. అందువల్ల, వారు, సేన్‌ ఇస్లామిక్‌ ఉద్యమం పెరుగుదలను (ప్రోత్సహిం 
చారు. అంటే దీని అర్ధం, టర్కీ సుల్తాన్‌ ను ముస్తీం లందరి కాలిఫ్‌గా ఆమోదించడం. 
మొదటి (ప్రపంచయుద్ధ సమయంలో టర్కీ. భద్రత, 'నంకే మానికి (బిటన్‌వల్ల ముప్పు 
ఏర్పడినపుడు, , భారతీయులు తీవ్రంగా విమర్శించారు. ముస్తింలలో (బిట్‌ష్‌ వ్యతిరేక, 
సా(మాజ్యవాద వ్యతిరేక భావాలు బయలుదేరాయి. దీని ఫరిరంగా భారతదేశంలోని రేడి 
కల్‌ యువ ముస్లీంలు, సామ్రాజ్యవాద వ్యతిరేకులయిన జాతీయవాదులతో చేతులు 
కలిపారు. 1912 మొదలు 1924 వరకూ విధేయులయిన ముస్లింలీగ్‌ వారి పలుకుబడి 
నంతా జాతీయవాద యువ ముస్లింలు పోగొట్టారు. 


ఈ పరిణామాలకు వ్యతిరేకమయిన దృశ్యంకూడా, వుంది. కిలాఫత్‌ సమస్యమీద 
అలజడి, విద్యావంతులయిన వీర జాతీయ మున్లింంలో, రాజకీయాలనుంచి రేడికల్‌ లౌకిక 
వైఖరినుంచి వ్యతిరేక భావాన్ని కలిగించింది. బ్రిటిష్‌ సా(మాజ్యవాదం, (ప్రజల ఆర్థిక, 
రాజకీయ (ప్రయోజనాలను నాళనం చేసిందన్న కారణధిమీద, దానిమీద సమరం జరప 


వీర జాతీయతా యుగం 100 


డానికి బదులు వీరు, కాలిఫాకీ, టర్కీలో పవిత్ర స్తలాలకూ ముప్పు ఏర్పడినందువల్ల 
సమరం జరిపారు. అంతేకాకుండా వీరి మనస్సులను దూర్చిన వీరులు, మిథ్యా 
సాంస్మతిక సం(పదాయాలూ (పాచీన, మధ్యకాలపు భారత చరిత్రకు కాక, పళ్చిమ 
ఆసియా చరి|తకు సంజంధించినవి. ఈ విధంగా మత విశ్వాసాలే వీరి రాజకీయ అనుకూం 
చెఖరికి దారి తీశాయి. దీర్చ కాలంలో ఈ చెఖరి జాతీయతాభావం పెరుగుదలకు (వేతిబం 
ధకమయింది. ఎందువల్లనంటే ముస్లింలలో యిది, రాజకీయ __ ఆర్థిక సమస్యలపట్ల, 
శాస్త్రీయమైన, లౌకిక వైఖరిని _పోశ్చహించలేదు. 

భారత జాతీయ కాంగైసును వ్యతిరేకించే మత ఉద్యమంగానీ, సంస్థకానీ ఏడ్‌, 
ఈ కాలంలో తలఎత్తక పోయినప్పటికీ, హిందూమత _ భావాలు విరివిగా తలఎతాయి. 
హిందూమల సంస్థఏదీ తలఎ త్రక పోవడానికి కారణం, హిందూమత పోకడలు జాతీయ 
వాదుల స్టూలపోకడలో మాత్రమే కినుపించాయి. కాగా ముస్లిం మతపోకడ జాతీయ 
వాదుల [పవాహానికి వెలుపల పనిచేయవలసి వచ్చింది. కొంతమంది నాయకులు హిందూ 
జాతీయత గురించి ముస్లింలు విదేశీయులనీ, హిందువుల (ప్రయోజనాలను కాపాడాలనీ, 
శాసన సభల్లోనూ, సర్వీసుల్లోనూ “హిందూ '' వాటాసీట్లు కావాలనీ, మాట్లాడటం 
మొదలు ఎట్టారు. ఈ విధంగా, ముస్లిం, హిందూ మత తత్వాలు పరస్పర వ్యతిరేకంగా 


పనిచేశాయి. 


మొదటి (పపంచ యుద్ధపు కొలం 


1914లో జర్మనీ మీద (గేట్‌(బ్రిటన్‌ యుద్దాన్ని (పకటించడంతో, భారతదేశాన్ని 
రంగంలోకి దించినట్టయింది. యుద్ధ పకటన చేయడానికి ముందుగానీ, ముఖ్యంగా 
(బిటిష్‌ సామ్రాజ్యవాదుల (ప్రయోజనాలను కాపాడుకోడానికి భారత (పజలనూ, భారత 
సాధన సంపత్తులనూ వినియోగించడానికి ప్రభుత్వం పూనుకున్నప్పుడుగానీ, భారతీయు 
లతో సం(ప్రదించలేదు. భారతదేశం, స్వచ్చందంగా కాకపోయినా, ఎంతో తోడ్పడింది. 
పదిలక్షలమందికి పైగా భారతీయులను, (ప్రాన్సునుంచి చైనావరకూ, వివిధ యుద్దరంగ 
స్తలాలకు పంపించారు. (పతి పధిమందిలోనూ ఒకరు మరణించారు. యుద్ధానికి 
మొత్తం ఖర్చు 12 కోట్ల 70 లక్షల పౌండ్తకు పైగా అయింది. భారతదేశపు జాతీయ 
బుణం 40 శాతశం సెరిగింది. ఇందులో ఎకు్రూవభాగాన్ని (ప్రజలమీద విధించారు. 


104 | స్వాతం(త్య సమరం 
మొదటి జాతీయ వాదుల చె ఖరి 


మొదట్లో భారత నాయకులు బైిటన్‌ పట్ల తమ సానుభూతినీ, అండనూ (ప్రకటిం 
చారు. అయితే ౯ బిటన్‌కి అనుకూలంగా వాస్తవమైన పజాభిపాయం వుందను, 
కోవడం పొరపాటు. మితవాదులు, శీ వవాదులుకూడా జర్మన్‌ విజయాల పట్ల సంతృప్తి 
చెందారు. భారతదేశపు విధేయతకు మూల్యంగా రాజకీయ నంస్కరణలు 'ట్రవేశపెట్టా 
లని, కాం(గెసు గట్టిగా కోరింది. Ws రాజుసీతిజ్ఞాల పలుకుబడిద్వారా 
స్వరాజ్యకు అర్హత నంపాదించడానికి' గాంధీజీ వైనికులను భర్తీ చేసుకోడానికి 
క్రియాత్మ కంగా తోడ్పడ్డారు. 1918 లో గాంధీబీ, “సాధ్యమయినంత ర్వఠరలో హోమ్‌ 
రూల్‌ యిస్తే తప్ప, భారత (ప్రజలు సంళ్భ ప్తి చెందరని” తెలియజేశారు, 

అయితే మి(త్రదేశాలు ప్రకటించిన ఉన్నత యుద్ద లక్ష్యొలు అనేకమందిని మభ్య 
పెట్టాయి. “మిత దేశాలు సాం రంత సమే తరసా న్నాయని" లాయడ్‌ జార్జి 
అన్నారు. అధ్యతులు విల్‌సన్‌ “14 అంశాలు ఈ ఉన్నత ఆదర్శాలనే బలపరిచాయి. 
అందువల్ల భారతీయులలో చాలామంది, వలసలకోసమూ, మార్కెబ్లకో సమూ 
సా(మాజ్యవాద దేశాలు యుద్దం జరుపుతూవున్నాయని తెలుసుకో లేకపోయారు. భారత 
దేశపు సహకారాన్ని సంస్య్థారణలు (ప్రవేశ పెట్టడం౦ద్వారా న! సూచించి లేదు. 


(పభుత్వం, సంస్కరణలను ప్రకటించడంలో కాలయాపన చేసిన ట్ద్టయి 
పలుకుబడి వ్యతిరేక మవుతుందని సురేం(ద్రనాథ్‌ బెనర్జీ సూచించాడు. 
ఫిరోజ్‌ షా మెహతా, జి. కె. ఘోకలె మరణము, తిలక్‌, మాండరేనుంచి తిరిగి 
రావడం, ఈ, రెండు యదార్జాలు మితపాదులనూ, అతివాదులనూ సన్నిహితం చేశాయి. 
శ్రీమతి అనీబినెంట్‌ సలహామీద 1815 లో బొందాయి కాంగసు తీవ్రవాదుల సభ్య 
త్వానిక్‌ అవకాశమిచ్చింది. భారత సంస్క్బృతిపట్ల ఆమెకుగల గౌరవము, సాంఘిక 
విద్యా (పోజెక్టులకు అంకితం కావడం, (దిటిష్‌ కాపున్వెల్తుకు లోబడి పూర్తి స్వపరి 
పాలనా (పభుక్వానికి కట్టుబది వుంటామని (ప్రకటించడం, - యివన్నీ రాజకీయాల్లో 
ఆమెను ఒక (ప్రముఖ వ్యక్తిగా చేశాయి. ఐరిష్‌ తిరుగుదాటువల్ల ఉాజం పొందిన 
ఆమె, 1916 సెఫైెంబరులో హోమ్‌ రూల్‌ లీగ్‌ను (ప్రారంభించింది. తియో 
సాఫికల్‌ సొనెటి సాధన సంపత్తులను ఆమె సద్వినియోగం చేశారు. ఐరిష్‌ జాతీయ 
వాదుల ఎత్తులను ఉపయోగించడంవల్ల, కొద్ది రోజుల్లో దేశమంతటా ఈ లీగ్‌ శాఖలు 
ఏర్పడ్డాయి. తిలక్‌ తమ స్వంత 'హోమ్‌ రూల్‌ రీగ్‌రో, దీనిలో -చేరారు. ఆయన 
గంభీర (ప్రసంగాలు, ఉదేకపూరితమయిన వ్యాసాలు, 'చేళభ క్రినీ, నికీతినీ, త్యాగాన్నీ, 
నురోసారి ఉద్దాటించాయి. తను కార్యకలాపాలను, ఈయన, మహారాష్ట్ర, మధ్య 


వీర జాతీయతా యుగం 105 


రాష్ట్రాలకు పరిమితం చేశారు. శ్రీమతి బిసెంట్‌ తమ అనుచరుల తోడ్చాటుతో ఈ ఉద్య 
మాన్ని మిగతా దేశంలో చక్కగా ఏర్పాటు చేసింది. యుద్ధంవల్ల భారమైన పన్నులు, 
విపరీతమయిన ధరలు, పేదవర్గాల (ప్రజలకు ఎక్కువ దాధలు కలిగాయి. హోమ్‌ 
రూల్‌ విజ్ఞప్తిని వీరు బలపరిచారు. అనేకమంది మహిళలు కూడా దీనిని బలపరిచారు. 


దేశంలోనూ విడేశాలలోనూ విప్పవ ఉద్యమాలు 


యుద్ద (పేరేషణ ఈ విధంగా కాంగ్రాసును పునరుజ్జీవింప చేస్తూవుండగా, విప్లవ 
వాదులు, జర్మనీ సహాయంతో పరిస్తితిని అదనుగా తీసుకోడానికి ప్రయత్నించాలని 
నిర్ణయించారు. (పభుత్వ దమన చర్యలు వీరిని కొంత విచ్చిన్నం చేశాయి. అయితే 
1912 నుంచి మరోసారి తమ బలాన్ని చూపించడానికి వీరు సన్నిహితం కావడం 
మొదలు పెట్టారు. విదేశాలలోని భారత విప్లవవాదులు మన స్వాతర్నత్య ? సమరానికి 
ఒక నూతన శక్తినిచ్చారు. కేవలం జైలు శికనూ లేక మరణాన్నీ తప్పించు 
విదేశాలకు పాణీపో యిన వ్యక్తులుకారు వీరు. భారతదేశపు వాదాన్ని రం చేయడాని 
దేశంలో విప్లవాన్ని పటిష్టం చేయడానికి ఆయుధాలనూ, డబ్బునూ సమీకరించ 
యూరొప్‌, అమెరికా మధ్యప్రాచ్యం, ఆగ్నేయ ఆనియాలలో San ఏర్పాటు 
చేయడంకోసం వీరిలో ఎక్కువ మందిని ఒక పథకంతో పంపారు. భారతీయ 
విద్యార్గులనుంచీ, వ ర్రకుల నుంచి, వలసపోయిన కార్మి కులనుంచీ కొత్త వారిని తను 
ఉద్యమంలోకి చేర్చుకున్నారు. వీరు ఎక్కడికి వెళ్ళినా అభ్యుదయ లేక సోషలిస్టు 
ఉద్యమాల అండను సంపాదించారు. యుద్ధం (పారంభం కావడంకో, విదేశాలలో 
వున్న భారతీయ నైనిక విభాగాలతోనూ, యుద్ధ ఖైదీలతోనూ, (్రిటిష్‌ పాలనకు వ్యకి 
రేకంగా వున్న యితపలతోనూ సంబంధాలను పెట్టుకోడానికి పీకు పయత్నీంచారు, 


5 


జర్మనీ సహకారంతో భారత విప్లవవాద సంస్థలకు “నిబ్బందినీ, నిధులనూ, ఆయురా 
లనూ సప్లయి చేయడానికి పథకాలు వేశారు. జర్మన్హ చేతుల్లో సాధనాలుగా వుండాలన్న 
ఉధేశ్యం వీరికి లేదు. 


సావర్‌ కార్‌ని అరెస్టుచేసి, పారిపోడానికి విఫల (ప్రయత్నం జరిగిన తర్వాత 
లండన్‌ విప్లవవాదులు ఎక్కడి వారక్య్థాడ సర్దుకున్నారు. వీరేం(దనాథ్‌ చటోపాధ్యాయ 
పారిస్‌కి వెళ్ళారు; అకొ-డినుంచి జర్మనీ వెళ్ళారు. జర్మన్‌ విదేశాంగ కార్యాలయానికి 
అనుబంధంగా బెర్లిన్‌లో వున్న భారతీయులలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 
దీనిని ఆతర్వాత భారత స్వతంత సంఘం అని పిలిచేవారు. వీరేంద్రనాథ్‌ దీనికి 


106 స్వాతంత్య సమరం 


కార్యదర్శి అయ్యారు. వీరు, బాగ్దాద్‌ , ఇస్తాంబుల్‌ , పెర్షియా, కాబూల్‌ లకు (ప్రతి 
నిధి వర్గాలను పంపారు. భారత నైనిక విభాగాలతోనూ, భారత యుద్ధ ఖైదీలతోనూ 
కలిసి వీరు పనిచేశారు. రాజా మహేంద్రప్రతాప్‌సి, మౌలానా బర్‌కతుల్లా, మౌలానా 
ఒబైదుల్లాలతో కాబూల్‌కు పంపారు. అక్కడ వారు తాత్కాలిక భారత (ప్రభుత్వాన్ని 
ఏర్పాటు చేశారు. 


ఇలావుండగా హర్‌ దయాళ్‌, అమెరికా చేరుకున్నారు. అక్కడ తారక్‌ నాథ్‌ దాస్‌, 
పశ్చిమ తీరంలో స్తిరపడిన భారత వలస దార్లలలో విప్లవ సందేశాన్ని యింతకి 
ముందునుంచే పరివ్యాప్తం చేస్తున్నారు. కళినమైన అమెరికన్‌ వలస చట్టాలవల్ల 
వారిలో ద్వేషభావం పెరుగుతోంది. 1857 తిరుగుబాటుకు జ్ఞాపక చిహ్నంగా 1010 
నవంబరు ఒకటో తేదీనుంచి (ప్రారంభించిన వారపత్రిక “ఘ్మద్‌ * పేరున ఒక పార్టీని 
ఏర్పాటు చేశారు. నైనికుల్లో పనిచేయడం, అధికారులను హత్యచేయడం, విప్లవ, 
సా(మాజ్యవాద వ్యతిరేక సారసత్వాన్ని (ప్రచురించడం, ఆయుధాలను సంపాదించడం 
మున్నగునవి ఈపార్టీ కార్యక్రమాలు. శానఫ్రాన్‌నీస్కో దీనికేర్య్యద కార్యాలయ 
మయింది. అమెరికా తీరంలోనూ, దూర (పాచ్యంలోనూ శాఖలను ఏర్పాటు చేశారు. 
_ భిటిష్‌ వలస లన్నింటిలోనూ ఒకేసారి తిరుగుబాటు తేవాలన్నదే అసలు అభిప్రాయం. 
ఘదర్‌ ప్మ్యతిక యిలా (ప్రచురించింది. “ధైర్యంగల నైనికులు కావాలి ... భారత 
దేశంలో తిరుగుబాటును లేవతీయడానికి ... జీతం - మరణం; (ప్రతిఫలం _ అమ 
రత్వం; పింఛను - న్వేచ్చ; యుద్ధరంగం-- భారతదేశం”. 


కొమగటమారు సంఘటన, ఘదర్‌ పార్టీ కార్య కలాపాలకు తోడ్పడింది. వలస 
వెళ్ళేవారిని కెనడాకు తీసు కెళ్ళడానికి గురుదీత్‌ నింగ్‌ ఒక నౌకను అద్దెకు తీసుకున్నాడు. 
అయితే అది అక్కదికి చేరేటప్పటికి, ఎటూతేలని స్టీతిలో రెండునెలలు నానా 
యిబ్బందులా పడిన తర్వాత, (ప్రయాణీకులు, తప్పని సరిగా తిరిగి వెళ్ళిపోవలసి 
వచ్చింది. చిట్టచివరికి కొమగటమారు కలకత్తా రేవుచేరి లంగరు వేనేటప్పటికి, 
ప్రయాణీకులు, తమకోసం (ప్రత్యేకంగా కేటాయించి నిద్ధంగా వుంచిన రైలులో 
ఎక్కడానికి నిరాకరించారు. ఆతర్వాత కొట్లాటలు జరిగాయి; ఈ కొట్లాటల్లో 20 
మొదలు 40 మందివరకు మరణించారు; ఆనేకమంది గాయపడ్డారు. “తోషమరు" కు 
కూడా, యిదేగతి పట్టింది. విదేశాలలో వున్న పంజాబీలు, ఈవార్తలు విన్న వెంటనే 
భగ్గున మండిపడి, వెంటనే భారతదేశానికి తిరిగివచ్చి, బాధలకు గురిఅయిన వారితో 
కలసి, (బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన సాయుధ ఉద్యమం ప్రారంభించారు. 
జర్మన్‌ ఆయుధాలను సంపాదించలేక, వీరు, బెంగాల్‌ విబ్లవవాదులను = లుసుకున్నారు. 


వీర జాతీయతా యుగం 107 


బెంగాల్‌ దౌర్గన్య వాదులలో జుతీం(దనాథ్‌ ముఖర్జి, రాన్‌ బిహారి నోస్‌, నరేం్యద 
నాథ్‌ భట్టాచార్య వంటి నూతన నాయకులు వెలిశారు. భారత నైన్యాలను 
లోజరుచుకొనడం, సేషావర్‌ నుంచి చిట్టగాంగ్‌ వరకూ ఒకేసారి పోలీసుల స్థావరాల 
మీదా, ఖజానాలమీదా దాడి జరపడం, జర్మన్‌ ఆయుధాలతో చిటచివరికి యుద్ధం 
_గధకటించడం, __ వీరి పథకంలోని ముఖ్య అంశాలు. దురదృష్ట వశాత్తు. 1915 
ఫిబ్రవరి 21 వ. తేదీన జరగవలసిన తిరుగుబాటు, విదోహంవల్ల, విఫలదుయింది. 
కుట్రలో అతిముఖ్య నభ్యుడయిన వి. జి. పింగశేని మీరట్‌ సమీపంలో ఒంటెల 
బిడారుదగ్గర, బాంబులతో సహో అరెస్టుచేశారు. తిరుగుబాటు జరిపిన . పటాలాలను 
తొలగించారు. కుటదారులలో చాలామందిని ఉరితీయడమో, అండమాన్‌ దీవులకు 
పంపివేయడమో జరిగింది. రాస్‌ బిహారి టోన్‌, జపాన్‌కి పాటిపోయారు. 

జుతీన్‌ ముఖర్జీ, పెద్దపథకాన్ని వేసుకోవడంనల్ల, చెదురుమదురుగా హత్యలుచేనే 
చర్యలను వదులుకున్నారు. రోడా అండ్‌ కంపెనీకి వెళ్ళవలసి వున్న మౌసర్‌ విస్తోళ్ళు 
అపారంగా లభ్యమయ్యాయి. జర్మన్‌ ఆయుధాలను దించడానికి వేచివున్న ఐదుగురు 
బెంగాలీ దౌర్జన్య వాగులకూ, సాయుధ పోలీసుల పటాలానికీమధ్య, బలసోర్‌దగ్గర 
బురేబాలం నదిగట్లమీద చిరస్మరణీయమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఒకి 
కందకం నుంచి వీరోచితంగా పోరాడుతూ వున్నప్పుడు తగిలిన గాయాలవల్ల జుతీంథద్ర 
నాథ్‌, మరణించారు. 

భారతీయ నాయకులమధ్య సమన్వయం లేకపోవడంవల్లా; భారతీయ విష్లవాదులకూ, 
బెర్లిన్‌ సంఘానిక్కీ ఘదర్‌ పార్టీకీ మధ్య కమ్యూనికేషన్లు లేకపోవడంవిల్లా యుద్ధ సమ 
యంలో విప్లవ ఉద్యమాలు విఫలమయ్యాయి. మొట్టమొదటినుంచి అపోహలతోవున్న 
(పభుత్వం, ఆయుధాల సప్షయిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారు 
లకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. యుద్ధంలో, జర్మనీకి వ్యతిరేకంగా, అమెరికా, 
మితదేశాలరో చేరీపోవడంతో, అమెరికాలో ఎటువంటి కార్యకలాప మయినా అసంభవ 
మయింది. శాన్న్‌ఫాన్‌నిస్కోలో ఘదర్‌ నాయకుల విచారణ జరిగింది. దీనితో 
అమెరికాలో, ఒక స్థావరంగా, యిహ విప్లవ కార్యకలాపాలు జరిపే అవకాశాలన్నీ 


అంతరించాయి. 


లక్నో ఒడంబడిక 
(ప్రభుత్వం తప్పనిసరిగా ఒక నూతన దృక్కోణంనుంచి చూడవలసిన పరిస్తితులు 
ఏర్చడినపుడు, 1916లో కాం[గెసుకూ, ముస్లింలీగ్‌ కూ మధ్య లక్నోలో జరిగిన ఒడం 


108 స్వాతం(త్య సమరం 


బడిక, ఒక మార్గాన్ని చూపింది. 1908 దరిమిలా లక్నో కాం(గెసు, మొట్టమొదటి 
సమైక్య కాంగ్రెసు. ఆంతరంగిక పరిపాలన అలజడి దీనిలో ఒకపోరాట భావాన్ని 
[ప వేళ పెట్టింది. మౌలానా ఆజాద్‌, అన్‌సారి, అజ్‌ మల్‌ థాన్‌వంటి ముస్టింనాయకులతో, 
అంగీకారాన్ని సాధించారు. అంతవరకూ భూకామందుల నాయకత్వం (క్రిందవున్న, 
లీగ్‌, ఆలీగడ్‌ వర్షం పరిమిత రాజకీయ దృక్పధాన్ని అధిగమించి, యింకా ఎక్కువవీర 
వెఖరిని అవలంబించింది. ఆజాద్‌ ప్యతిక అల్‌ - హిలాల్‌నూ. మహమ్మదల్లీ పత్రిక 
కామ్‌ రేడ్‌నూ అణచివేసి, వాటిపై నిర్బంధం విధించిన తర్వాత మున్లిం నాయకులలోని 
జాతీయ వాదులు కాం(గెసుతో సహకారానికి సిద్దమయ్యారు. దీని ఫలితమే లక్నో 
ఒడంబడిక. 

కాం_గెసునూ, ముస్లింలీగ్‌నూ సన్నిహితం చేయడంలో, తిలక్‌, అతిముఖ్యపా(త్ర 
నిర్వహించారు. హిందూ - ముస్లిం ఐకమత్యంద్వారా మామే విజయాన్ని సాధించ 
వచ్చునని ఆయన (గహించారు. సమైక్య జాతీయవాద సంస్థకన్నా తీ(వవాదుల వ్యవస్థ 
పటిష్టంగా వుండజాలదు. ఐకమత్యాన్ని సాధించాలన్న ఆతురతతో, ఆయన, (ప్రర్యేక 
నియోజుక వర్గాల సూత్రాన్నీ, ముస్లిం అల్బ్పసంక్యాకులకు (ప్రాధాన్యమివ్వాలన్న 
సూశ్రాన్నీ కూడా ఆమోదించారు. శాసనసభలలో మునసీంసభ్యుల సంఖ్యను రాష్ట్రంవారిగా 


౧ 


కచ్చితంగా సేరొన్నారు. ఇంపీరియల్‌ శాసన సమితిలో వీరిసంఖ్య మూడోవంతు 
వుండాలి. ఒక మతానికి చెందిన ముప్పాతికమంది సభ్యులు ఏచర్య నయినా (పతిఘటించి 
నట్టయితే ఏశాసనసభ దానిమీద చర్చ జరపడానికి వీలులేదు. దీనికి (ప్రత్యామ్నాయంగా, 
కాం(గెను _ లీగ్‌, భారతీయ సమితిని రద్దుచేయాలనీ, కేంద, రాష్ట్ర శాసనమండలి 
సభ్యులలో ఐదింట నాలుగోవంతు మంది సభ్యులను ఎన్నుకోవాలసీ, రాష్ట్రవ్యవహారాలలో 
జోక్యం కలిగించుకో బోమని హామీ యివ్వాలనీ, రక్షణ - విదేశాంగ విధానాలు మినహా 
కేంద  _పభుత్వంమీద పూర్తిఅదుపు వుండాలనీ సంయుక్తంగా, గట్టిగాకోరారు. 
పొందూ _ మునిం ఐక మత్యాన్ని సాధించడంలో ఉక ఒడంబడిక, ఒక ముఖ్య 
మయిన పెద్ద ముందడుగు. విద్యావంతులయిన ధనికహిందువులకూ, విద్యావంతులయిన 
ధనిక ముస్టింలకూ మధ్య అధికారానికి సంబంధించిన ఒడంబడిక యిది, అని గాంద్‌జీ 
అన్నారు. హిందూ - మునిం సామాన్య (ప్రజాసీకానికి యిది వర్తించదు. హిందువులు- 
ముస్లింల వేరు వేరు ప్రయోజనాలన్న తప్పుడు అభిప్రాయానికి యిదియింకా (ప్రాధాన్య 
మిచ్చింది ; అందువల్ల హిందువులు - ముస్తింలు వేరువేరుగా రాజకీయంగా . వున్నట్టు 
అర్థమయింది. హిందువులు - ముస్లీంలు వేరువేరు మత వర్గాలన్న తప్పుడు అధి 
పాయమే దీనికి ప్రాతిపదిక. మత (ప్రమేయం లేని లౌకిక విధానం పెంపొందటానికి 
యిది అనుగుణంగా లేదు. భవిష్యత్తులో మత విద్వేషాలకు, యిది అవకాశమిచ్చింది, 


వీర జాతీయతా యుగం 109 


భారతీయ ఐకమత్యానికి మూల(పాతిపదిక విషయంలోనే సమాధాన పడినందువల్ల 
మొత్తం స్వరూపం దఏటలు పడేవరకూ యింకా ఎక్కువ కన్‌సెషన్లకు దారితీయక 
మానదు. 

అయితే (వస్తుతానికి, దేశంలోని రెండు పెద్ద రాజకీయ పార్టీలు సమెక్యంగా చేసిన 
నిర్దుష కోరికను (ప్రభుత్వం ఎదురో[వలసి వచ్చి నాయకులలో యువతరం వారిని 
ఆకర్షించిన హోమ్‌ రూల్‌ లీగుల అలజడిని న (ప్రభుర్వం ఎదుర్కోవలసి వచ్చింది. 
దేశంలోనూ, విదేశాలలోనూ విస్హ్లవ ఉద్యమాలను కూడా లెఫ్టిలోకి తీసుకోకతప్పదు. 
(ప్రభుత్వం మళ్ళీ మరోసారి సంస్కరణలు, దమన నీతి ద్వంద్వ విధానాస్ట్ని (వోదర్శిం 
చింది. సంస్కరణల గురించి ఒక (పకటన చేయాలని వైస్‌రాయ్‌ చెంమ్బుఫర్లు, విదే 
గ మంత్రిమీద ఒత్తిడితేగా, నూతన (ప్రవాహాన్ని అరికట్టడానికి ఒక ఆనకట్టను 
కడితామని దేశీయాంగమం(డతి తెలియజేశారు. హోమ్‌ రూల్‌ “నీగ్‌లను ఆణచివేశారు. 
స్‌రాయ్‌కి ఆక్షేపణ తెల్పింది. 
దినెంటును ఎన్నుకుంది. శాన 


ల 


టి 


(శ్రామతి నిసెంట్‌ ను అరెస్టు చేశారు. కాం[గెసు, 


శే 


1917 లో కలకత్తా కాం(గైనుకు అధ్యథలుగా ఈ 


అమ్బా 
యయ 
క 

ర్వా 

Ee 


ర ~~ ర ప్ర శ & 
నోల్లంఘన జరగాలని మద్రాసులో శిష్ట స సూచనను, కాం౮ను బుట్టదాఖలు చేసినప్పటికి, 


హోమ్‌ రూలు కోరికను ప్పూర్తిగా బలపరిచింది. త్వరలో పూర్తి స్వపరిపాలనా 
అటే 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ, కాంాను -రీగ్‌ పథకాన్ని సంస్కరణలలో 

మొదటి ఘట్టంగా అమలు జరపాలనీ వీట కోరారు, 


అధికారులవె ఖరి : దమన నీతి: సంస్కరణ హోమీ 
య్‌ 


(పభుత్వ వైఖరిని 1917 ఆగష్టు 20 తేదీన పార్లమెంటులో విదేశాంగ ముంత్రి, 
మాం పేగూ (ప్రకటించారు. ఈయన చాలా ఆలస్యంగా నూవనలను చేయడంవల్ల, వీటికి 
ప్రాధాన్యం లేక పోయింది. భారతీయ సంస్కరణలరూ, భారతదేశంలో. బాధ్యతాయుత 

జ లా ఇ” లా అ ne ఇ జ mn 
మైన (ప్రభుత్వాన్ని సాధీంచడాని:, మాంటేగూ, మొప్పువె దట ఒర లక్ష్యాన్ని నిర్ణయిం 

ul 3 హః on] re జ క క 
చారనడం మాతం వాస్తవం. అయి ౫ దీనిని క్రమేపీ, అభ్యుదయక3రంగా, పాలక 
వరంతో (పతి శాఖలోనూ భారతీయుల. ఎర్కువ సంజంధం కలగజేసూ, స్వపరి 

౧ అటి 
పాలనా సంసలను జ్యాగ తగా అభివృడి పరుస్తూ అమలులోకి నెవాలి. అంపే దీని 
w —0 అం అలి 
అర్థం, సంస్కరణలు ఘట్టాలవారిగా అమలు జరగాలి. ప్రతి భుట్టం వ్యవధిని, స్వభా 
వాన్నీ, ట్రిటిష్‌ _పభుక్వం నిర్ణయించాలి. భారతదేశం ఎంఠ ముర క పరూపంలో 
సహకరిస్తుంది ? అన్న విషయము దాధ్యలంను నర్వర్తించడంలో భారతదేశపు శక్రిన 


స 


110 స్వాతంత్ర్య సమరం 


బిటిష్‌వారు వేనే అంచనా (ప్రాతిపదికగా, ఈ నిర్ణయం ఆధారపడి వుంటుంది. అంతే 
ఆచరణలో (క్రియాత్మక మైన అధికారం, (బ్రిటిష్‌ (ప్రయోజనాలకు అనుకూలంగా (బ్రిటిష్‌ 
వారి చేతుల్లోనే వుండాలి. మితవాద జాతీయవాదుల అభిప్రాయాన్ని సమాధానపరిచి, 
వీర జాతీయవాదులనుంచి వీరిని చేరు చేయడంకోసమనే, ఈ సంస్కరణలను 
ఉద్దేశించారు. 

సంస్కరణలు చేస్తామని వాగ్ధానాలు చేస్తూనే (ప్రభుత్వం, సామ్రాజ్యవాద వ్యతిరేక 
సమర శక్తులను అణచివేయడానికి సన్నద్ధమయింది. (క్రిమినల్‌ శాసనం సవరణ 
చట్టంవల్ల కుట్రను, (క్రిమినల్‌ నేరం చేశారు. (ప్రభుత్వం, (ప్రశ్యేక తీర్చు సంఘాల 
ద్వారా విచారణ జరిపి, మరణ శికిలు విధించడానికి వీలయింది. కేవలం అనుమానం 
మీద (ప్రజలను నిరవధికంగా నిర్భంధంలో వుంచేవారు. డిపెన్యూలను (క్రూరంగా 
హింసించేవారు. జాతీయవాదుల కోర్కెలను తృప్తపరచడానికీ, జాతీయవాద ఉద్యమాన్ని 
మభ్య పెట్టడానికీ సంస్కరణలు చేస్తామని హామీ యిచ్చేవారు. పరిపాఠింపబడే వారి 
మీద పరిపాలకులు గట్టిపట్టును కొనసాగిస్తూ వుండటానికి దమన విధానం అమలులో 
వుండేది, ఏ చర్యలద్వారా నయినాసరే, ఏది ఏమయినా సరే, సా్యమాజ్య వాదాన్ని 
కొనసాగిస్తూనే వుండాలి. 


IV స్వరాజ్య సవురం 


కలోల ఉధృతం : యుద ప్రభావం 
గ థి 


యుద్ధం జరుగుతూవున్న సంవత్సరాలలో భారత జాతీయతాభావం పరిపక్వం 
చెందింది. ఉద్యమం ఉధృత మె ఒకవిధంగా యింకా శ క్రివంఠ మయింది. యుద్ధకృషికి 
భారతచేశం దోహదం కావడాన్ని బిట్‌ష్‌ (పభుత్వం కొంప వరకూ. శాజురిచిందిః 

(ng) 

(«న న్‌ క - అపు క శే జా లొ 3 సంగ 
భారతదేశానికి పూర్తి స్వపరిపాలనా (ప్రభుత్వం కాకపోయినా, కొన్ని ముఖ్య సంస్క 
రణలను (పసాదిస్తారని అశించడానికి తగిన హేతువు ఏర్పడింది. జాతీయవాదులు 
ఎదురుచూనే ధోరణిలో వున్నారు. అయితే వీరి ఆశలు అడియాస లయినేట్టయి శే 
తిరిగి సమరం జరపడానికి సిద్ధమయ్యారు. 


ఆర్థిక రంగంలోకూడా పరిమిత ఆశాభావం కనుపించింది. యుద్దం జరుగుతూ 
వున్నపుడు విదేశ దిగుమతులు దాదావు ప్పూర్తిగా నిలిచిపోయాయి. అయితే బటన్‌ 
యుద్ధ అవసరాలు ఎక్కువయ్యాయి, వీటిలో కొన్ని అవసరాలను ఉత్పత్తి ఎక్కువ 
చేయడంద్వారా భారతదేశం పరిష్యరించ వలసి వచ్చింది. దీని ఫలితంగా భారత 
వర్తక పరిశ్రమలు కొంతవరకూ సౌభాగ్యవంత మయ్యాయి. (పోత్సాహమూ, అవ 
కాళమూ యిచ్చినట్టయితే ఎటువంటి (ప్రగతిని సాధించ వచ్చునో దీనివల్ల, భారత దేశం 
తెలుసుకో గలిగింది. అధిక లాభాలనూ, అభ్యుదయాన్నీ యిది, భారత పారిశ్రామిక 
వేత్తలకు రుచి చూపింది. 1918లో పారిశ్రామిక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేశారు 
పారి శ్రామికాభివృద్ధిలో (పభుత్వం యింకా (కీయాళ్మక మైన పాత్ర ఎక పరకాల 
ముందడుగు వేయడంలో తోడ్చడ టానికి తగిన పాలనా యంళత్రాంగాన్ని ఏర్పాటు 
చేయాలనీ ఈ సంఘం సిఫార్సు చేసింది. పార్మిశామిక విధానంలో 'పెద్దమార్పులు 
జరుగుతాయని భారత 'పెట్టుబడిదార్లు ఎదురు చూశారు. 


ఈ అశలు, ఎదురు చూడటాలతో పాటు భయాలు, అనుమానాలుకూడా వుండేవి, 
ళయారయిన సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ; అయితే వ్యవసాయ 
ఉత్పత్తుల ధరలు పెరగలేదు. ఉక్య-జవు? వస్తా9లలో విపరీతమైన లాభాలను అర్జిం 
చారు ; భారతీయుల ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి, తయనే తాల 


112 స్వాతంత్ర్య సమరం 


వాస్తవంగా సామాన్య (ప్రజానీకానికి అందలేదు. భారతదేశంలో సామగ్రి - సరుకు 
కొనడానికి ఇండియన్‌ మ్యూనిషన్సు బోర్డు, చర్యలు (ప్రారంభించింది. అయితే భారత 
దేశంలో యంత్రాలు తయారుచేనే పరిశ్రమలు లేనందువల్ల భారత పెట్టుబడి దార్లు 
పెరిన్తితిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేక పోయారు. యుద్ధసమయం కంటోళ్ళ 
వల్లా, నౌకా రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్లా, ఎగుమతులు దెబ్బతిన్నాయి. యుద్ధం 
ఆఖరిరోజుల్లో ఉత్ప త్తి వెనుక బడింది. మూసివేతలు, నిరుద్యోగం (పబలింది. ఈలోగా 
నిత్యవాడకం సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 1914 = 1920 మధ్యలో 
కలకతాలో టోకు ధరల సూచిక వందశాతానికి పైగా “పెరిగింది, ఆహారధాన్యాల ఛరలు 
98శాతం పెరిగాయి. ఇతర |ప్రాంతాలలోకూడా పరి స్తితి యిదేవిధంగావుంది. ఇవన్నీ 
సామాన్య (ప్రజలకు ఎన్నో యిబ్బందులు కొలగజేశాయి. కర్షకులు, భారమయిన కౌలు 
పన్నులతో అంగలార్చారు. భవిష్యత్తు గురించి సార్వ్యతిక ఆదుర్దా బయలుదేరింది. 
పారిశ్రామిక వేత్తలు రక్షణ కావాలనీ, (ప్రభుత్వ సహాయం కావాలనీ కోరారు. విజయం 
సాధించిన (బ్రిటన్‌ భారత ఆర్థిక వ్యవస్త కోర్కెలను మన్నిస్తుండా ? 


వెంటనే యుద్దం ఆగిపోయింది. ఆర్థిక పరిస్తితి మరీ అధ్వాన మయింది. మొదట 
ధరలు పెరిగిపోయాయి. విదేశ సరుకులను మళ్ళీ .దిగుముత్తి చేసుకోవదం మొదలు 
పెట్టారు, భారీ ఎత్తులో విదేశ పెట్టుబడులు పెట్టడం ఆరంభమయింది. ఆర్హిక కార్య 
కలాపాలు మందకొడిగా సాగడం ఆరంభ మయింది. భారతీయ పరిశ్రమలకు అపార 
నష్టాలొచ్చాయి ; మూసివేయవలనిన పరిన్తితికూడా ఏర్పడింది. 

రాజకీయ రంగింలోకూడా పరిస్తితి ఎంతో (భమ కలిగించింది. యుద్ధం జరుగుతూ 
వున్న సమయంలో, జాతీయతా ఉద్యమానికి ఆనీయా - ఆఫ్రికా దేశాలన్నంటిలోనూ 
గొప్పు (పోత్సాహం లభించింది. (ప్రజల అండిను సంపాదించడానికి (బిటన్‌, ఆమెరికా, 
(ఫాంన్సు, . ఇటలీ, జపాన్‌ దేశాలన్నీ, (ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి యుద్ధం 
జరుపుతూ వున్నామనసీ, అన్ని దేశాలు - (ప్రజల స్వయం నిర్ణయ హక్కును బలపరుస్తు 
న్నామనీ, హామీ యిచ్చాయి. అయితే యుద్ధం అనంతరం వలస రాజ్యాధిపిత్యాన్ని 
అంతం చేయడానికి వీరు సుముఖత కనబరచలేదు. 

1919 లో జరిగిన శాంతి ఒడంబడికలు, మి(త్రదేశాల యుద్ధ లమ్యెలనూ, అధ్యతులు 
విల్‌ సన్‌ 14 అంశాల పథకాన్ని నెరవేర్చలేదు... భారతదేశంలో విప్లవ ఉద్యమానికి 
తోడ్పడిటానికి ప్రయత్నించిన జర్మన్ల పట్ల కొంత సానుభూతి కనుపించింది. వర్పెయిల్స్‌ 
ఒడంబడిక కత తీర్చుకునే పాలనను (పైకటించినట్టుగా కనుపించింది, ఓడిపోయిన 
దేశాల వలసలను విజేతలు పంచుకోవడం, మధ్య యూరొప్‌ (ప్రజలకు స్వయం 


స్వ రాజ్య' సమరం 118 


నిర్భయ హక్కు  లేతంశా చేయడం, జర్మన్లపై విధించిన యుద్ధనష్ట వరిహారాల 
అపారభారం, టర్కిష్‌ సామ్రాజ్యాన్ని చూసిన వైఖరి, భారతీయులకు విభాంతి కలి 
గించింది. యుద్ధకాలంలో లాయడ్‌ జార్జి యిచ్చిన వాగ్దానం (ప్రకారం అటోమన్‌ 
సా_మాజ్యాన్ని విడగా ట్లాల స మితి రాజ్యాలు నిర్ణయించాయి. మిత రావా §ల అండతో 
(గీక్‌, ఇటాలియన్‌ సైన్యాల లను టర్కీలో దించడంరో అటోమన్‌ సా(మాజ్యమూ 
కేలిఫా వినాశనానికి నాంది (ప్రస్తావన జరిగినట్టయింది. ముస్లింలలో అనేక వర్గాలు 
శేలిఫాను, రమ మఠ నాయకునిగా భావించేవారు. శేరిఫా స్తానం ఏమాత్రం బలహీన 
మయినా స్నామాజ్యవాదుల ఆధిపత్యం (క్రిందవున్న ఇతర దేశాల ముస్లిం స్థానానికి వ్యతి 
రేక ఫలితం కలుగుతుందనీ, వీరు భావించారు. దీని ఫలితంగా కిలాఫత్‌ ఉద్యమం 
(పారంభమయింది, 

ధారతదేశంలో, బోమ్‌రూల్‌ అలజడి, కిలాఫత్‌ ఉద్యమం చెలరేగడం (పారంభ 
మవుతూ వున్న సమయంలో 1917 నవంబరులో రష్యాలో జారిస్టు విప్లవం (ప్రారంభ 
మయిండి; దోల్లివిక్‌లు, _పపంచంలో మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించారు. 
మి(త రాజ్యాలు, తాము. చెప్పిన సూక్రులకు వ్యతిరేకంగా. చేసినప్పటికీ, సోవియట్‌ 
ర్యా, ఆసియాలో తమ సామ్రాజ్యవాద. eas ఏక పక్షంగా త్యజించడ ౦ద్వారా 


మ 
ల 
మంజూరు చేశారు. యు. ఎస్‌. ఎస్‌. ఆర్‌ లోని ఆసియా జాతులకు సమాన (ప్రతిపత్తి 


ఫి చ ణి 


యిచ్చాట. విప్లవం, సామాన్య (పజల అశేష బలాన్నీ, శక్తినీ నిరూపించింది; 
టకు సా(మాజ్యవాద దేశాల జోక్యాన్నీ, ఆంతఠతర్యుద్ధం ఛాయలనూ విజయవంతంగా 
ఎదురో్య గలిగారు. ప్రతిచోట వలస (పజల హృదయాలను వీరు చూరగొన్నారు. 
యుద్దంనుంచి తిరిగి వస్తోన్న నైనికులనుంచి, మారుమూల ప్రాంతాలలోవున్న (గ్రామ 
ప్రజలు గాధలను విన్నారు. భూములులేనివారికి భూములను పంచిపెడుతూ,. లెనిన్‌ 
జారీచేసిని భూముల ఉత్తట్వలు, మేధావులకు ఉత్తేజం కలిగించాయి. ఢిల్లీ కాం(గసు, 
భారత డేశానికిగల స్వయం సరక్షయాధికారాన్ని మా(ర్రమేకాక, భారత (ప్రజల హక్కుల 
గురించి ఒక (పకటన చేయాలని కూడా కోరారు. 


సిన్‌ ఫెన్‌ పార్టీ, ఐరిష్‌ రిపబ్లిక్‌ (పకటన చేయడం మరికొంత (ప్రోత్సాహోన్నిచ్చింది. 
మకేల్‌ కోనిన్సు ఐరిష్‌ గెరిల్లాలు ్రిటిష్‌వారిమీద భీకర పోరాటం సాగించారు. 
టష్‌వారి దమన చర్యలు, రౌలత్‌ బిల్లులను భారతీయులకు గుర్తుకు తెచ్చాయి. 
ఈజిపులో జుగులుల్‌ పాషా నేషనలిమ పార్టీ యుద్ద సమయంలో, (బహ్మాండంగా 
ప్త ్రన్పిచెంది ది. 1919 రో పగులల్‌పాషాము తేశంనుంచి పెంపివేసిన దరిమిలా తీవ 


114 స్వాతంత్ర్య సమరం 


మైన తిరుగుబాటు జరిగింది; అయితే ్రిటిష్‌ నెన్యం దీనిని అతి క్రూరంగా అణచి 
వేసింది. 1920 మార్చిలో ఈజిప్టు స్వాతంత్రాన్ని (ప్రకటించారు. సరిగ్గా అదే సమ 
యంలో టర్కీ ముస్తఫా కామెల్‌ పాషా మిగత్రదేశాల ఆక్రమణకు వ్యతిరేకంగా 
యుద్ధాన్ని (ప్రకటించి, తాత్కాలిక (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షాన్‌టుంగ్‌ను తన 
అధీనంలో వుంచుకోవడానికి మి(త్రదేశాలు జపాన్‌కి అనుమతి యిచ్చినపుడు, చైనాలో 
దౌర్డన్య పూరిత మైన నిరసన తెల్పారు. షాన్‌టుంగ్‌ అప్పటివరకూ జర్మన్‌ కన్‌ నెషన్‌గా 
వుండేది. మేధావులు విద్యార్థులు పాల్గొన్న మే నాల్గవళేదీ ఉద్యమం అకి ముఖ్యపా(త 
నిర్వహించింది. జపాన్‌ సరుకుల బహిష్కరణ ఉద్యమాన్ని వీరు పారంభించారు. 
వార్సెయిల్స్‌ ఒడంబడిక మీద సంతకాలు చేయడానికి చైనీయులు నిరాకరించారు. 


కొత్త శక్తులవల్ల నూతన సవాళ్ళు తలఎత్తాయనీ, పామరజనం డోడ్చాటుతో జాతీయ 
సమరాలకు (ప్రారంభోత్సవం జరిగిందనీ రూఢిగా తెరిసినప్పటికీ, అధికార విధానం, 
వీటిని అరిక కైదిగా వుంది. 1917 ఆగష్టు 20 తేదీన, మాంసేగూ (పకటన చేసిన 
తర్వాత హోమ్‌రూల్‌ ఖైదీలను విడుదల చేశారు. నైన్యంలో కమిషంస్లు పదవులలో 
చేరడానికి జాతి నిషేధాన్ని తొలగించారు. విదేశాంగమంత్రి స్వయంగా భారతదేశం 
సందర్శించడానికి అంగీకరించారు. మాంటేగు మితవాదులను సమాధాన పరచడంలో 
విజయం సాధించాడుకాని, తీవ్రవాదులను తృ ప్తిపరచలేక పోయాడు. 


సంస్కరణల వాస్తవ పథకం, జాతీయవాదుల కోర్కెలను తీర్చేదిగా లేదు. 
రాష్ట్రాలలో డయార్కీని, అంటే ద్వంద్వ (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దీని 
ముఖ్య లక్షం. తక్కువ ప్రాముఖ్యంగల విద్య, పారిశుధ్యం వంటి శాఖలను రాష్ట్ర 
శాసనసభ ఎన్నికయిన సభ్యులనుంచి ఎంచుకున్న మంత్రులకు ''బదలాయించి'' నప్పటికి, 
ఆర్థిక, పోలీసు సాధారణ పరిపాలనవంటి ముఖ్యమయిన వాటిని, నిర్వాహక సమితి 
సభ్యులకు, అంటే భారత (ప్రభుత్వానికీ, పార్ల మెంటుకూ మా(్రమే బాధ్యులయిన 
అధికార్ల కు “రిజర్వు'' చేశారు. గవర్నర్‌, నిర్వాహక వర్గం రెండు శాఖలకూ అధ్య 
క్షత వహిస్తారు; అయితే ఎప్పుడూ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించరు. 
తమ శాఖల నిర్వహణకు మంతులు, శాసన సమితికి బాధ్యత పడవలసి వున్న ప్పటికీ, 
గవర్నర్‌, వీరి సలహాను అసలు ఆమోదించకపోవచ్చు+ కేంద (పభుత్వ స్వభావం, 
గవర్నర్‌ జనరల్‌ కార్యవర్గ సమితిలో రెండో భారతీయుజ్జి చేర్చుకోవడం మినహా, 
యిదివరకటి మో స్తరుగానే వుంది. ' పార్ల మెంటుకు, యిదివరకటి మోస్త సరుగానే బాధ్యత 
వహించివుంది. శేం[ద్రంలో రెండు శాసనసభలు వుండాలి. దిగువ సభలో 
ఎన్నికయిన సభ్యుల మెజారిటీ, ఎగువసభలో అధికారుల మెజారిటీ వుంటుంది. 


స్వరాజ్య సమరం 115 


రాష్ట శాసన సభలను విస్త్రుత పరిచారు. విస్త్రుత (ప్రాతిపదిక మీద ఎన్నికయిన 
సభ్యుల మెజారిటీని అంగీకరించారు. కొన్ని ఆర్థిక - శాసనాధికారాలను, రాష్ట్రాలకు 
యిచ్చారు. మిగిలిన అధికారాలను భారత (ప్రభుత్వం వుంచుకుంది. పంజాబ్‌లో 
శిఖులకు (ప్ర పత్యేక నియోజక వర్గాలను విస్తరించారు. 

సంస్కరణల్లో ముఖ్యంగా నిరాశ కలిగించే విషయ మేమిటంటే, దీని నిబంధనల 
(ప్రకారం, గవర్నర్‌ జసరలు, ఆయన కార్యవర్గ సమితి గురించి మాట్లాడే అధికారం 
శాసనసభకు లేదు. ఇదే సమయంలో కేంద _ద్రభుత్వానికి, రాషప్టాలమీద, పూర్తి 
కొం(టోలువుంది. దీనికితోడు ఓటింగ్‌ హక్కు ఎంత పరిమితంగా వుండేదంచే, దీనిని 
(ప్రజాస్వామిక పద్దతి అనడానికి వీలులేదు. ఉదాహరణకు 1920 లో దిగువసభకు 
9,09, 874 ఓటర్లు, ఎగువసభకు 17,864 మంది ఓటర్లు మా(త్రమే వుండేవారు. 


1918 జూలై 8 తేదీన (ప్రచురించిన నివేదికవల్ల, మితవాదులకూ, అతివాదులకూ 
మధ్య సంఘర్షణ ప్రారంభ మయింది. మితవాదులు దీనిని హర్షించినప్పటికీ, 


తిలక్‌, ““యిది పూర్తిగా అంగీకారం కాదని * (పకిటించారు. 1918 ఆగమ్షలో 
బొంబాయిలో జరిగిన కాం్యగను (ప్రత్యే సమావేశంలో, “యిది నిరాశా 
జనకంగానూ, అసంతృప్తి కరంగానూ " వుందని (ప్రకటించారు; సంపూర్ణ 


రాష్ట్ర స్వపరిపాలనా (ప్రతిపత్తి కావాలనీ, కేం్యద (ప్రభుత్వానికీ, థధారతదేశపు (దవ్య 
స్వాతంటశ్ర్యానికీ కొంఠివరకూ బాధ్యత వుండాలని, గట్టిగాకోరారు. సంఖ్యబాగా తగ్గి 
పోయిన మితవాదులు, సమావేశానికి హోజరు కావడానికి నిరాకరించారు. 188! 
నవంబరు కల్లా వీరు, వేరుగా సమావేశమయ్యారు. ఆతర్వాతి సంవత్సరంలో వీరు, 
భారత జాతీయ విమోచన సమాఖ్య అనే పేరులో తమస్వంత వ్యవస్థను, వేరుగా 
ఏర్పాటు చేసుకున్నారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ దీనికి అధ్యక్షులు. అయితే దేశంలో వీరు 
అప్పటికే ఒక రాజకీయ శ క్రిగాలేరు. 

సంస్కరణలకు, గాందీబీ, మొదట్లో సుముఖత శనబరిచారు. అయినా (పభుత్వం, 
కన్‌ నెషన్లు, దమన విధానాన్ని అనుసరిస్తూ, సరిగ్గా అదే సమయంలో. కఠినమైన 
దమన శాసనాన్ని జాతీయవాదులకు యివ్వడం ఒకపెద్ద తప్పిదం చేసినట్టయింది. 
1905 మొదలు 1918 వరకూ విప్లవ కార్య రలాపాల గురించి పరిశీలన జరవడానికి 
రౌలత్‌ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం, విచారణ లేకుండా నిరంకుశంగా 
అ రెస్తుచేయడం, నిర్పంధంలో వుంచడం, (_పభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు 
సాగిస్తున్నారని అనుమానం వున్న వ్యక్తుల సంచారంమీద నిర్భంధాలు విధించడం 
పంటి కొన్నిచర్యలను సూచించింది. జ్యూరీలేకండా రాజకీయ కేసులను విచారించే 


118 స్వాతంత్ర్య సమరం 


అధికారాలను జడ్జీలకు యిచ్చారు; అప్పీలు చేసుకోడానికి వీలులేదు. ఆరోపణ చేయ 

డానికి ఆధారమున్న పత్రం ఏదయినా దగ్గర వున్నట్రయితే శకి రంచేశారు. ఈ ప్రతి 
1 షీ ల Ci 

పాదనలు గాంధీజీ కండ్లు తెరిపించాయి. "మన పీకలు నొక్కి-వేనే అధికారాలను సివిల్‌ 

సర్వీసుకు యిచ్చారనడాన్ని యివి (ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాయి. ఈ బిల్లులు మనకు 

(పత్యక్ష సవాలుగా భావిస్తున్నాను" అని గాంధిజీ అన్నారు. 


గాంధీజీ రంగంలో అడుగు పెట్టడం 


భారత జాతీయ కాంగెసుకు మహాత్మా గాంధీ పోటీలేని నాయకులు కావడం ఆస క్రి 
కరమైన కథ మోస్తరుగా వుంటుంది. దక్షిణ్శాఫికాలో భారతీయులకోసం ఆయన జరిపిన 
వీర పోరాటం (ప్రపంచ (ప్రభ్యాతి వహించింది. ఈయన కనిపెట్టిన కొత్తపద్ధతి 
సత్యా(గహం, మంచి ఫలితాలనిచ్చింది. ఈయన ప్రవర్తన, నిర్వహణ సామర్ధ్యం 
గురించే కాం(గెసు ప్రముఖులకు గొప్ప సదభిప్రాయం ఏర్పడింది. 1915 లో, ఆయన 
భారతదేశం వచ్చేవరకూ కాం(గెసులో (పముఖ పాత ఏదీ ఆయన నిర్వహించ లేదు; 
సామాన్య (ప్రజానీకానికి ఆయన గురించి ఏమీ తెలియదు. జవహర్‌లాల్‌ నెహూ వంటి 
యువజనులకు ఆయన ''అందుబాటులో లేని భిన్న రాజకీయేతర వ్యక్తి” గా కనుపించారు. 

అయివే ఆయన అందుబాటులో లేనివ్యక్తి అన్న భావం, వరపసాదం మోస్తరుగా 
పనిచేసింది. మితవాదులు, కొంతవరకు అతివాదులు కూడా ఆయన గురించి భమ పడ 
లేదు. ఆయన నిరాడంబరమైన అలవాట్లు, మహాపురుష లక్షణం, ఇంగ్లీ షుకన్నా 
భారతీయ భాషలను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రాధాన్యమివ్వడం, మత (గంధాలను 
ఉపయోగించడం, ప్రజలపై గొప్ప (ప్రభావాన్ని కలిగించాయి; (ప్రజలు వెంటనే ఈయన్ను 
విశ్వసించడం మొదలు పెట్టారు. భారత (పజల హృదయాలలో గాంధీజీకి శాశ్వత స్థానం 
ఏర్పడింది; ఈయనకు ఎక్కడలేని శక్తి రావడానికి యిదే కారణం. 

దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణకు వ్యతిరేకంగా ఆయన జరిపిన సమరంలో (క్రియాత్మక 
మైన సత్యాగ్రహ సిద్ధాంతాన్ని పెంపొందించారు. సత్యం - అహింస దీని ముఖ్య 
ప్రక్రియలు. ఇది ఆత్మశక్తి లేక (పేమశ క్తి అని ఆయన నిర్వచనం చేశారు. సత్యం- 
అహింసల నుంచి పుట్టిన శక్తే యిది. ఏది తప్పు అని భావిస్తాడో, దానికి లొంగడానికి 
సత్యా(గహి నిరాకరిస్తాడు. ఎంత రెచ్చగొట్టినా ఆయన శాంతియుతంగా వుంటాపు. 
చెడును (ప్రతిఘటిస్తాడు, కాని, చెడు చేసేవాడిని ద్వేషించడు. (ప్రత్యర్థికి కష్టాలు 
కొలిగించడ ంద్వారా కాక, తనే వాధలకు లోనుకావడం ద్వారా సత్యాన్ని చాటి చెబుతాడు. 


స్వరాజ్య సమరం 117 


దీని ద్వారా చెడు చేనేవానికి హృదయ పరివర్తన కలుగుతుందని ఆయన ఆశించారు, 
విజయం సాధించాలి అంతే సత్యాగ్రహి, భయాన్నీ, ద్వేషాన్నీ, అసత్యాస్నీ పూర్తిగా 
త్యజించాలి. సహాయాన్ని నిరాకరించే వ్యక్తికీ ఈయనకూ తేడా వుంది; ఎందువల్ల 
నంటే, తాత్కాలిక అవసరాల దృష్ట్యా మాత్రం కాక, ఒకే సూతం ఆధారంగా 
ఆయన దౌర్జన్యాన్ని త్యజించాడు. సహాయ నిరాకరణ బలహీనుల ఆయుధమయితే, . 
సత్యాగ్రహం బలం గలవారి ఆయుధమని ఆయన అన్నారు. 


స్వదేశీ ఆయన నినాదం. “అందుబాటులో లేని వాటి స్థానే మన పరిసరాలను ఉపయో 
గించి నేవచేయడానికి వినియోగించాలన్న భావాన్ని కలిగించడమే దీని లక్ష్యమని" 
ఆయన నిర్వచనం చేశారు. అందువల్ల ఆయన కాయకష్టానికి ప్రాధాన్యమిచ్చారు: దీనినే 
ఆయన భుక్తికోసం కష్టపడటం అన్నారు: చరఖాకు (ప్రాముఖ్య మిచ్చారు. 


సత్యాగ్రహం ఆ(ఫికాలో విజయవంతమయినట్టయి తే దీనిని భారతదేశంలో ఎందుకు 
(పయత్నించకూడదు ? “బ్రిటిష్‌ పభుత్వం శక్తివంతమైన (ప్రభుత్వ మనడంలో నాకు 
ఎటువంటి సందేహము లేదు; అయితే సత్యాగ్రహం సర్వ సంజీవని అనడంలో కూడా 
నాకు ఎటువంటి సందేహం లేదు అని ఆయన అన్నారు. బీహార్‌లోని చంపారన్‌లోనూ 
గుజరాత్‌లోని కైరాలోనూ, ఆహమ్యుదాబాదులోనూ ఆయన దీనిని (ప్రయోగాత్మకంగా 
అమలు జరిపి చూశారు. 


ఇతర రాజకీయ వేత్తలు, సంస్కరణల గురించి చర్చ జరుపుతూ వుండగా, 
గాంధీజీ చీహార్‌లో ఒంపారన్‌ కర్షకుల పిలుపును మన్నించారు. తింకాతియా పద్ధతి 
కంద కర్షకులు చట్టప్రకారం తము భూమిలో ఇరవై యింట మూడో వంతులో సిలముండ 
మొక్కలను "పెంచి, దానిని (బిటిష్‌ తోటల యజమానులకు, వారు నిర్ణయించిన ధరలకు 
అమ్మాలి. .. చట్టవిర్యు౨గా నీలిమందు తయారుచేయాలని రోటల యజమానులు వీరిపై 
ఒక్సిడి తెచ్చేవారు; దమనసీతిని అనుసరించేవారు. జైలులో పెడతామని బెదిరించినప్పటికీ, 
గాంధీజీ, వీరి కష్టనిష్టురాల గురించి (క్రమపద్దతిలో దర్యాప్తు జరిపారు. ఎంతోకాలం నుంచీ 
చాధలు పడుతూవున్న కర్షకులనుంచి ఎటువంటి తిరుగులేసి సాక్యాన్ని ఆయన యిప్పించ 
గలిగారు అంటే, (వభుత్వం ఒక విచారణ సంఘాన్ని నియమించ వలసి వచ్చింది. 
ఇందులో ఈయన ఒక సభ్యులు. దీని ఫలిత మేమిటి అంటే ఈ పద్దతిని రద్దుచేయ 
వలసి వచ్చింది. అనేక శతాబ్దాలనుంచీ సృబ్బంగా వున్న జాగృత (గ్రామాలను చై తన్య 
వంతం చేయడం జరిగింది. రాజేం(ద్ర._వ్రసాద్‌, మజహరుల్‌ హక్‌, మహాదేవ్‌ దేశాయి, 
జె. ది, కృపలాని వంటి యువ జాతీయవాదులు, చంపారన్‌లో ఆయనతో కలిని పని 


118 స్వాతం (త్య సమరం 


చేశారు; ఆయన ఆదర్శవాదమూ, చైతన్యవంతమైన, నిర్భయమైన, [క్రియాత్మక మైన, 


రాజకీయ చర్యలో (ప్రాపంచిక మైన వైఖరి, వారిని ముగ్ధులను చేశాయి. 


గుజరాత్‌లోని కైరా జిల్లాలో యిదేమోస్తరు అవకాశం లభించింది. 1918లో 
ఆజిల్లాలో పంటలు నాశనమయ్యాయి. అయినప్పటికీ అధికార్లు భూమిశిస్తు పూర్తిగా 
వసూలు కావాలని పట్టుబట్టారు. గాంధిజీ, కర్షకుల సత్యాగ్రహం ఏర్పాటు చేశారు. 
భూమిశిస్తు చెల్లించడానికి వారు నిరాకరించారు; ఎటువంటి కష్టాలుపడటాని కయినా 
నిద్దమయ్యారు. పన్ను చెల్లించే స్థోమత వున్న వారుకూడా నసూ[త్రంకోసం, బల(పయోగం 
చేస్తామనీీ భూములను జప్తుచేస్తామనీ _ బెదిరించి నప్పటికీ, పన్ను చెల్లించ. డానికి 
“నిరాకరించారు. పభుత్వం చిట్టచివరికి తలజగ్గి, క ర్షకులతో ఒక పరిష్కారం 
కుదుర్చుకోవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో ఇందూలాల్‌ యాజ్జిక్‌, గాంధిజీకి కుడి 
భుజంగా పనిచేశారు. అహామ్మ దాబాదులో . ఎంతో శేరుఫొంది పటిష్టమయిన 
న్యాయవాదిగా వున్న సర్దార్‌ వల్లభాయి సేల్‌, కైరా సత్యాగహ విజయంవల్ల 
ఎంతగా ముగ్గులయ్యారు అంసే, ఆయన గాంధీజీ అలి శక్తివంతమైన అనుచరులలో 
(పముఖులుగా పేరుపొందారు. 

1918లో అహమ్మదాబాదు మిల్లుకార్మికుల దృష్టినికూడా ఈయన ఆకర్షించారు. 
అధిక వేతనాలు చెల్లించడానికి నిరాకరించిన మిల్లు యజమానులకు వ్యతిరేకంగా 
కార్మికులు జరిపిన సమ్మెకు, ఈయన నాయకత్వం వహించారు... కార్మికులు 
బలహీనమయ్యే సూచనలు కనుపించిన వెంటనే నిరాహార దీక్షకు పూనుకోవడం 
ద్వారా ఆయన, వారికి శ క్రినిచ్చారు. ఆఅథిలభారత కార్మికుల దృష్టిని యిది ఎంతగా 
ఆకర్షించి అహమ్మదాబాదు మిల్లు కార్మికులనందరినీ ఎంత పటిష్టంగా స మైక్యపరచిం 
దంటే, దీని పరిణామాలకు భయపడిన మిల్లు యజమానులు, గాందీజీ నిరాహార దీక్షకు 
పూనుకున్న నాలుగోరోజున 85 శాతం వేతనాలను పెంచడానికి అంగీకరించారు. 


సత్యాగ్రహంలో ఈ మొదటి (ప్రయోగాలు గాంధీజీని పామర జనానికి, (గామ 
ప్రాంతాల కర్షకులకూ, పట్టణ(ప్రాంతాల కార్మికులకూ కూడా ఆతి సన్నిహితం చేశాయి. 
జాతీయ ఉద్యమానికి గాంధీజీ ఈ విధంగా ఎంతో దోహదమయ్యారు, మొత్తంమీద 
దీనికి సమగ్రమైన లక్యొలున్న ప్పటికీ, నాయకలకు ఆర్థిక దూరదృష్టి వున్నప్పటికీ, 
సామాన్య (ప్రజానీకం పేదరికము కడగండ్ల గురించి సమాచారం 'నేకరించడానికి 
ఎన్నో యిబ్బందులను 'ఎదురో_వలని వచ్చినప్పటికీ, పామరజనానికి నచ్చచెప్పడానికి 
(పయత్నించినప్పటికీ జాతీయఉిద్యమం, మొత్తంమీద, పట్టణ దిగువ మధ్యతరగతి, 
మధ్యతరగతి మేధావుల ఉద్యమంగా వృండేదని చెప్పవచ్చు. సామాన్య ప్రజానీకం 


స్వరాజ్య సమరం 110 


యిబ్బందులను తీర్చడానికి వీరు గట్టి ప్రయత్నం చేయక పోయినప్పటికీ, వాస్తవమైన 
నాయకత్వాన్ని వీరు వహించారు. గాంధిజీ -రంగంలో అడుగు పెక్రేటప్పటికి పామర 
జనమంతా వెంటనే చురుకుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. గ్రామీణ సామాన్య 
(వజాసీకంతో పూర్తిగా తాదాత్మ్యం పొందిన నాయకులు బహుళ గాంధీజీ ఒక్కూరే 
కావచ్చు. తనవ్య క్తిగత జీవితాన్ని(గామీణులకు సుపరిచిత మయిన పద్దతుల్లో తీరి 

ఎ ల్‌ చ కక 
దిద్దుకున్నారు; వారికిసులభంగా ఆర్థమయ్యే భాష మాట్లాడారు. అనతికాలంలో ఆయన 
భారతదేశం (గామసీమల్లో నివశిస్తూవున్న  పేదవారికీ అడుగున పడివున్న అశేష 
పామరజనానికీ నారాయణుదయ్యాడు; ఈ రీత్యా ఆయన భారతీయులకు వాస్తవమైన 
(ప్రతినిధి అయ్యారు; ఈ యదార్జాన్ని (పళ్నించడానికీ, శంకించడానికీ వీలులేదు. 


హిందూ _ ముస్లిం సమైక్యత, అంటరానితనాన్ని తొలగించడం, మహిళల (పతి 
పత్తిని పెంచడం, - ఈ మూడు సమస్యలు, గాంధీజీ హృదయంలో ఎల్లప్పుడూ 
మెనలుతూ వుండేవి. అంటరానివారు, అని అనబడుతూ వున్నవారిని హరిజనులని 
ఆయన అనేవారు. తాను ఊహించిన భారతదేశం గురించి ఒకసారి ఆయన యిలా 


_వాళారు వ 


“ నిరుపేదలు యిది తమదేశమని భావించే భారతదేశంకోసం నేను కృషిచేస్తాను, 
చేశ పునర్నిర్మాణంలో వారి వాస్తవమైన వాణి వినిపించాలి, ఉన్నత తరగతి, 
తక్కువ రర,తి (ప్రజలు అనేవారులేని భారతదేశంకోసం, అన్ని కుల వర్షాలు పూర్తి 
సామరస్శంతో జీవించే భారతదేశంకోసం నేను కషి చేస్తాను. ఇటువంటి భారత 
దేశంలో అంటరాని తనమన్న కళంకానికి తావుండకూడదు. పురుషులకున్న 
హక్కు_లే మహిళలకు కూడా వుంటాయి.... నేను కలలుగనే భారతదేశం యిదే.” 


భారతీయులంతా ఏకగ్రీవంగా (ప్రతిఘటించి నప్పటికీ, రౌలత్‌ బిల్లులను ఆమోదించ 


డంలో, గాందీజీ ఓర్పు ఆంతమయింది. సత్యాగ్రహంతో డీన్‌న్‌ ఎదురో-వాలని 


ఆయన నిర్ణయించారు. ఈసారి యిది, పరిమిత లక్యొలతో స్తానిక ఉద్యమంగా 
వుండరాదు. సక్యాగహ సభ నొకదానిని ఆయన ప్రారంభించారు; ఈ దమన 
చట్టాలను ధిక్కరించడానికి ఒక (ప్రతిజ్ఞను రూపొందించారు. 1919 షపిల్‌ 6 తేదీన 
దేశమంతటా సార్వత్రిక హర్తాళ్‌ జరగాలని ఆయన కోరారు. దీనిరోపాటు శాసనో 
ల్లంఘన కూడా జరగాలి. హర్తాళ్‌ పూర్తిగా | విజయవంతమయింది. అయితే ఢిల్లీ లో 
గుంపుమీద పోలీసులు జరిపిన కాల్పులలో అనేకమంది హిందువులు - ముస్లింలు మర 


ణీంచారు ; గాయపడారు. తిలీ వసూవున్న గాందీజీని తోవలో ఆపివేసి బలవంతాన తిరిగి 
a గా నా 


120 స్వాతంత్ర్య సమరం 


బొంబాయికి పంపివేనినపుడు పోలీసులు మళ్ళీ గుంపుమీద దాడి జరిపారు ; అనేకచోట్ల 
కొట్లాటలు జరిగాయి. 


ఆ తర్వాత ఏప్రిల్‌ 18వ తేదీన జలియన్‌ వాలావాగ్‌. విషాదగాధ సంభవించింది. 
పంజాబ్‌ ప్రజలు, యుద్ధబుణాలు, గవర్నర్‌ ఓడయర్‌ అనునరించిన కఠిన భర్తీచేసు 
కునే పద్ధతులపట్ల ఉ(దేక పూరితులయ్యారు. కిలాఫత్‌ (పచారంవల్ల ముస్లింలపై గొప్ప 
(ప్రభావం కలిగింది. (ప్రభుత్వం అనవసరంగా భీతిచెంది (పధాన నాయకులయిన డాక్టర్‌. 
సత్యపాల్‌నీ, డాక్టర్‌, నైఫుద్దిన్‌ కిచ్ల్చూనీ అ రెస్టు చేయవలసిందిగా ఉత్తర్వు లిచ్చింది. దీని 
ఫలితంగా అమృతసర్‌లో జసం రెచ్చిపోయారు; అక్కడ పోలీసులు కాల్పులు జరపడం 
వల్ల కొంతదుంది అధికారులు మరణించారు, ఇద్దరు (బ్రిటిష్‌ మహిళలు ల్నీవంగా గాయ 
పడ్డారు. మరుసటి రోజున (ప్రజలు, అజ్జలను ధిక్కరించి జలియన్‌వాలాదాగ్‌లో సమా 
వేళ మయినపుడు జనరల్‌ డయర్‌ మొత్తం పంజాబ్‌ని హడల గొట్టాలనుకున్నారు. 
బయటికి వెళ్ళడానికి వీలులేని ఒక పార్కులో సమావేశమయిన నిరాయుధులయిన 
గుంపుమీద, ముందు హెచ్చరిక లేకుండా కౌల్చ్పులు జరపడానికి తను నైనికులకు ఉత్తర్వు 
లిచ్చాడు. మందుగుండు సామ్మ(గి అంతా అయిపోయిన తర్వాత, డియర్‌ ఉపసంహ 
రించుకునే టప్పటికి, వేయిమంది మరణించారు ; అనేక వేలమంది గాయపడ్డారు. 
అమృశ్‌ సర్‌ హత్యను, మాంపేగూ “నిరోధక హత్య” అని అన్నారు ; దీనితర్యాత 
గొరవహీనమయిన ఉత్తర్వులు అనేకం జారీచేయడం జరిగింది. అనేక వారాలు కర్ఫూ్య 
విధించారు.(ప్రజలను బహిరంగంగా బెత్తాలత్‌ కొట్టారు ; ఇద్దరు (బిటిష్‌ మహిళలపై అత్యా 
చారాలు జరిగినచోట (ప్రజలను మోకాళ్ళమీద నడిపించారు. విద్యార్థులు తను తరగతులకు 
వెళ్లడానికి రోజూ పదహారు మైబృ నడవవలసి వచ్చేది. అరెస్టయిన వ్యక్తులను బోనుల్లో 
వుంచేవారు. డబ్బు చెల్లించే వరకూ నిర్బంధంలో వుంచేవారు ; ఆన్సిని స్వాదీనం 
చేసుకోవడమో, నాశనం చేయడమో జరిగేది ; ఐక్యత పరిణామాల గురించి తెలియ 
జెయ్యడానికి హిందువులు - ముస్లింలను జంటలు జంటలుగా చేతులకు బేడీలు వేసేవారు. 
నైనిక శాసనాన్ని (ప్రకటించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆరే.సణ సూచనగా తమ నైట్‌ 
హాడ్‌ ని విసర్జిస్తూ యిలా (ప్రకటించారు. 


“గౌరవ పతకాలు మా సిగ్గును యింకా మెరిసేటట్లు చేస్తున్నాయి. మాకు జరుగు 

తున్న తలవంపుదృష్యా అసంగతంగా వున్నాయి ; నేను, నాకు సంబంధించి నంఠ 

లబ oe . | 

వరకూ (ప్రత్యేక గౌరవాలన్నింటిసీ విసర్తించి మా దేశీయులకు బాసటగా నిలబడాలని 

జ ఖ్‌ 
భావిస్తున్నాను. ఎందువల్లనంటే మా దేశీయులు అనామకులని వారిని అమానుషంగా 
నత పఠరున దుం 

న్యూనత పరుస్తున్నారు. 


స్వరాజ్య సమరం 121 


పంజాబ్‌ విషాదగాధ .ాందీజీని భారత రాజకీయాలలో అ(గగామి చేసింది. లార్డు 
హంటర్‌ అధ్యకత।క్రింద [ప్రభుత్వం నియమించిన అధికార దరియాప్త్పు సంఘాన్ని 
కాం(గెసు బహిష్కరించింది. అదివరకటి మితవాద జాతీయులు అనేకమందికూడా 
యిప్పుడు గాంధీజీ బలగంతో చేరిపోయారు. 1919 లో జరిగిన అమృత్‌ సర్‌ 
కాం(గెసులో దేశప్రజల భావాలు (ప్రతిజించించాయి. షాంట్‌పోర్డు సంస్కరణలను 
తీరస్కరించాలని సి. ఆర్‌, దాస్‌ తెలియజేసారు, అయితే తిలక్‌ యిచ్చిపుచ్చుకునే 
సహకారం కావాలని అన్నారు. చివరకు రాజీకుడిరింది; అందువల్ల పూర్తి బాధ్యతా 
యుత మైన (ప్రభుత్వాన్ని త్వరలో ఏర్పాటుచేయడానికి సంస్కరణలకోసం కృషిచేయ 
డానికి కాంగ్రెసు అంగీకరించింది. అయితే సి. ఆర్‌. దాస్‌ తమ వైఖరిని స్పష్టం 
చేశారు. “ మా రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి కోడ్చడేట్టయి కే, (పతిబంధకానికి 
నేను వ్యతిరేకం కాదు ” అని ఆయన పేర్కొన్నారు. 


గాంధీజీ (క్రమేపీ కిలాఫత్‌ ఉద్యమంలోకి (ప్రవేశించారు. ఈ వేదికనుంచే ఆయన 
ప్రభుత్వంతో సహకరించబోమని ఆతర్వాత (ప్రకటించారు. దక్షిఫికాలో వున్నప్పటి 
నుంచీ హిందూ - ముస్లిం ఐక్యతవట్ల ఆయనకు (శ్రోద్ధవుంది. లకోషో ఒడంబడిక 
ఐక్యతకు సరియైన (ప్రాతిపదిక కాదని ఆయన తెలియజేశారు. అలీ సోదరులతో ఆయన 
సంబంధం పెట్టుకున్నారు. కిలాఫాత్‌ కావాలని వీరు కోరడం న్యాయమేనని ఆయన 
భావించారు. వీరిని అరెస్టు చేసినందుకు ఆకేపణ తెల్పారు. టర్కీ సాామాజ్యాన్ని 
విడగొట్టడ ౦వల్ల నర్పెయిల్స్‌ ఒప్పందం ఈ ఉద్యమం త్మీవతను ఎక్కువ చేసింది. 
మిగతాప్రాంతాలలో వాస్తవ అధికారాన్ని సుల్తాన్‌కు లేకుండా చేశారు. బ్రిటన్‌ తన 
టర్కిష్‌ విధానాన్ని మార్చుకునేటట్లు వొత్తిడి తేవాలని భారత ముస్తీంలు నిర్ణయించారు. 
మౌలానా ఆజాద్‌, హకీం అబ్‌ మల్‌ఖాన్‌, హజరత్‌ మొహాసీ నాయకత్వాన కిలాఫత్‌ 
సంఘమొకటి ఏర్పాటు చేశారు. గాంధీజీ దీనికి తోడ్చడ టానికి అంగీకి రించారు. 
ఆయనకు కిలాఫత్‌ ఉద్యమము అంతే “'హిందువులనూ, మహమ్మదీయులనూ సమైక్యం 
చేయడానికి ఒక అవకాశమనసీ మరో వందఏండ్ల వరకూ ఇటువంటి అవకాశం కలగక 
పోవచ్చుననీ భావించారు. హృదయ సమైక్యతే యిది, అని గాంధీజీ అతిసులభమైనదిగా 
భావించారు. ఆయన ''యంగ్‌ ఇండియాలో ” (వాస్తూ, “మహమ్మదీయుడు నా సోద 
రుడని అనుకున్నటయితే, అతడు కష్టాల్గొ వున్నపుడు సాధ్యమైన సహాయాన్ని 
చేయడం నావిధి, అయిేే అరడికష్టం న్యాయ మైనదిగా వుండాలి” అని, 

1919 నవంబరులో గాందీజీని కిలాఫతీ మహాసభ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. 
మిక దేశాల విజయ ఉత్సవాలలో పాల్గొనరాదని ఈ మహాసభ ముస్లింలను ఆదేశించింది. 


122 స్వాతంత్ర్య సమరం 


టర్కీకి న్యాయం చేకూర్చక పోయినట్టయి తే (బిటిష్‌ వారిని బహిష్యారిస్తామనీ, వారిలో 
సహకరించబోమనీ బెదిరించింది. కిలాఫత్‌ ఉద్యమాన్నీ, హిందూ ముస్లిం ఐక్యతనూ 
బలపరుస్తూ ఆజాద్‌ , అక్‌రమ్‌థాన్‌, ఫజుల్‌ హాక్‌, బెంగాల్‌లో పర్యటించారు. దేవ్‌ బండ్‌ 
స్కూల్‌ మౌలానాలు, లక్నో ఉలేమాలు, ఉత్తర భారతావనిలో యిదే మోస్తరుగా పర్య 
టించారు. అమృత్‌ సర్‌ కాం(గెసు, ముస్తింలీగ్‌ ఈ ఉద్యమానికి పూర్తి మద్దకుయిచ్చాయి. 
1920 [ప్రారంభంలో హిందూ-ముస్లిం సంయుక్త (పతినిధివర్షం వైస్‌రాయ్‌ని కలుసుకుంది. 
ఆశలు వదులుకోవలనిందిగా ఆయన నిర్మొహమాటంగా చెప్పి వేశారు. ఆతర్వాత ఒక 
(పతినిధివర్గం ఇంగ్లండుకు వెళ్ళింది. టర్కీఎని, పరాజయం పొందిన కైసృవ దేశాలకన్నా 
భిన్నంగా చూడజాలమని (ప్రధానమం(తి లాయడ్‌ జార్జి కచ్చితంగా చెప్పివేశారు. నెవ్‌రీస్‌ 
ఒప్పందం షరతులు మే నెల మధ్యలో వెల్లడయ్యాయి. టర్కీకి, కాన్‌స్టాంటినోపిల్‌ 
దక్కింది; అయితే పరిమాణంలోనూ, జనాభాలోనూ దాగా తగ్గిపోయింది. కిలాఫత్‌ 
సమస్య మీద సత్యాగ్రహ వుద్యమం (పారంభించాలని గాందీజీ ని స్తయించారు. ఈ 
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆగష్టు ఒకటో తేదీన me. 


ఇది జయప్రదం కావాలి అంటే, కాం(గైెసు అండ అత్యవసరం. కాంగెసుకు నచ్చ 
చెప్పడానికి గాంధీజీ ఎంతో (ప్రయత్నించారు. గాంధీజీ విజ్ఞప్హి మితవాదులనూ అకివాదు 
లనూ ఆక ర్లించింది; ఎందువల్లనంటే, మిఠవాదుల “లక్షీ మయిన ఉస nl లొపల 
స్వరాజ్యాన్ని, అతివాదుల లత్ష్యమయిన సహాయ నిరాకరణనూ, లివి సమైక్యం 
చేశారు. విప్లవ దౌర్భన్యవాదులు కూడా ఆయనకు ఒక అవకాశం యివ్వాలని భావించా 
గుజరాత్‌, బీహార్‌ కొం(గసు సంఘాలు, దీనిని యింతకుముందే ఆమోదించాయి. 


1920 ఆగష్టులో తిలక్‌ మరణంతో రంగంలో అతిముఖ్య విమర్శకుడు తొలగి 
పోయాడు. సి. ఆర్‌. దాస్‌కు కొన్ని స్వంత భావాలున్నాయి; అయినప్పటికీ త్యాగమూ, 
తెగింపు _పదర్శించాలన్న గాంధీజీ విజ్ఞప్తి ఈయన హృదయానికి హత్తుకుంది. 1920 

సెఫైంబరు శవ తేదీనుంచి 9వ తేదీ వరకు జరిగిన [పత్యేక కలకత్యా కాం(గ్రసు 
మంచి చెడుల గురించి క్షుణ్ణంగా చర్చించింది. శాసన సమితులను ఒహిష్కూరించాలని 
గాంధీజీ (ప్రతిపాదించినపుడు, దాస్‌, ఆయన్ను సవాలు చేశారు. “ఈ సంస్కరణలు 
బైటిష్‌ (ప్రభుత్వ బహుమతులు కావు. సంస్కరణలు (బిటిష్‌ (పభుత్వం చేతులనుంచి 
బలవంతంగా తీసుకున్నవి. స్వరాజ్యు సాధనకు సమితులు ఒక సాధనం కావాలని భావి 
స్తున్నాను. మీ చేతుల్లో వున్న ఈ ఆయుధాన్ని సంపూర్ణ స్వరాజ్య సాధనకు వుపయోగించా 
లని కోరుతున్నాను”. తోడ్పడటానికి కాక, ఇబ్బంది కలిగించడానికి సమితిలో చేరుతానని 
ఆయన చెప్పారు. ఇది లోపలినుంచే ఒక విధమయిస సహాయ నిరాకరణ. పాఠశాలల 


స్వరాజ్య సమరం 129 


బహిష్కరణకు లజ్‌ పతిరాయ్‌, వ్యతిరేకం. బిపిన్‌ చంద్రపాల్‌, జాగ్రత్తగా ఆయత్తం 
కావాలని సలహా యిచ్చారు. అయితే మోతీలాల్‌ నెహ్రూ గాంధీజీని బలపరిచారు. మరో 
రాజీ అమలు జరిగింది. పాఠశాలలనూ, కోర్టులనూ బహిష్కరించడం [క్రమేపీ అమలు 
జరగాలి. ఎన్నికల అభ్యర్దులు ఉపసంహరించుకోవాలి; ఓటర్లు ఓటు చేయడానికి నిరాక 
రించాలి. స్వరాజ్య సాధనే వీటి లక్ష్యం. తుడి నిర్ణయాన్ని నాగపూర్‌ కాంగెసు 
తీసుకో వాలి. 


కొత్త సంస్కరణల (క్రింద మొట్టమొదటి ఎన్నికలకు (ప్రచారం చేయకుండా 
కాం(గసును ఈ విధంగా అరికట్టడం జరిగింది. నాగపూర్‌ సమావేంలో యిది ఒక, 
జీవంలేని సమస్య అని, దాస్‌, భావించారు. జలియన్‌ వాలాబాగ్‌ సంఘటన సమయంలో 
పంజాబ్‌ గవర్నర్‌గా వుండిన ఓడయర్‌ను నిర్దోషియని విడిచిపెట్టడంవల్లా, పూర్తి 
బాధ్యతాయుత మైన (ప్రభుత్వం కావాలన్న కోరికను మన్నించడానికి (బిటిష్‌వారు నిరాక 
రించడం వల్లా, గాందీజీ కేసు మరింత పటిష్తమయింది. బెంగాలీ బృందం కూడా తమను 
బలపరచదని, దాన్‌, (౧హించాడు. మహమ్మదల్లీ ఒక రాజీ కుదిరాడు. దాస్‌, సహాయ 
నిరాకరణ తీర్మానాన్ని (ప్రతిపాదించారు; ఒక (పక్కా (ప్రభుత్వంతో స్వచ్చందంగా 
సంబంధం పెట్టుకో డాన్ని పూర్తిగా త్యజించడం మొదలు మరోప్రక్క పెన్నులు 
చఊలిం౦చడానికి నిరాకరించడం వరకూ మొతం కార్యక్రమాన్ని కాం_గెసు నిరయించిన 

ag అతి ల ణ 
సమయంలో అమలు జరపాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. సమితులనుంచి రాజీ 
నామా యివ్వడం, న్యాయవాద వృత్తిని త్యజించడం, విద్యను జాతీయం చేయడం, 
అర్థిక బహిష్కరణ, జాతీయ నేవలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడం, జాతీయ నిది 
ఒకటి యేర్చాటు చేయడం, హిందూ-ముస్లిమ్‌ సమైక్యత, ఈ కార్యక్రమంలో చర్యలుగా 
సూచించారు. మాలవ్యా, జిన్నా, స్వరాజ్య లక్ష్యాన్ని (ప్రతిఘటించారు. ఎందువల్లనంటే 
సా(మాజ్యంతో ఎదైనా సంబంధం వుంచుకునేది లేనిది స్పష్టం చేయలేదు. ఆయే 
ఆ తర్వాతి సంవత్సరంలో వీరత్వ చర్య తీసుకుంటామన్న గాంధీజీ వాగ్గానం నెగ్గింది. 
Mn 

రెండు ఓట్లు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా పడ్డాయి. 


నాగపూర్‌ సమావేశం, కాంగెసు సంస్థకు ఒక నూతన నియమావళిని యివ్వడం 
ద్వారా దాని స్వరూపాన్నే మార్చివేసింది. కాంగ్రెసు, సంఘటిత, క్రియాత్మక మైన 
రాజకీయ వ్యవస్థగా మారిపోయింది; కార్యవర్గంలో 15 మంది, అఖిల భారత సంఘంలో 
850 మంది వుండేవారు, రాష్ట్ర) సంఘాలు ఏర్పడ్డాయి, వీటి శాఖలు జిల్లాలు, పట్టణాలు, 
తాలూకాలు, (గ్రామాలలో ఏర్పడ్డాయి. కార్యవర్గం ఏక సంస్థగా సంవత్సరం సరన 
ఫనిచ సద్య కీని నిర్ణయాలు సామాన్యంగా ఏకగ్రీవంగా జరిగేవి. అతిముఖ్యమైన విష 


124 స్వాతం(త్య సమరం 


యాల గురించి ఎ.ఐ.సి.సి. చర్చ జరిపేది; కార్యవర్గం నిర్ణయాలను యిది సమీక్షీంచ 
వచ్చు; దీనికి కార్యవర్గ నిర్ణయాలను మార్చే అధికారాలుండేవి. రాష్ట్ర) సంఘాలను భాష 
(ప్రాతిపదిక మీద పునర్‌వ్యవస్తీకరించారు; (పలి ప్రాంతానికి, అంకే (పదేష్‌కూ ఒకటి 
చొప్పున వుండేది. (ప్రతి (గ్రామానికి ఐదుగురు లేక అంతకన్న ఎక్కువమంది 
కాం_గ్రైసు సభ్యులు గల యూనిట్‌ వుండేది. వీటిపైన సర్కిల్‌ యూనిట్‌లు తాలూకా 
యూనిట్‌లు, జిల్లా యూనిట్‌లు, వుండేవి. కాం[గెసు వార్షిక సమావేశానికి [ పతినిధు 
లను, (ప్రతి 50 వేల మందికి ఒక సభ్యుని చొప్పున ఎన్నుకునేవారు. దీనివల్ల కాం్యగెసు 
(ప్రాకినిధ్య వ్యవస్త ఆయింది. సంవత్సరానికి 4 అణాలు మాత్రమే చందా కాబట్టి దీని 
సభ్యుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇదికూడా నిర్బంధం కాదు. కాంటనెసు 
లక్ష్యాన్ని ఆమోదించి, దాని సూతాలకు కెట్లుబడి వున్నట్టయి కే, సభ్యత్వానికి అర్హ త 
పొందవచ్చు. దీనివల్ల పార్టీ, ౪ అనేక కోట్ల మంది పేద భారతీయులకు అందుడా గాటులోకి 
వచ్చింది. సభ్యత్వ వయోపరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించడంతో + దీనిలో యువకుల 
సంఖ్య కూడా ఎక్కువయింది. కాం[గెసులో చేరిన ముస్తింలు, మహిళల సంఖ్య బాగా 
ఎక్కు-వయింది* 1928 నాటికి [గామాలలో సభ్యుల సంఖ్య పట్టణ (పాంతాల సంఖ్యకు 
రెట్టింపు అయింది. పార్టీ సాంఘిక స్వరూపంలో మాత్రమే కాక, దాని దృక్పధం, 
విధానాలలో పూర్తి మార్చు వచ్చింది. సభ్యత్వం యిహ ఎంతమా(త్రము సృబ్బంగా వుండే 
చర్యగా కాక చైతన్యవంత మైన బాధ్యతగల  చర్యవంటి దయింది; త్యాగాలు చేయాలని 
కోరడం జరిగింది. రాజకీయ సాంఘి కీకరణకు కాం(గెసు, ఒక సాధనమయింది. 
నిర్మాణాత్మక మైన ఖాదీ, అస్పృశ్యత నివారణ,మద్యపాన నిషేధం, జాతీయ విద్య వంటి 
కృషికి పూనుకుంది. హిందీ, యితర భారతీయ భాషలను ఉపయోగించడం వల్ల విద్యా 
వంతులకూ, సామాన్య _ుజాసీకానికీ మధ్య అడ్డంకి తొలగిపోయింది. తిలక్‌ స్వరాజ్‌ 
నిధి ఒకటి (ప్రారంభించారు. ఆరునెలల్లోగా కోటి రూపాయలకు పైగా వసూలయ్యాయి 
దీనివల్ల సంస్థ ఆర్థికంగా పటిష్టమయింది. ఈ విధంగా పామరజనం అండతో గాంధీజీ 
నాయకత్వం కింద సాషమాజ్యవాదులతో వోరాటాసికి నిశ్చయించిన లౌకిక పార్తీవ్యవస్ట 
ఒక కొత్త ఆయుధంగా తయారయింది. 


కాంగెసు అభ్యర్థులందరూ ఎన్నిక లనుంచి ఉపసంహరించుకోవడ ౦వల్ల కోర్టులనూ, 
విద్యాసంస్థ లనూ, విదేశ వస్త, మద్యం దుకాణాలనూ బహిషగ్థారించారు. “విద్య, ఆ-:వచ్చు 
అయితే స్వరాజ్‌ ఆగవచాలదు” అన్నారుదాస్‌ . అనేకమంది విద్యార్థులు పాఠశాలలు, కళా 
శాలలు వదిలి ష్‌ ఉపాధ్యాయులు అనేకమంది రాజీనామా యిచ్చారు. జమియ మిలియ 
ఇస్తామియ. కా , బీహార్‌, గుజరాత్‌ విద్యాపీఠాల వంటి జాతీయ కళాశాలలు ఏర్పాట 


స్వరాజ్య సమరం 126 


య్యాయి. ఆచార్య నరేం[ద్ర దేవ్‌, రాజేంద (ప్రసాద్‌, డాక్టర్‌ జాకీర్‌ హున్చేన్‌, 
సుభాస్‌ చందదోస్‌ ఈ జాతీయ విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పని చేశారు. 
1921 సెపైంబరు 80 తేదీకల్లా విదేశవస్త్ర పూర్తి బహిష్కరణను సాధించవలసివుంది. 
శతాబ్దం మొదటి దశాబ్దంలో స్వదేశీ ఉద్యమం రోజుల్లో మోస్తరుగా, పికెటింగ్‌, బహి 
రంగంగా వస్తా9లను ళగులబెట్టడం ద్వారా దీనిని సాధించాలి. విద్యార్థులను జాతీయ 
వలంటీర్లుగా తయారు చేశారు. జాతీయ భావాన్ని పటిష్టం చేయడానికి వీరు _పచారం 
జరిపారు, విరాళాలసు వసూలు చేళారు,- సహకరించేవారికి వ్యతిరేకంగా (ప్రదర్శనలు 
జరిపారు, వివాదాల తీర్చు న్యాయస్థానాలను నడిపారు, విదేశవస్తువులను అమ్మే దుకాణాల 
ముందు పికెటింగ్‌ జరిపారు. 


దేశమంతటా, ఇంతకి ముందెన్నడు లేని ఉత్సాహం వెల్లి విరిసింది; క్రై ఈరంతుల 


ప్ర 


ర్కు (కింది తరగితులవారు, పురుషులు, మహళలు, హిందూవులు, యుసింలు, 


నాఠనులు, అధునాతనులు, రేడికల్స్‌ అందరూ పాల్గొన్నారు. మహిళలు ఘోషా వదరి 


ఇ 


పైట అనేకమంది సమరంలో చేరాడు; తమ ఆభరణాలను కిలక్‌ నిధికి ఇచ్చారు; సంతో 


ల్లీ 


షంగా జైలుకు వెళ్ళారు. 

ముస్లీంలు నెన్యంలో చేరకూడదని క్‌లాఫత్‌ సంఖుం ఆదేశించింది. జంట సథ 
అం సోదరులను ఆరెస్డు చేశారు. భారతీయుఐవ్వరూ (ప్రభుత్వంలో ఏపనుల్లోనూ చే 
కాడిదని కాం(గసు అందరినీ కోరింది. ఉద్యమం ల్మీవత ఎక్కువ కావడంతో ఉపాధి 
లేని కార్మి కులు, ఫ్యాక్టరీ కార్మికులు, పట్టణంలోని "పేదలు, ఉద్యమంలో చేరారు. 
పారిశ్రామిక కేంద్రాలలో మాత్రమే కాక, అస్సాంలోని కేయాకు లోటల్లో కూడా పెద్ద 


సమ్మెలు జరిగాయి. 


(గామసీమలు, నూతన ఉత్సాహ ఉచ్వేగాలరో ఉదికిపోయాయి. పన్నులు చెల్లించ 

న్‌ తా గా 
డానికి నిరాకరించాలన్న కాం(గసు ఆదేశం పీడిత కర్షకుల హృదయాలను చూర 
గొన్నది. మేదినీపూరు కర్షకులు యూనియన్‌ బోర్డు పన్నులను చెల్లించడానికి నిరాక 


రించారు; బెంగాల్‌లో మొద్ద మొదటి సారిగా కర్షకుల యూని యన్లు ప్రారంభమయ్యా యి, 
గుంటూరుకుచెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వాన జరిగిన అలజడి, అందరికి 
విప్పు కలిగించింది. మునిసిపల్‌ పన్నులను ఒల్లించాలన్న ఉర్తర్వులను ధిక్కరించి 
చిరాల (ప్రజలందరూ నూతన పట్టణాన్ని నిర్మించుకోవడానికి తరలి వెళ్ళారు. బెజవాడలో 
(ప్రత్యామ్నాయ సమితి నొకదాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద నాదిపాడు (గ్రామీణ అధికారు 
లందరూ రాజీనామా యిచ్చారు; $95 శాతం నుంది పన్నులు చెలించడానికి నిరాక 
రించారు. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలో పన్నులు చెల్తించకూడదని నిక 
a ౧ ౧ ణి 


126 స్వాతంత్ర్య సమరం 


యించారు. పల్నాడులో పచ్చిక బీళ్ళ రుసుము చెల్లించడానికి నిరాకరించారు. ఆం(ధ్ర 
(ప్రదేశ్‌ కాం[గెసు సంఘం ఈ చర్యల నన్నింటినీ బలపరిచింది. అహమ్మదాబాదు 
కాం(గసు సంఘం, ఖాదీ, అహింస, హిందూ - ముస్లిం ఐక్యతవంటి షరతులను 
పాటించినట్టయితే ఉద్యమాన్ని కొనసాగించడానికి అధికార మిచ్చింది. రైతుల సంత 
కాలు నేకరించాలన్న గాంధిజీ షరతును గుంటూరు పాటించింది. ఉత్తర (పదేశ్‌లో 
రాయ్‌బెరిలీ, ఫయిజాబాద్‌ కౌలుదార్లు చట్ట వ్యతిరేకమయిన నెస్సు చెల్లించడానికి నిరాక 
రించారు. వీరికి, జమీందార్లకూ, పోలీసులకూ మధ్య ఘర్షణ జరిగింది. న్యాయస్థానాలను 
నెలకొల్పి, అరెస్టయిన వారిని విడిపించడానికి (ప్రయత్నాలు జరిగాయి. సరిగ్గా యిదే 
సమయంలో జాతీయ రాజకీయాలలో (ప్రవేశించిన జవహర్‌లాల్‌ నెహూపై ఈ సంఘ 
టనలు ఎంతో ప్రభావాన్ని కలిగించాయి. కొన్ని ముఖ్య బొగ్గు గనులలో సమ్మెలు 
జరిగాయి. బీహార్‌లో చోటానాగపూర్‌ ఆదివాసుల తానాభగత్‌ ఉద్యమం, చౌకీదారీ 
పన్నులనూ అద్దెలనూ చెల్లించమని బెదిరించింది. ఒరిస్సాలో కనికరాజ్‌ కౌలుదార్లు 
ఆబ్‌ వాబ్‌లు చెల్లించడానికీ నిరాకరించారు. పంజాబ్‌లో అకాలీ ఉద్యమం గురుద్వారాల 
నిర్వహణలో లంచగొండితనాన్ని నిర్మూలించడానికి (ప్రయత్నించింది. పవిత్ర దేవాల 
యాల కంటోలు సాధించడం, రాజకీయ స్వాతంత్ర్య సాధనలో మొదటి అడుగుగా 
భావించారు... మలబార్‌ లో మావ్పిళ్లాలు, స్థానిక జమీందార్లకూ, వడ్డీ వ్యాపారులకూ 
వ్యతిరేకంగా ఒక ఉద్యమం ప్రారంభించారు. అయితే దురదృష్ట వశాత్తు దీనికి మత 
స్వరూప మివ్వడం జరిగింది. భారతదేశపు (గామసీమల్లో అపారమైన నిగూఢ శకి 
వుందనీ దీనిని సరిగా సద్వినియోగానికి శెచ్చినట్టయితే శక్తివంతమైన రాజ్‌ని పడ 
గొట్టవచ్చుననీ, నిజానికి వీరు, హఠాత్తుగా (గ్రహించారు. బ్రిటిష్‌ వస్తాన్ని కొనడం 
పడిపోవడం వల్లగానీ, మద్యం అమ్మకాలు పడిపోవడంవల్లగానీ (ప్రభుత్వం ఎంత 
మాత్రమూ ఆదుర్దా చెందలేదు. కాని, భారతదేశం అన్ని ప్రాంతాలలోనూ సామాన్య 
(ప్రజానీకం చైతన్యవంతం కావడం వారికి నిజంగా ఆదుర్దా కలిగించింది. 


(విన్సు ఆఫ్‌ వేల్పు పర్యటనను బహిషగారించడంలో, ఈ ఉద్యమం (బహ్మాండ మైన 
విజయాన్ని సాధించింది. బొంబాయిలో హర్తాళ్‌ జరిగింది; సమ్ముదతీరంలో ఏర్పాటు 
చేనిన సమావేశంలో గాంధీజీ, విదేశ వస్తాాలను తగుల బెట్టారు. అయితే గుంపు 
రెచ్చిపోయి యువరాజుపట్ల విధేయత (ప్రదర్శించిన యూరొపియన్లు _ పార్మీలమీద దాడి 
జరిపారు. పోలీసులు కాల్పులు జరిపారు ; కొట్లాటలు జరిగాయి ; వీటిలో 58 మంది 
మరణించారు. కలకత్తా అంతటా పూర్తి హర్తాళ్‌ జరిగింది : అయితే పోలీసులకూ, 
కిలాఫత్‌ ఉద్యమంవారికీ కొట్లాటలు జరిగాయి. 


స్వరాజ్య సమరం 127 


(ప్రభుత్వం కఠినమైన దమన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కాంగెసునీ, 
కిలాఫత్‌ వాలంటీర్‌ సంస్థలనూ చట్టవిరుద్ధమైన సంస్టలుగా (ప్రకటించారు. బహిరంగ 
సమావేశాలనూ, ఊరేగింపులనూ నిషేధించారు. వాక్‌ స్వాతంథత్యానికీ, సమావేశ 
స్వాతం|త్రానికీ యిది సవాలు వంటిది ; ఇవి లేకుండా ఏ రాజకీయ ఉద్యమము కొన 
సాగ జాలదు. దాస్‌ ఈ సవాలును ఎదుర్కొని, ఉత్తర్వులను ధిక్కరించాలని 
నిర్ణయించారు. నా చేతులకు బేడీలు పడినట్టుగా భావిస్తున్నాను ; నా శరీరంమీద 
ఇనుపగొలుసులు థారంగా వున్నాయి. యావద్‌ భారతదేశము ఒక పెద్ద జైలువంటిది ; 
నన్ను జైలులో వుంచినా వదిలినా ఒకటే ; నేను మరణించినా, సజీవంగావున్నా 
ఫరవాలేదు ” అని ఆయన అన్నారు. ఆయన భార్యనూ, కుమారుణ్ణీ అరెసుచేసిన 
తర్వాత వేలాదిమంది వాలంటీర్లుగా చేరడం మొదలు పెట్టారు. కలకతా జైళ్ళు కిటకిట 
లాడిపోయాయి. జైళ్ళు “ పవ్నిత యాశాస్తలాలుగా మారిపోయాయి. ” పోరీసులు, 
వాలంటీర్ల మీద యిష్టం వచ్చినట్టు దాడిజరిపి, వారిని కొట్టడం మొదలుపెట్టారు. మూక 
ఉమ్మడి అరెస్టులకు ఉత్తర్వు లిచ్చారు. ఆతర్వాతి కొద్దినెలల్లో దాదావు 80 వేలమంది 
జాతీయవాదులను, జైళ్ళలో పెట్టారు. దాన్‌, స్వయంగా అరెస్టు అయ్యారు; మోతీలాల్‌ 
న్మెహూ, లక్‌ పతిరాయ్‌, గోపబంధుదాస్‌ జై ళృ్ళకు వెళ్ళారు. 


1921 అంతానికి ల్లా గాంధీజీ మినహా తతిమ్మా ముఖ్య నాయకులందరూ జెళ్ళకు 
వెళ్ళారు. (ప్రతిరాష్ట్రము కొన్నిషరతులమీద శాసనోల్లంఘన (ప్రారంభించడానికి, కార్య 
వర్గం అనుమతి యిచ్చింది. అయితే మాప్పిళ్లొ తిరుగుబాటు, బొంచాయి కొట్లాటలు, 
గాంధీజీని కలవర పెట్టాయి. '' త్వరగా అయినా మెల్లిగా ” ముందుకు వెళ్ళాలని ఆయన 
భావించారు. ఉద్యమాన్ని నగరాలనుంచి (గామాలకు మార్చాలని ఆయన నిర్ణయించారు. 
నగరాలలో ఆహింస,విఫలమయింది, అహమ్మదాబాదు కాంగెసు, వ్యక్తిగత, లేక మూక 
ఉమ్మడి శాసన్నో ల్లంఘనకు అనుమతి యిచ్చింది. గాంధీజీ తమ (ప్రఖ్యాత అంతిమ తాఖీదును, 
వైస్‌రాయ్‌కి 1822 ఫిబవరి ఒకటో తేదీన విడుదల చేశారు. “(ప్రాథమిక హక్కులయిన 
వాక్‌ స్వాతంత్ర్యము, సమావేశ న్వేచ్చ, పత్రికా స్వాతం(త్యంతో సహా తమ కోర్కె_లు 
అమలు జరిగేటట్లు చేయడానికి కొన్ని అహింసా పద్ధతులు అవలంబించడం మినహా 
దేశానికి యిప్పుడు గత్యంతరం లేదు ” అని పేర్కొన్నారు. దీనిని గాంధీజీ గుజరాత్‌ 
లోని ఒక తాలూకా అయిన బార్లోలీలో _ప్రయోగించ తల పెట్టారు. 


ఇది _పారంభంకాక పూర్వమే విఫలమయింది. బార్జోలీలో మూక ఉమ్మడిగా 
శాసన్నోల్లంఘన (ప్రారంభంకాక పూర్వమే ఉత్తర (ప్రదేష్‌లో చేరీచేడాలో మూక 
దౌర్ధన్యం జరిగింది. పోలీసులు బుద్ధిపూర్వకంగా జరిపిన కాల్పులకు సమాధానంగా, 


128 స్వాతంత్ర్య సమరం 


కొంతమంది కర్షకులు ఒక పోలీసు ఠాణాకు నిప్పంటించారు ; ఇరవై యిద్దరు పోలీసులు 
మరణించారు. కార్యవర్గాన్ని జరూరుగా బార్లోలికి పిలిపించారు; గాంధీజీ పూనికమీద 
వీరు శాసన్నోల్లంఘనను విరమించారు ; నిర్మాణాత్మక కార్యిక్రమానికి పూనుకున్నారు 

బార్లోలి నిర్ణయం అనేకమంది జాతీయ నాయకులకు విభ్రాంతి కలిగించింది. సుభాష్‌ 
దీనిని “జాతీయ అవాంతరమని ” వర్ణించారు. జవహర్‌లాల్‌ నహూ తమ ఆత్మకథలో 
ఈ నిర్భయం పట్ల “తమ ఆశ్చర్యాన్ని - దిగ్భాంతిని" వ్యక పరిచారు, ఎమ్‌ ఎన్‌. రాయ, 
పామరజనం కన్నా, నాయకత్వం. ఒలహీనమయినట్టుగా భావించారు. పామరజనం 
రాజకీయ చొరవను అణచివేశారనీ, వారిని కఠినమైన పైతరగతి అదుప్పుకింద వుందారని, 
గాంధీజీపై ఆరోపించారు. 

ఈ నిర్ణయాన్ని తమ అనుచరులకు విశదం చేయడానికి గాంధిబీ ఎం 
కావలసివచ్చింది. “దీనిని గనుక తాత్కాలికంగా నిళల్చివేయకున్నట్టయి శే, మనం అహింసా 
త్మక మైనది కాక, ముఖ్యంగా హింసాత్మక సమరానికి నాయకత్వం వహించి వుండేవార 
మని” ఆయన, నెహూకు హోమీ యిచ్చారు. "యిలా ఉపసంహరించుకోవడం వల్ల 
మన వాదానికి అండ ఎక్కువవుకుంది. మనం మళ్ళీ మస స్థానానికి చేరుకున్నాం.” 
తమకు సంబందించినంతవరకూ, వార్జొాలాయికీ ముందు మూకదౌరనాంల గురించి కావలని 


జ ౬ 
నన్ని ఉదాహరణలను ఆయన చూపించగిలరు. వీటిని అనేంసాల్లు వాయిదా వేయడం 
టి 
ల 


తొ సతమతం 


మూలంగా, సత్యాగ్రహం అన్న సవిత్ర సూత్రాన్ని బరి 
జాలమని ఆయన హేవ్చరించారు. సాయుధులయిన ఒక దేశానికి వుకిరేకంగా నిరాయుధ 
సమరానికి నాయకత్వం వహిస్తున్నామని ఆయనకు తెలుసు; దౌర్దన | 
చేసినట్టయి తే ఎవరు విజయం సాధిస్తారో కూడా గాంధీజీకి తెలుసు. 


వెనుకకు వెడుతూవున్న అల 


కాలిఫ్‌కి అనుకూలంగా 'నెవ్‌రీస్‌ ఒడంబడికను సవరించడం ద్వారా, కాం(గసుకూ, 
కిలాఫత్‌ ఉద్యమం వారికీ మధ్య చీలిక తేవడానికి లార్డు రీడింగ్‌ యింతకాలము 
(ప్రయత్నిస్తూ వచ్చారు. ఉద్యమం క్షీణించడం (ప్రారంభమయ్యే వరకూ గాంధీజీని 
అరెస్టు చేయడం ఆయన, వాయిదా వేశాడు. ఆయన దృష్టిలో దార్లోలి తీర్మానం, 
“స్పష్టంగా నిర్వచించిన అర్థమయ్యే లక్ష్యాలేవీ ఈ సంస్థకు లేకుండా చేసింది. ఆ కణం 
నుంచీ, క్షీణించిపోవడమూ, ఛిన్నాభిన్నమయిపహోవడమూ ఆరంభించింది, : ఉత్సాహం 
నశించింది, పారీలో నిరాశ, నిరుత్సాహము (పబలాయి”. 1022 మార్చి పదో రేడీన 


స్వరాజ్య సమరం 129 


గాంధీజీని అరెస్టు చేశాడ. (ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధేయతను పురికొల్చుతున్నారని 
ఆయనమీద ఆరోపించారు. 

గాంధీజీ విచారణ చారిత్రాత్మక మయింది. తమపై ఆరోపించబడిన నిందలు నిజమని 
ఒప్పుకుంటూనే ఆయన తమ చర్యలకు చెస్పిన సంజాయిషీయే దీనికి కారణం. తాము చేసిన 
(ప్రకటనలో గాంధీజీ (బిటిష్‌ వారిని విధేయతతో బలపరిచి వారిని (ప్రశంశించిన తాను 
భారతదేశంలో (బిటిష్‌ పాలనకు వ్యతిరేకమయి, సమాధాన పడని విమర్శకుడిగా తయారు. 
కావడానికి కారణాలేమిటో విశదం చేశారు. 


“బ్రిటిష్‌ సంబంధంవల్ల భారతదేశం రాజకీయంగా, ఆర్థికంగా యింతకిముందెన్నడు 
లేనంత విషాద న్తితికి దిగజారిపోయిందన్న అభిప్రాయానికి రావలసివచ్చింది. ఎటువంటి 
దురాక్రమణనయినా (ప్రతీఘటించే శక్తి నిరాయుధమయిన భారతదేశానికి లేదు. భారత 
దేశం ఎంత పేద దయిపోయిందం పే &ొమాలను ఎదుర్కొనే శక్తి దానికి లేదు. సగం 
ఆకలితో అలమటిస్తూ వున్న భారత సామాన్య (ప్రజానీకం గ్రమేపీ సిర్టివులవుతున్నార ని 
సెట్టణవాసులు _ తెలుసుకోవడంలేదు. విదేశ స్వ్యపయోజనకారుడికి పనిచేయడంవల్ల, 
తమకు లభించే దళారి డబ్బు మూలంగా నీచమయిన సుఖాలను అనుభవిస్తున్నామన్‌, 
పామర జనాన్ని పీల్చి పిస్పిచేసి దళారి డబ్బునూ, లాభాలనూ గోడిస్తున్నామనీ, వారికి 
తెలియడంలేదు. (బ్రిటిష్‌ భారతదేశంలో చట్టప్రకారం ఏర్పడిన (ప్రభుత్వం సామాన్య 
(ప్రజానీకాన్ని పీడించుకు తింటోందని, వారు (గ్రహించడంలేదు. అనేక (గామాలలో 
మన కండ్లకు కనుపించే అని పంజరాల ద్వారా తేటతెల్లమవుతున్న బుజువును, కట్టు 
కథలద్వారా కానీ, సంఖ్యా వివరాలను తారుమాడు చేయడింద్వారా కాన్‌ ఎవరు సమర్థించ 
జాంరు. నా అభిప్రాయంలో చట్టం అమలును, తెలిసో తెలియకో, విదేశ స్వయోజన 
కారుడి కోసం, కిలుషితం చేశారు. దేశ పాలనలో, ఇంగ్లీషువారు, వారి భారతీయ 
సహచరులు, నేను వర్ణించడానికి (ప్రయత్నించిన నేరాన్ని చేస్తూవున్నారని తెలుసుకో 
పోవడం అత్యంత దురదృష్టకరం. (ప్రపంచంలో అత్యుత్తమమయిన పాలనాపద్దతిని 
అమలు జరుపుతున్నామనీ, భారతదేశం, మెల్లిగా అయినా, నిలకడగా పురోభివృద్ధి 
చెందులోందనీ అనేక మంది ఇంగ్లీషువారూ , భారతీయ అధికారులూ హృదయపూర్వకంగా 
విశ్వసించడం నాకు తృప్తి కలిగిన్తోంది. ఒకపక్క పటిష్టవంత మైన దౌర్జన్యం, బల 
(ప్రదర్శన, మరోప్రక్క పగతీర్చుకునే శక్తి లేక ఆత్మరక్షణ శకి, లేకపోవడం, 
ప్రజలను నిరుపేదలను చేసి, అనుకరించే అలవాటును వారిలో కలిగించింది” 

చెడుతో సహాయనిరాకరణ, మంచితో సహకారం ఒక విధి వంటిదని తాము విశ్వ 
సిస్తూ ఖున్నామని, ఆయన విశదం చేశారు. “నాకు, కోర్పువారు పెద్ద శిక్ష విధించవచ్చు. 


180 స్వాతం(త్య నమరం 


ఎందువల్లనంటే చట్టప్రకారం (ప్రత్యక్ష నేరమనుకునేది, నాకు పౌరుడి విద్యుక్త ధర్మంగా 
కనుపిస్తోంది' అని ఆయన కోరును అడిగారు. 

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి (బూం పీల్లు, “కోట్లాది మంది మీ దేశ 
(ప్రజల దృష్టిలో మీరు గొప్ప దేశభక్తులనడం యదార్ధం. అయితే న్యాయానికి లోబడిన 
వ్యక్తి, చటాన్ని వ్యతిరేకించామని స్వయంగా ఒప్పుకున్నాడు. అంటూ ఆయన గాంధీజీకి 
ఆరు సంవత్సరాల జైలు శిక్షే విధించాడు. ఇదే మోస్తరు శిక్షను, 1908 లో లోకమాన్య 
తిలక్‌కు విధించారు. 

నాయకులలో చాలమండి జైలులో వుండటం వల్ల మొట్టమొదటి సహాయనిరాకరణం 
పామరజనం శాసన్నోల్లంఘన (ప్రారంభం కాక పూర్వమే అంతమయింది. ఆ తర్వాత 
త్వరలోనే కిలాఫత్‌ సమస్యకు కూడా ప్రాధాన్యం తగ్గిపోయింది. టర్కీలో 1922 
నవంబరులో ముస్తఫా కమల్‌పాషా, అధికారంలోకి వచ్చాడు. సుల్తాన్‌ళు ఎటువంటి 
రాజకీయ అధికొరాలు లేకుండా చేశారు. టర్కీ-ని ఆధునికం చేసీ లౌకిక రాజ్యంగా చేయ 
డానికి కమల్‌ పాషా, పూనుకున్నాడు. కాలిఫేను, రద్దు చేశారు. 

కిలాఫత్‌ ఉద్యమం గురించి, జాతీయ ఉద్యమాన్ని దీనితో లంకే పెట్టడానికి గాంధీజీ 
యితర కాం(గెసు నాయకులూ (ప్రయత్నించిన విధానం గురించీ, భిన్నాభిపాయాలకు 
తావుంది. రాజకీయ ఉద్యమంలోకి, కొంతకాలం పాపే అయినా మతభావాలను (పవేశ 
పెట్టడం వల్ల, ఇది వెనుకంజవేనే చర్యగా వుందనీ ఇది, హిందూ - ముస్లిం ఐక్యతను 
సాధించలేదనీ కొంతమంది భావించారు. ఈ కారణాలవల్ల కొంతమంది కిలాఫత్‌ ఉద్యమం 
పొరపాటయినదని వాదించారు. మరికొంతమంది, ముస్తింల సమస్యలతో జాతీయ నాయకు 
లకు సంబంధం వుందని ముస్తింలక నమ్మకం కలిగించడానికి ఈ ఉద్యమం, జాతీయ 
నాయకులకు ఒక అవకాశమిచ్చిందని భావించారు. దీనికి అనుగుణంగా ఈ అవకాశాన్ని 
వినియోగించుకోవడం సరైన చర్య ఆని వీరు అభిప్రాయపడ్డారు. 

మొత్తంమీద చెప్పాలంటే, కిలాఫత్‌ ఉద్యమం, పట్టణ ముస్లింలను జాతీయ 
ఉద్యదుంలోకి తెచ్చింది. ఆ కాలంలో అన్ని వర్గాల (పజలలోనూ ఉత్సాహము, బాధ్యత 
వ్యక్తం కావడానికి, యీ ఉద్యమమే ముఖ్య కారణం. జాతీయ ఉద్యమం, (పజులలో 
ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన సమస్య కోసం పోరాడటంలో సూ(త్రరీత్యా 
త ప్పెదీ లేదనటం కూడా వాస్తవమే. జాతీయ _ కిలాఫర్‌ ఉద్యమాలు రెండింటిలోనూ 
సా(మాజ్యవాద వ్యతిరేక భావం (ప్రధానంగా వుంది. యావద్దెశం రాజకీయ, ఆర్థిక 
(ప్రయోజనాలను (ప్రోత్సహించడానికి సా_మాజ్యవాదంతో ఉమ్మడి సమరం జరపాలన్న 
ఈ ఉమ్మడి భావాన్ని" ఉపయోగించినట్టయి తే, అందులో పొరపాటు ఏదీ లేదు. టర్కీలో 


స్వరాజ్య సమరం 131 


లౌకిక, సామ్రాజ్యవాద వ్యతిరేక (ప్రభుత్వం అమలులోకి రావడాన్ని జాతీయ నాయకులు 
హర్షి ంచినప్పటికీ, దేశంలో దమన చర్యలూ, టర్కీలో పరిణామాలు, రెండు ఏకమయి, 
ఈ తుది లక్షల సాధనలో ఈ ఉద్యమం విజయవంతం కాకుండా చేశాయి. 


మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమం పూర్తిగా విఫలమయిందని భావించడం 
కూడా పొరపాటు అవుతుంది. ఆర్థిక సమస్యల గురించి పామరజనంలో చైతన్యం కలిగించ 
డానికీ, సా(మాజ్యవాదమనే రాజకీయ సమస్యను గుర్తించడానికీ, యిది దోహదమయింది. 
ఆధునిక భావాలు లేని (గామీణులు కూడా తమ సమస్యలను తీర్చడానికి స్వరాజ్‌ ఒక్క పే 
శరణ్యమని భావించారు. జాతీయ సమరంలో పాల్లొనడంలో కొత్త స్వేచ్చ లభించినట్టుగా 
వీరు భావించారు. రాజ్‌ అంకే భయం పోయింది. సామాన్య (పజలు, పురుషులు, 
మహిళలు, ధనికులు, పేదలు, (ప్రభుత్వాన్ని ధికగారించడంలో కష్టాలనూ, శిక్షలనూ 
భీరించే శక్రినీ, సుముఖతనూ దర్శించారు. అస్పృస్యత మద్యపానం వంటి సాంఘిక 
చెడుగులను గుర్తించడం ఎక్కువైంది. వాదీకి (ప్రాధాన్యమివ్వడం, (గ్రామీణ అవసరాల 
వాస్తవికతను గుర్తించినట్టయింది. విదేశ పరిపాలకులనూ (పభుత్వాన్నీ ధికగారించే 
(యత్నంలో గడించిన అనుభవం వల్ల, వీరిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగొరవమన్న 
కొత్త భావాలు ఉదయించాయి; తిరోముహమన్న తలవంపు తుడిచి పెట్టుకు బోయింది. 
సత్యా(గ(హ శక్తి డీనిలోనే వుందని గాంధీజీకి తెలుసు. ఇది విఫలమయినా పెద్దగా 
పోయిందేదీ లేదు; ఎందువల్లనంటే యిది తాత్కాలిక మయినది. గాంధీజీ స్వయంగా 
యిలా విశదం చేశారు. “1920 లో (పారంభమయిన పోరాటం, చివరి వరకు జరిగే 
హోరాటం; అది ఒకి నెల పట్టినా, ఒక సంవత్సరం పెట్టినా లేక అనేక నెలలు అనేక 


సంవత్సరాలు పటినా సః 
యలు 


స్వరాజ్య వాదులు 


(ప్రజానీకం శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరిమించినపుడు, అందరిలోనూ నిరాశ 
బయలుదేరింది; దీనివల్ల జాతీయవాద సమరంలో ఉత్సాహం హఠాత్తుగా తిగ్గి 
పోయింది. అనేకమంది నిస్పృహ చెందారు; సత్యాగ్రహ సామర్హ్యం గురించి (ప్రశ్నలు 
అడగడం మొదలు పెట్టారు. కోట్లాదిమంది (ప్రజలను అహింసాతత్వంలో శిక్షణ 
యివ్వడం సాధ్యమా ? ఇది సాధ్యమైనప్పటికీ, యిది ఎంత కాలం పడుతుంది ? 
అనేకమంది నాయకులు జైలులో వుండటంవల్ల, సభ్యులలో క్రమశిక్షణ క్షీణించింది. 


182 స్వాతం (త్య సమరం 


సరిగ్గా ఈ ఘట్టంలో ని. ఆర్‌. దాన్‌, మోతిలాల్‌ నెహ్రూ నూతన మార్గాన్ని 
చూపించారు. సార్వత్రిక (ప్రజా శాసన్నోల్లంఘన ఉద్యమాన్ని (ప్రారంభించటానికి 
దేశం యింకా సిద్దంగా లేదని శాసన్నోల్లంఘన దరియాప్తు సంఘం నివేదించినపుడూ, 
నిర్మాణాత్మక కార్యక్రమాన్ని కొంతమంది మా(త్రమే బలపరిచినపుడు, శాసన సభలను 
బహిష్యారించడానికి బదులు, సహాయ నిరాకరణను, సమితులలో అమలు జరపాలని 
నీ. ఆర్‌. దాస్‌, మోతిలాల్‌ నెహ్రూ సూచించారు. సంస్కరణలు అమలు జరగకుండా 
చూడటానికి సమితులలో (ప్రవేశించాలని, వీరు సూచించారు. కొంతమంది కాంగెసు 
వ్యక్తులు దీనిని బలపరిచారు. అయితే రాజగోపాలాచారి, రాజేం్యద(పసాద్‌, వల్లభాయి 
పపేల్‌వంటి సనాతన గాంధేయులు బహిష్క_రణను అమలు జరుపుతూ వుండాలని 
అన్నారు. ఈ రెండు పకెలనూ మార్పులను బలపరిచేవారు, మార్పులను వ్యతిరేకించే 
వారు. అని పిలిచేవారు. 1822 డినెంబరులో గయలో జరిగిన కాం(గాసులో ఈ సమస్య 
(పస్తావనకు వచ్చింది. అధ్యక్షులు సి. ఆర్‌. దాస్‌ సమితుల్లో (ప్రవేశించాలని గట్టిగా 
వాదించినప్పటికీ, రాజాజీ వర్గం నెగ్గింది. సి. ఆర్‌, దాస్‌ రాజీనామా యిచ్చారు. 
మోతిలాల్‌ నెహ్రూ, విఠల్‌భాయి పేల్‌, మాలవ్యా, జయకర్‌, కాం(గెసులోనే 
కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి కాం(గెను - కిలాఫత్‌ స్వరాజ్‌ పార్టీ అని పేరు 
పెట్టారు. 'ీనికి సి. ఆర్‌. దాన్‌ అధ్యకులు, మోతిలాల్‌ నెహూ కార్యదర్శులలో ఒకరు. 
ఈ కొత్త పార్టీ, అహింస, సహాయ నిరాకరణవంటి ముఖ్య సూత్రాలను దృష్టిలో 
వుంచుకుంది. రాజ్యాంగాన్ని రూపొందించే హక్కు వుందని గట్టిగా కోరాలని, వీరు 
తలపెట్టారు. దీనిని నిరాకరించినట్టయితే, “సమానంగా ఎడతెరిపిలేకుండా, పట్టు విడువ 
కుండా వుండే అవరోధ విధానాన్ని అవలంబించాలనీ, శాసన సభలు, సమితులద్వారా 
(ప్రభుత్వం పనిచేయడం అసంభవం చేయాలనీ” వీరు తలపెట్టారు. సి. ఆర్‌. దాస్‌ 
ఆలోచనాశక్తి, ఉఊదేకపూరిత స్వభావము, మోతీలాల్‌ నెహూ నిష్పకపాత దృఢమైన 
వైఖరికి వ్యతిరేకమయ్యాయి. 1828 నవంబరులో జరిగిన ఎన్నికల్లో వీరు పోటి 
చేశారు; సన్నాహాలకు వ్యవధి లేకపి పోయినప్పటికీ లిబరల్స్‌ను ఓడించారు. మధ్య 
రాష్ట్రంలో వీరికి అత్యధిక సంభ్యాక్‌ బలం లభించింది. బెంగాల్‌ సమితిలో అతి పెద్ద 
పార్టీగానూ, యునైటెడ్‌ (పోవెన్సు - అస్సాంలలో రెండో పెద్ద పార్టీగానూ, గెలిచారు; 
మిగతా రాష్ట్రాలలో వీరు ఎక్కువ సీట్లు గెల్చుకోలేకపోయారు. కేంద శాసన సభలో 
నూట ఒక్క సీట్లలోనూ 42 సీట్లు సంపాదించారు. 


అయితే మార్చులకు వ్యతిరేకులయిన వారికి, స్వరాజ్య వాదుల వైఖరి సరియైనదన్న 
నమ్మకం కుదరలేదు. రెండు వర్గాలమధ్యా ఫీకర మైన రాజకీయ వాగ్వాదం చెలరేగింది. 


స్వరాజ్య సమరం 138 


అయితే రెండు వర్గాలు గాంధీజీకి, కాం[గెసుకు విధేయతతో వున్నాయి. రెండు వర్గాలు 
సామ్రాజ్యవాద వ్యతిరేకం, భావనలోనూ, _ విశ్వాసంలోనూ వాస్తవమైన జాతీయత 
భావాన్ని (ప్రదర్శించాయి. సమితుల [ప్రవేశ సమస్య విషయంలో విభేదాలున్న ప్పటికీ 
పరస్పర గౌరవాన్ని నిలబెట్టుకున్నారు; పార్టీ ఐక్యతకు ముప్పు ఏర్పడలేదు. 

కేం_ద్రశానన సభలో స్వరాజ్యవాదులు నేషన లిన్టుపార్టీ అనేపేరుతో సంకీర్ణ పార్టీ ఏర్పరి 
చారు. ; దీనిలో $0 మంది మితవాదులు, ముస్లిం సభ్యులు వుండేవారు, రాష్ట్ర 
సమితుల్లో వీరు యిదే మోస్తరు ఏర్పాట్లు చేశారు. రాజకీయ ఖైదీలనందరినీ విడుదల 
చేయాలనీ, దమన చట్టాలను రద్దుచేయాలనీ, రాష్ట్రస్వపరిపాలనా స్వేచ్చ యివ్వాలనీ, 
సమితులకు _పభుత్వంమీద పూర్తి అదుపువుండే ఫథకాన్ని తయారుచేయడానికి రౌండు 
"టేబిల్‌ మహాసభను తక్షణమే ఏర్పాటు చేయాలనీ వీరుకోరారు. (ప్రభుత్వం వీటికి 
అంగీకరించడానికి నిరాకరించినట్టయి తే సప్లయిలకు ఓటుచేయడానికి నిరాక రించడంద్వారా 
పరిపాలనను స్తంభింప చేస్తామని వీరు బెదిరించారు. 

(ప్రారంభంలో, మితవాదులు హిందు - ముస్లిం మతవాదులు. కేంద్ర శాసనసభలో, 
డిచెన్యూలను విడుదల చేయాలనీ రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలనీ, దమన చట్టాలను 
రద్దుచేయాలనీ శిఫార్చుచే నే తీర్మానాలను (పతిపాదించడ౦లో స్వరాజ్యవాదులతో సహక 
రించారు. 1925 నూర్చిలో, గుజరాక్‌కు చెందిన (ప్రముఖ జాతీయవాది విఠల్‌ భాయి 
పటేల్‌, శకేంద్రశాసన సభకు ఆధ్యకుగుగా ఎన్నికయ్యేటట్లు చేయడంలో విజయం 
సాధించారు. 


అయితే స్వరాజ్య వాదులు ఎక్కువ ఏదీ సాధించలేక పోయారు ; 1926 మార్చిలో 
కేంద్రశాసన సభనుంచి న్నిష్కూమించాలని నిశ్చయించారు. “సహకరిస్తామన్న కోరికను 
తిరస్కరించడం జరిగింది. మా లక్మొన్ని సాధించడానికి మేము యితర మార్గాల 
గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్న మయింది ” అని మోతీలాల్‌ అన్నారు. 

(బిటన్‌లో, 1928లో అధికారంలోకి వచ్చిన లేబర్‌ (ప్రభుత 0, కొద్దికాలం మా(తమే 
వుంది; అధికారంలో వున్నప్పుడుకూడా, దానికి, భారతదేశం విషయంలో నిర్హుష్ష 
మయిన పథకాలేవీలేవు. బాల్స్‌ విన్మ్‌కింద కన్‌జర్‌లేటివ్‌లు అధికారానికి వచ్చినపుడు" 
ఇండియా ఆఫీసులో, లార్డు బిర్కెన్‌ హెడ్‌ను నియమించారు. మిగతా మంత్రివర్షాల 
మోస్తరుగానే ఆయనకూడా మాంచేగూ - చెమ్బుఫర్హు సంస్కరణలు, చాలా కోర్కెలను 
తీర్చాయనీ మరికొంత కాలంవరకూ యింకా కొన్ని సంస్కరణలను మంజూరు చేయడం 
అవివేక మవుతుందనీ ఆయన భావించారు. డోమీనియన్‌ (పతిప త్తికి భారతదేశం ఎప్పటి 
కయినా ఎలాగో అర్లత సంపాదిస్తుందన్న విషయాన్ని ఆయన వూహించలేక పోయాడు, 


134 స్వాతంత్ర్య సమరం 


1919 చట్టంలో సూచించిన మోస్తరుగా పదేళ్ళ తర్వాత పరి స్తీతిని పునః పరిశీలించా 
లన్న సూత్రానికి కట్టుబడి వుండాలని ఆయన భావించారు. 


ఇలావుండగా, రాజకీయ స్తబ్దతనూ నిరాశనూ అదనుగా తీసుకొని, దేశంలో మత 
తత్వం తలఎ త్తడం మొదలు పెట్టింది. మకతత్వగాలి స్వరాజ్యు వాదులకుకూడా సోకింది. 
మదన్‌ మోహన్‌ మాలవ్యా, లాలాలజ్‌ పతీరాయ్‌, ఎన్‌. ని. కేళల్‌కర్‌లతో సహా కొంత 
మంది సభ్యులు “ రెస్‌పాన్‌ని విస్టులు "” అన్న వర్షంగా ఏర్పడి, (పభుత్వంతో సహక 
రిసామని (పకటించారు. హిందువుల (పయోజనాలగు ఈవిధంగా కాపాడుతున్నామని, 


వీరు వాదించారు. మోతీలాల్‌, దాస్‌, మునీం అనుకూలురని వీరు ఆరోపించారు. 


౧m 


సరిగ్గా ఆసమయంలో 1925 జూన్‌లో సి. ఆర్‌. దాస్‌, హఠాక్తుగా మరణించడం 
విచారకరం. 


1917లో (పారంభమయిన ముస్లింలీగ్‌, హిందూమహాసభ, మళ్ళీ తలఎత్తాయి* 
ఢిల్లీ, లక్నో, అలహాబాద్‌, జబల్‌ పూర్‌, నాగపూర్‌లలో మత కొట్లాటలు చెలరేగాయి. 


ఆరోగ్య కారణాలవల్ల 1924 ఫిబవరి 5వ తేదీన విడుదల చేయబడిన గాంధిజీ, 
మత కొట్లాటల్లో విదితమయిన అమానుషత్వానికి నిష్క్టృతిగా ఆ ఏడు నెస్టెంబరులో 21 
రోజులు నిరాహార దీక్షకు పూనుకొని మత విద్వేషం పెచ్చు పెరిగిపోకుండా అరికట్టడానికి 
(పయత్నించారు. అయిలే దీనివల్ల (పయోజనం లేకపోయింది. 


గాంధీజీ జరిపిన నిరాహారదీక్ష సమైక్యతా మహాసభకు దారితీసింది. ఆయితే సామర 
స్యాన్ని పునస్టాపించ లేక పోయింది. ఆతర్వాత రెండేళ్ళలో మతతత్వం యింకా వికృత 
ఆకారంలో విజృంభించింది. 1925 లో 16 కొట్లాటలకు పైగా జరిగాయి. 1926 లో 
కలకత్తాలో జరిగిన కొట్లాటలు ఆతి భీకరమైనవి. కొట్లాటలు యిప్పుడు పెద్దపట్టణా లనుంచి 
చిన్న పట్టణాలకు విస్తరించాయి. 1922 _ 1927 మధ్య 112 మతకొట్లాటలు జరిగినట్టు 
నైమన్‌ విచారణాసంఘం పేర్కొంది. వీటిలో దాదాపు 450 మంది మరణించారు; 
5 వేలమంది గాయపడ్డారు. 1927 నిరాశాజనకమయిన సంవత్సరం. మత రాజకీయా 
లకు దూరంగా వుంటామని అన్ని రాజకీయపార్టీల వాగ్ధానాలను స్వీకరించడానికి మోతీలాల్‌, 
ఆజాద్‌ చేనిన (ప్రయత్నాలు సఫలం కాలేదు. పెచ్చు పెరిగిపోతూవున్న ఈ దౌర్హన్యాలలో 
గాంధీజీకి నిస్సహాయులమన్న భావం కలిగింది; విషాదంగా ఆయన యిలా (వాశారు,. 
సు ఆశలన్నీ _ప్రార్థనలోనే వున్నాయి, (ప్రార్థనకు -సమాధానంకోసం ఆశ పెట్టుకన్నాను" 


స్వరాజ్య సమరం 135 
కొత్త ఘట్టం ఆవిర్భావం 
జాని టబ 


1928 నాటికి (బిటిష్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక సమరం కొత్త ఘట్టంలో (ప్రవేశిం 
చింది. అంతకిముందు ఐదేండ్లలోనూ (బిటిష్‌ (పభుత్వం సా(మాజ్యవాద వ్యతిరేక 
ఉద్యమాన్ని, రాజకీయ దమన విధానాన్ని ఎక్కువచేయడంతో ఎదుర్కొంది. సహాయ 
నిరాకరణ ఉద్యమాన్ని విరమించాలన్న నిర్ణయం జరిగిన తర్వాత కాం(గెసులో స్వరాజ్‌ 
పార్టీకీ, ''నిర్మాణాత్మక కార్యకర్శలకూ' మధ్య ఉఊద్రికృతలు పెరిగాయి. _సమితులసు 
బహిషగారించాలన్న అసలు నిర్ణయంలో మార్పులు చేయాలని నిర్మాణాత్మక కార్యకర్తలు 
కోరారు. హిందువులలో పవి(త్ర ఉద్యమాలు, సంఘటన్‌, సుద్ది ఉద్యమాలు ముస్లింలలో 
తంజీమ్‌, తబ్‌లిగ్‌ ఉద్యమాలు, మతమార్చునీ, మళ్ళీ మార్పునూ సూచించాయి. ఇది 
మత తీ వవాదులలో విపరీతంగా ఎక్కువయ్యాయి. మత సామరస్యాన్ని పునస్థాపించ 
డంలో యివి గోడ్పడలేదు. అవిశ్వాసమూ, అపోహ పెరిగాయి. 


భారత దేశం భిన్న ప్రాంతాలలో కార్మికవర్గం చీలిపోయింది; అభివృద్ధి చెందిన, 
వెనుకబడిన వరాలుగా విభజింపబడ్డాయి. సోషలిస్టు ఆదర్శాల గురించి యువజనులకు 
తెలుసు; ఇవియు. ఎస్‌. ఎస్‌. ఆర్‌, నుంచి వ్యాప్తి చెందుతున్నాయి. 1827లో 
యు. ఎస్‌. ఎస్‌. ఆర్‌, పదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అంకితమయిన రాజకీయ 
కార్మికుల చిన్న బృందాలు, కమ్యూనిజంగురించి కొన్ని పట్టణాలలో, ముఖ్యంగా 
మహారాష్ట్ర, తూర్పు ఉత్సర(ప్రదేశ్‌ లలో పారిశ్రామిక కార్మికులకూ, (గ్రామాలలోని 
కర్గకులకూ, ముఖ్యంగా పంజాబ్‌ కొర్షకులకూ, తమ స్వంత అర్థాన్ని చెప్పడం మొదలు 
పెట్టారు. మధ్యతరగతి _పజలు ఎక్కువగా వున్నారనుకుంటూ వున్న కాంగ్రౌసు, (దీనిని 
వీరు మధ్యతరగతి (పజల పురోగామి పార్టీ అని భావించారు) పామర జనానికి సంబం 
ధించిన మానవ, సాంఘీక, ఆర్థిక సమస్యలను, పారి(శామిక పని పరిస్తితులు, భూమి 
పంపిణి వంటి సమస్యలను తమ స్వంత శాసన సంస్కరణలతాొ ససుడీ పెటాలి. కాం(గసు 
కన్నా ఇంకా రాడికల్‌గా వుండే రాజకీయ కార్య(క్రమాన్ని ఆమోదించాలని కూడా వీరు 


భావించారు. 


కాగా, రాజుకీయ వర్షాలు కొన్నికూడా కార్మిక వళ్గంతోనూ, పేద కర్షకులరోనూ 
సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం (ప్రారంభించాయి. ఈ బృందాలు ముఖ్యంగా మత 
_పయోజనాలకు ఫాధాన్యమిచ్చి, ముస్లీం పేద కర్షరులు , పట్టణ కార్మికులు, హిందువులలో 
తక్కువ కులాల వారిని తమ పలుకుబడి క్రిందికి తెచ్చుకో డానికి (పయత్నించారు. వీరు 
కొన్ని (పత్యేక సౌకర్యాలనూ - హక్కులనూ కోరారు. శాసన సమితుల్లో రాజకీయ 


136 స్వాతంత్ర్య సమరం 


_పాకినిధ్యం కావాలనీ, విద్యకు సాంఘిక సంకేమ సౌకర్యాలకు (ప్రతేక (ప్రవేశ మివ్వా 
లని కోరారు. (ప్రజాస్వామిక సమాజంలో తమను సమానులుగా చూడాలనికూడా వీరు 
కోరారు. “అంటరాని వారిలోనూ, యిశర దళితవర్గాలలోనూ, తూర్పు బెంగాల్‌లో 
నామ శూద్రులు అనబడే వ్యవపాయదారుల వర్గాలలోనూ ముఖ్యంగా ఈ పోకడ కను 
వించింది. (ప్రళుత్వంతో (ప్రత్యక్ష సంటప్రదింపులు జరిసే పద్దతులను వీరు అవలందిం 
చారు. (పభుత్వం ఎల్లప్పుడూ “విభజించి పాలించు” అన్న విధానాన్ని అవలంబించేది. 
ఇహ చివరికి మద్రాసులో (బ్రాహ్మణేతరుల (ప్రయోజనాలకు కాపాడుతున్నామని చెప్పు 
కుంటున్న జస్టీసు పార్టీ, కాంటగెసుని (ప్రతిఘటించింది. కాం(గసు, (బ్రాహ్మణుల ఆధిపత్యం 
(క్రింద వుందని వీరు వాదిస్తూవుందేవారు. 

హిందూమతంలో మతవిద్వేష పోకడలను అరికట్టడాకి అస్పృశ్యతను అంలంచేయా 
అని గాందీబీ, ఆయన అనుచరులూ తల పెట్టిరి. ముఖ్యంగా బొంబాయిలో కమ్యూనిష్టు 
ఉద్యమం చీలిక పోకడలను అంతంచేని, కార్మికుల నందరినీ ఒకే వర్గంగా తయారు 
చేయడానికి మతతత్వం నుంచి కార్మికులను వేరుచేయడానికి (ప్రయత్నించింది. అయి 
1920 సంవత్సరాలలో సా(మాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ విభేదాలు, ఆనేక 
వర్గాలలో సెరిగిపోతూవున్న మతభావాలు (ప్రభుత్వానికి లోబడివున్న కాం(గనేతర 
రా జకీయవర్షాలకు పలురకాలుగా. ఆశ పెట్టడం, - వీటన్నిటివల్ల , సమాజం ఛిన్న వర్గాలుగా, 
ముఠాలుగా విడిపోయే పోకడలకు దారితీసింది; ఈ పోకడలు జాతీయ ఉద్యమాన్ని 


బలహీనం చేశాయి. 


అయితే _ 1827 నవంబరులో ఐక్యతకు ఒక నూతన (ప్రాతిపదిక ఏర్పడింది. 
లండన్‌ నుంచి (బ్రిటిష్‌ మంత్రి మండలి, మరికొన్ని సంస్కరణలు అమలు జరపడానికి, 
పార్ల మెంటరీ (ప్రజాస్వామ్యాన్ని విస్తరించిడానికీ భారతదేశం అర్హత పొందే స్తితిలో 
వుందా? అన్న విషయాన్ని సమీకించడానికి రెండేబ్స ముందుగానే రాయల్‌ కమీ 
షన్‌ను నియమించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. (బ్రిటిష్‌ రాజకీయవేత్త సర్‌జాన్‌ 
నెమన్‌ దీనికి అధ్యకులు. అందువల్ల దీనిని మామూలుగా నెమన్‌ కమిషన్‌ అని 
పిలిచేవారు. దీని లోని ఏడుగురు యితర సభ్యులలోనూ ఒక్క భారతీయుడు కూడా 
లేడు. ఈ (ప్రతిపాదన వీరిని తృప్తి పరచి, జాతీయ ఉద్యమాన్ని అదుపులో వుంచు 
తుందన్న సామ్రాజ్యవాదుల ఆశలు, ఈ (ప్రకటన జరిగిన వెంటనే వ్య క్షమయిన 
కోపో(దేకాలతో, పటాపంచలర్యూయి. 1927 మదాసు సమావేశం కాం(గసు అధ్య 
తులయిన ఎమ్‌. ఏ. అన్‌సారి, ఈ కమిషన్‌ దరియాప్ప్తు పనిని కాంగెసు ఇహిష్య 
ధరించాలని, (పకటింపౌరు. “భారత వజలు తమ రాజ్యాంగాన్ని, (అన్ని వర్గాలకూ 


స్వరాజ్య సమరం 197 


వపమేయం వున్న) రౌండుటేదిల్‌ మహాసభద్వారా గానీ, పార్లమెంటు మహాసభ 
ద్వారాగాని నిర్షయించుకోడానికి అర్హులు, ఈ కమిషన్‌ను నియమించడ ౦ద్వారా ఈవౌద 
నకు ఆధారం లేకుండా పోయింది. స్వరాజ్యుకు గానీ, కొద్దిపాటి బాధ్యతాయుత మైన వభు 
త్వానికి గాన్‌ మేము అధ్లులమా? అన్న దరియాప్తులో మేము పార్టీలుగా వుండజాలము. 
ఇహ మూడోకారణం (బహిష్కరణకు) కమిషన్‌ లో భారతీయులు లేకుండా బుద్ధి 
పూర్వకంగా చేయడం థారత ఆత్మగారవానికి నిస్సందేహమయిన ధిక్కరణగా 
భావిస్తున్నాము.” 

కాం(గెసు, మొదటి, రెండవ కారణాలకు ప్రాధాన్యమివ్వగా, మూడవ కారణమయిన 
భారత (ప్రజల ఆత్మగౌరవానికి ధిక్కరణ అన్నది, తేజ్‌ బహదూర్‌ స(పూవంటి లిబ 
రల్సుకు బాగా నచ్చింది. (ప్రభుత్వంతో ఎక్కువగా సహకరించడం ద్వారా పార్ల 
మెంటరీ వ్యవస్తనూ, సం్యపదాయాన్న్‌ యీయన అనుసరిస్తూ వుండేవారు. అందువల్ల 
కాం(గెన్‌, లిజరల్‌ ఫెడరేషన్‌, మొదల్లో ముస్లింరీగ్‌ కూడా, సైమన్‌ కమిషన్‌ను 
బహిష్కరించాలని నిక్టయించాయి. “తిరిగి వెళ్ళిపో, నైమన్‌ అన్న  కాం(గెసు 
నినాదం, ఈ కమిషన్‌ ఎక్కడికి వెళ్ళినా, ఎదురయింది. జాతీయ సమరంలో ఐక్య 
తకు యిది ఒక ఐంధంగా వుపకరించింది; సాంఘిక ఐక్యతకూ, రాజకీయ కార్య 
(మాల సారూప్యతకూ కాకపోయినా, సా(మాజ్య వాద విధాన ఉమ్మడి _ప్రతిభఘుటనకు 
ఉపకరించింది. 1928 ఫ్మిఐవరి శవ తేదీన ఈ కమిషన్‌ బొందాయిలో అడుగు 
పెట్టినపుడు, “తిరిగి వెళ్ళిపో, సెమన్‌” అన్న సినాదాలు (వాసిన పతాకాలతోనూ, నల్ల 
జెండాలతోనూ (బహ్మాండ మైన ఊరేగింపు జరిగింది. చేపాటి యిసుక దిన్నెలమీద 
50 వేలమంది సాయంతం జరిపిన సమావేశంలో, వివిధ పార్టీలు శేబినెట్‌ నిర్ణయాన్ని 
ఖండించాయి, కొత్త ఢిల్లీలో, (బ్రిటిష్‌ వారు నామినేటు చేసిన కౌన్సిల్‌ ఆఫ్‌ నైట్‌ లో అత్య 
ధికులు మాడత్రమే, సహకరించడానికి అంగీకరించారు. 


ఈ లోగా జాతీయ సమరంలో కార్మికులు పాల్గొనడం, (బేడ్‌ యూనియన్‌ ఉద్య 
మాన్ని పటిష్టం చేయడం ద్వారానూ, కార్మికవర్గం పరి న్పితులను మెరుగు పరచడం 
ద్వారానూ, ఎక్కువయింది. 1927 లో బొంబాయిలో కార్మికులు, కర్షకులు, కనీస 
భూక మతాల చట్టం ముసాయిదాను అధికారులు తాత్కాలిక ౦గా నిలిపివే సేటట్టు చేయ 
గలిగారు. భాగ్యవంతులయిన కర్షకులు వుంచుకోవలసిన భూమిని ఎక్కువ చేయడానికి 
అనుమతించడం ద్వారా, స్థానిక పేద కర్షకులు యింకా నిరుపేదలు కావడానికి ఈ 
చట్టం అనుమతి యిచ్చేది. లండన్‌లో (ప్రధాన కార్యాలయమున్న బ్రిటిష్‌ (ప్రయివేటు 
వర్తకుల సంస్థ - బెంగాల్‌ నాగపూర్‌ రైల్వే కంపెనీలో, ఖరగ్‌పూర్‌ ,రైలింజన్ల 


138 స్వాతం(త్య సమరం 


మరమ్మత్తు నిర్వహణ కార్థానాలో (ఇందులో వివిధ కులమత వర్గాలవారు వున్నారు) 
కార్మికులు, కంపెనీ అధికారులు యిస్తున్న తక్కువ వేతనాలకూ నిరంకుశ చర్య 
లకూ నిరసనగా సార్వత్రిక సమ్మె జరిపారు. జవహరిలాల్‌ నెహూ, వృద్ధిలోకి 
వస్తూవున్న (ేడ్‌ యూనియన్‌ ఆరనైజరు, కార్మిక నాయకులు ని, వి. గిరి వంటి 
అనేక మంది జాతీయ నాయకులు, ఈ సమ్మెను బలపరిచారు. ఆ సమయంలో వామ 
పక్ష భారత యువజనుల ఆండవున్న జవహరిలాల్‌ న్నెహూ. ఫాజిజం, సా_మాజ్యు 
వాద వ్యతిరేక సమరం రీగ్‌ సభ్యులయ్యారు;' ఈ లీగ్‌ని యూరొప్‌లో ఏర్పాటు 
చేశారు. మాస్కోలో యు. ఎన్‌. ఎస్‌.ఆర్‌ ఏర్పాటు చేసిన మూడవ అంతర్జాతీయ 
ప్రపంచ కార్మిక సంస్థవట్ల యిది సానుభూతితో వుండేది. 


సోషలిస్టు భావాలను ఒజలపరిచే వామపక్ష కార్మికులు, నాయకులు, సైమన్‌ కమి 
షన్‌ బహిష్కరణ పట్ల సానుభూతి చూపారు. 1928 లోనూ, 1929 లోనూ, జరి 
గిన వొక ఉద్యమం, కార్మికులు పాల్గొనడం వల్ల పటిష్టమయింది. ''తిరిగివెళ్ళిపో, 
చెమన్‌” అలజడి, విద్యార్దుల సమాఖ్య ఏర్పాటుకు దారితీసింది. ఈ సంఘం మొదట, 
కళాశాల విద్యార్థులలో జాతీయతా భావాలనూ, సోషలిష్టు చైతన్యాన్నీ కలిగించింది. 


నాయకుల స్థాయిలో, బహిష్కరణ, భారతరాజ్యాంగానికి పథకాలను రూపొందించే 
(ప్రత్యామ్నాయ (ప్రయత్నానికి దారితీసింది. 1927 లో మద్రాసు కాం(గసులో జవహరి 
లాల్‌ నెహూ (ప్రతిపాదించి సుభాస్‌బోస్‌ వర్గం బలపరిచిన తీర్మానాన్ని ఆమోదించారు. 
పూర్ణ స్వరాజ్‌ లేక భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సంపాదించడమే కాం(గసు 
అంతిమ లక్ష్యమని ఈ తీర్మానం. అయికే, “భారత మహా (పజలలో సార్వతిక 
అంగీకారం ఎక్కు వగా వుండేటట్టుచే నే రాజ్యాంగాన్ని తయారుజేయాలన్న ”' భారత 
విదేశాంగమంత్రి లార్డు బిర్కిన్‌ హెడ్‌ స్వరాజ్‌ పార్టీకి సూచించిన సవాలునుకూడా 
ఎదుర్కొన్నారు. అంటే దీని అర్థం, సా_మాజ్యానికి లోబడి (బిటిష్‌ (ప్రభుత్వం ఆమో 
దించిన నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని. కాం(గాసు కార్యవర్గము, అఖిల భారత 
లిబరల్‌ “ఫెడరేషన్‌, ముస్లింలీగ్‌, యితర సంస్థలు, చివరికి 1928 ఆగష్టులో లక్నోలో 
సమావేశమయ్యాయి. ఈ అఖిల పక్ష సమావేశంలో (ప్రముఖ స్వరాజిస్తు. నాయకులు 
మోతీలాల్‌ న్నెహూ అధ్యక్షిత్యకింద ఏర్పాటయిన సంఘం తయారుచేసిన ముసాయిదా 
రాజ్యాంగాన్ని, వీరు ఆమోదించారు. 


స్వరాజ్య సమరం 139 
మోతీలాల్‌ నెహూ నివేదిక - సమాధానానికి రాని జిన్నా వైఖరి (పారంభం; 


ఈ నివేదికలో బాధ్యతాయుతమైన (ప్రభుత్వానికి ఏర్పాటువుంది. అంసే, బ్రిటిష్‌ 
భారతదేశంలో అప్పుడు సర్వోన్నతంగా వున్న పాలకవర్గం కన్నా (ప్రజలు ఎన్నుకున్న 
శాస సనభో సర్వాధికారాలు కలిగివుండాలి. ఇందులో రెండు సభలుండే సర్వంసహాధికార 
పార్లమెంటు వుండాలి. దీనికి, (బిటిష్‌ సామాణజ్యంలోవుండే కెనడా, ఆ స్రేలియాలనంటి 
డొమినియన్‌ పార్ల మెంటులకుండే స్వపరిపాలనాధికారాలు వుండాలి. ఒక మనిషికి ఒక 
ఓటు అన్న సూతం ప్రాలిపదికగా రాష్ట్ర సమితులు ఎన్నిక చేసుకున్న 2 వందలమంది 
సభ్యులు 'నెనెట్‌లో వుండాలి. (ప్రతినిధుల సభలో వయోజన ఓటింగ్‌ పద్దతి మీద పన్న 
కయిన 5 వందలమంది సభ్యులు వుండాలి. బెంగాల్‌ లోని మున్లింలకూ, వాయవ్య 
సరిహద్దు ముస్లి మేకరులకు మినహా మతవర్గాలకు పార్లమెంటులో (ప్రత్యేక ప్రాతినిధ్యం 
వుండరాదు. రాష్ట్ర) సమితుల్లో, జనాభా(ప్రాతిపదికగా, అల్బ సంఖ్యాక వర్గాలకు సీట్లను 
(ప్రక్యేకంగా కేటాయిస్తారు. మున్లింలు అధిక సంఖ్యాకులుగావున్న పంజాబ్‌ - బెంగాల్‌ 
లకు దీనిని మినహాయిస్తారు. ఈరెండు _పాంతాలలో సీట్ల (ప త్యేకింపు వుండదు. 
వయోజన ఓటింగ్‌ (|పాతిపదికగా (ప్రతినిధులను ఎన్నుకుంటారు. 

మోతీలాల్‌ నెహ్రూ నివేదిక, 1928 లో పాత కాలపు కాం(గెసు నాయకుల పాతభావా 
లను (ప్రతిబింబిస్తోంది. యువతరంవారి పూర్ణస్వరాజ్‌ కోరికను _ఆమోదిస్తూనే 
సామ్రాజ్యంలో డొమీనియన్‌ (ప్రతిపత్తి అని, అర్థం చెప్పారు. వీటి సమ(గతలో 
(పజాస్వామిక లౌకిక సూత్రాలను ఆమోదించడానికి కూడా వీరు సిద్ధంగాలేరు. మత తత్వ 
సమస్యను (ప్రత్యక్షంగా సమాధాన పడని పద్దతిలో పరిష్కరించడానికికూడా వీరు (ప్రయ 
త్నించలేదు. కేం(ద్రపార్ల మెంటు స్థాయిలోనూ, రాష్ట్ర) సమితుల స్థాయిలోనూ పౌరు 
లందరి విషయంలో సమాన ప్రాతినిధ్య సూత్రానికి కొన్ని మినహాయింపులు కల్పించారు. 
వాస్తవంగా చెప్పాలం కే కాం(గెసులో చేరకుండా, తమ అల్బసం$్యాక _పయోజనాలను 
కాపాడ టానికి రక్షణగా, అధిక సంథ్యాకులయిన హిందువులను విశ్వసించడానికి రక్షణగా, 
(పత్యేక (ప్రాతినిధ్య (ప్రకిపాదనలు మాత్రమే జాతీయ ముస్లింలను తృ ప్తిపరిచి వుండేవి. 

ఇంకా తీవవాదులయిన ముస్తింలీగ్‌తో చీలిక 1928 డినెంబరులో ఏర్పడింది. 
కాం[గెసు సమావేశం జరిగిన సమయంలో, కలకత్తాలో అఖిలపార్షీ మహాసభ నెహూ) 
నివేదికను ధృవపరచడానికి సమావేశమయింది. 1921 వరకు కాం(గెసు నాయకులుగా 
వుంటూ, యిప్పుడు (ప్రముఖమత నాయకులయిన మహమ్మదల్లీజిన్నా, పార్ల మెంటులోనూ, 
బెంగాల్‌ - పంజాబ్‌ రాష్ట్ర సమితిల్లోనూ ముస్లింలకు యింకా ఎక్కువ (ప్రాతినిధ్య మివ్వా 
లని గట్టిగాకోరారు. ఈ రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలోవున్న (ప్రత్యేక సౌకర్యాలులేని 


140 స్వాతం(త్య సమరం 


ముస్లింలు, శాసనాధికారాలను ఉపయోగించుకో వడ ంద్వారా విద్య, ఉపాధి అవకాశాలు, 
సాంఘిక సంకేమం వినియోగంలో, పంజాబ్‌ _ బెంగాల్‌ ముస్లీం అధిక సంఖ్యాకులు 
యితరులకు దీటుగా వుండేటట్లు చేయాలని ఆయన భావించారు. ఈయన్ను ఎక్కువ 
విధయులయిన ఆగాఖాన్‌, సర్‌ మహమ్మద్‌ షాఫీ వంటి ముస్లీం రాజకీయవే త్తలు బలపరి 
చారు. వీరు, నూతన విద్యావంతులయిన పృత్తి వర్గానికీ, భూకామందులకూ, వర్తకులకు 
ప్రాతినిధ్యం వహించారు. ఇదేమో స్తరు వర్గాలకు చెందిన పురోగామి హిందూవర్గాలనుంచి 
స్థానిక అధికారాన్ని చేజిక్కించుకోడానికి ఆదుర్జావడుతూ వుండేవారు. కాం(గసుకు 
చెందిన డాక్టర్‌ అన్సారీ, ఉత్తర[ప్రదేష్‌ భూకామందు అయిన మహమ్మూదాదాదు మహా 
రాజా, వీహార్‌న్యాయామూ ర్తి సర్‌ అలీఇమామ్‌వంటి అనేకమంది యితరమున్లిం రాజు 
కీయవేత్తలు సలహాయిచ్చిన మోస్తరుగా _పజాస్వామిక సూత్రాల కన్‌ నెషన్లు యివ్వడానికి 
సిద్దపడి లేదు అఖిలపక్ష మహాసభ, ఈ కోర్కెలను తిరస్కరించింది. హిందూమతో 
న్మాదులుకూడా బింకమయ్యారు. * శిజ్టుమతవాదులుకూడా, పంజోట్‌లో భాషాప్రయుక్త మత 
అల్పసంఖ్యాక . వర్గంగా తమకు (ప్రత్యేక (ప్రాతినిధ్య మివ్వాలని యిప్పుడుగట్టిగా కోరారు. 
జిన్నా, శఖ్టు మళవాదులుకూడా, నెహ్రూ నివేదిక మీద “సార్వత్రిక అంగీకార అవకాశా 
లకు వీలులేకుండా”, మహాసభనుంచి ఉపసంహ రించుకున్నారు. 


ఈ పరిణామాలు డొమీనియన్‌ (ప్రతిపత్తిభావం విమర్శనను పటిష్టంచేశారు. వీటిని 
జవహరిలాల్‌ న్నెహూ, సుభాస్‌బోన్‌ ఉద్దాటించేవారు. వీరిద్దరు వామపక్ష యువజనులకు 
(పాతినిధ్యంవహిస్తూ, కాం(గెసుకు సాధారణ కార్యదర్శులుగా వుండేవారు. పూర్ణస్వరాజ్‌ 
గురించి మద్రాసు తీర్మానాన్ని కాం(గెసు అమలు జరి పేటట్టు చేయడానికి, వీరు, పూను 
కున్నారు. మోతీలాల్‌ న్నెహూ అధ్యక్షత వహించిన కలకత్తా కాం(గెసు సమావేశంలో 
నెహూ నివేదికను బలపరిచే తీర్మానంలో ఒక క్లాజును చేర్చారు. ''కాంట(గెసు పేరుమీద 
సంపూర్ణ స్వాతం్యత్యం కోసం జరిగే ప్రచారంలో ఈ తీర్మానంలో ఏదీ కూడా జోక్యం 
కలిగించుకోకూడదని” ఈ క్లాజు.  (బిటిష్‌ (ప్రభుత్వం 1929 చివరినాటికి నెహూ 
నివేదికను ఆమోదించకున్నట్టయితే ఈసారి లాహోర్‌లో కాంటగెసు జరిపే సమావే$ ౦లో 
నూతన శాసన్నోల్లంఘన ఉద్యమానికి ఆదేళమివ్వాలని కూడా కలకత్తా కాం(గెసు నిర్ణ 


యించింది. 


రాజీద్వారా విభేదాలను పరిష్కరించారు. పార్టీ ఐక్యతను పటిష్టం చేశారు. 
సంఘర్షణలను సామరస్యంతో వరిష్క-రించుకోవాలని కోరే గాంధీజీ దీనికి ముఖ్య కారణం. 
రాజకీయాలనుంచి విరమించుకుని ఆరేళ్ళపాటు అహమదాబాదులో గడిపిన గాంధీజీ కాంగ్రెసు 


వీర జాతీయతా యుగం 141 


(పధాన నాయకులుగా మళ్ళీ తయారయ్యారు. తమ తంగడి తర్వాత లాహోర్‌ సమా 
వేళానికి జవహరిలాల్‌ నెహూ అధ్యకులు కావడానికి ఈయన ఏర్పాట్లుచేశారు, 

లాహోర్‌ సమావేళం, కాం(గెసు, పూర్ణ స్వరాజ్‌, సంపూర్ణ స్వాతంత్రానికి తిరుగు 
లేకుండా, కట్టుబడి వుండేటట్టు చేసింది. కామన్వెల్తుకు లోబడి డొమీనియన్‌ (ప్రతిపత్తి 
యిహ ఎంతమాత్రమూ ఆమోదకరం కాదు. సంస్కరణలతో చెరలాటాలాడే - “ఎల్ల 
ప్పడూ మరీ కొద్ది - ఎల్లప్పుడూ మరీ ఆలస్యం” - అంతమయింది. 

1929 డిసెంబరు 81 వ తేదీన, గడియారం అర్హర్యాతి గంటలు కొడుతూ 32 (సి 
సంవత్సరం ఆవిర్భవిస్తూ వుండగా అశేష (ప్రజానీకం, రావీనది ఒక్డుమీద జవహపాి త్‌ 
నెహ్రూ (్రివర్ణ జాతీయ పతాకను ఆవిష్కరించడం చూశారు; “ట్రిటిష్‌ పాలన " యివా 
ఎంతమాత్రము తలఒగ్గినా అది మానవుడి పట్లా, భగవంతునిపట్ల కూడా గొ; నేర 
మవుతుంది” అని ఆయన (ప్రకటించడం విన్నారు. 

అందరిలోనూ నూతన ఆశలు చిగురించాయి, నూతన ఉత్సాహం వెల్తీపిరీసంది, 
న్వేచ్చకోసం సంకుల సమరం జరపాలన్న (పజల కృతనిశ్చయం సర్వా స్పష్ట 
మయింది. - ' 


Vv స్వెచ్బా సూచనలు 


1880 సంవత్సరాలలో స్వాతంత్ర్య సమరం అనేక అడుగులు ముందుకు వేసింది. 
ఈ దశాబ్దం రెండో సహాయ నిరాకరణ ఉద్యమంతో (పారంభమయింది. రెండో 
(పపంచ యుద్ధం (ప్రారంభంతోనూ, రాష్ట్రాలలో కాంగ్రెసు మంత్రివర్గాలు, తన 
అనుమతి లేకుండా భారతదేశాన్ని యుద్ధంలోకి ఈడ్చినందుకు నిరసనగానూ రాజీనామా 
యివ్వడంతో ఈ దశాబ్దం ముగినింది. ఈ పదేండ్డలోనూ జాతీయ ఉద్యమం గతిని 
తెలుసుకోడానికి ముందు 1920 సంవత్సరాల ముగింపులో విప్లవ దౌర్జన్యవాదులు కార్య 
కలాపాలు మళ్ళీ తలఎత్తడం గురించీ, 1930 మొదటి సంవత్సరాల వరకూ యివి 
జరుగుతూనే వుండటంగురించీ, మనం గమనించ వలసీవుంది. సరిగ్గా యిదేసమయం 
లోనే కార్మిక ఉద్యమం పటిష్టమయింది. సోషలిస్టు _ కమ్యూనిష్టు భావాలు దేశపు 
రాజకీయ ఆలోచనలో ఒకిస్థానాన్ని సంపాదించాయి. ఇవన్నీ 1980 సంవత్సరాలలో. 
రాజకీయ పరిణామాలపై (ప్రభావాన్ని కలిగించాయి. 


ఒక్క 1928 సంవత్సరంలోనే భారతదేశంలో 208 సమ్మెలు జరిగాయి ; వీటిలో 
505,000 కార్మికులు పాల్గొన్నారు. దక్షిణ మహారాష్ట్రిలోనూ, బొంబాయిలో జవృళి 
పరిశ్రమ విప్లవ గిర్‌నీ కాంగార్‌ యూనియన్లలోనూ సభ్యత్వం బాగా పెరిగిపోయింది. 
విప్లవం కావాలనికోరే యూనియన్లను, దక్షీణ భారత, మద్రాసు, దక్షీణ మహారాష్ట్ర 
రైల్వేల కార్మికులు (ప్రారంభించారు. కమ్యూనిష్టు షత్రికలయిన కీర్తి, మజ్‌దూర్‌, 
కిసాన్‌, స్పార్క్‌, [కాంతి వంటివి, పట్టణాలలో వ్యాపించాయి. యువజనుల లీగ్‌లను 
స్థాపించారు. ఇవి, ఎగువ మధ్యతరగతి స్వరాజ్య కాం(గ్రెసు నాయకుల పట్ల సానుభూతి 
గల (క్రింది మధ్యతరగతి విద్యార్థులలో జనరంజక నుయ్యాయి. అయికే సోషలిజంకోసం 
సమరం జరపడానికి, [క్రమశిక్షణతో వీరు ఆయత్తం కాలేదు. పట్టణ కార్మి కవర్గంలో 
ఎక్కువమందికి (ప్రాతినిధ్యమిచ్చే కార్మిక పార్టీలను. వీరు ఏర్పాటు చేయలేదు. సోషలిప్టు 
ఆదర్శాలు ఆధారంగా మెరుగయిన een అలజడి జరపడానికి వీరికి క 
యివ్వలేదు సరికదా భారతీయ కార్మికులను అంతర్జాతీయ కార్మికవర్గం ఉద్యమంతో 
సన్నిహితం చేయడానికి కూడా వీరు చర్యలు తీసుకో లేదు. 


స్వేచ్చా సూచనలు 148 


కలకత్తా కాం(గ్రసు జరిగినపుదూ, అఖిలపక్ష మహాసభ జరిగినపుడూ, కమ్యూనిష్టులు 
మొట్టమొదటి అఖిలభారత కార్మిక - కర్షక పార్టీల మహాసభను ఏర్పాటుచేశారు. 
కార్మిక - కర్గ్షకవర్గం సమరం జరపాలనీ, భూముల యాజమాన్యాన్ని రద్దుచేయాలనీ, 
“న్మూతృప్రాయంగా పరిహారం లేకుండా”, పనిరోజులు తగ్గించాలనీ, కనీసవేతనాలు ' 
యివ్వాలనీ, ప్యతికలకూ, (ప్రసంగించడానికి, (కేడ్‌ యూనియన్‌ సంస్థలకూ న్వేచ్చ 
వుండాలనీ, ఈ మహాసభవారు ఉద్దాటించారు. డొమీనియన్‌ (ప్రతిపత్తిని, వాంఛనీయ 
మైన తాత్కాలిక లక్ష్యంగా 1928 లో కాం(గసు ఆమోదించడాన్ని, వీరు, 
విమర్శించారు. 


నైమన్‌ వ్యతిరేక అలజడిలో చూపిన చొరవ వామవక్షంవైపు మొగ్గు చూపు 
తోందని, బ్రిటిష్‌ అధికారవర్గం అభిప్రాయ పడింది. మరో రాయల్‌ కమిషన్‌, రార్మిక 
షయాల గురించి విట్‌లే కమిషన్‌ను నియమించారు. ఇడి భారతదేశం సందర్శించి, 
కార్మిక సంబంధాలను మెరుగుపరచడానికీ, కార్మిక సంకేదూన్మి మెరుగు పరచడానికీ 


౪ 
CaN 
oo 


చర్యలను సూచించాలి. వామ పజొనికి ముఖ్యంగా వీటిద్వారా శ _క్రివస్తోంది. సోషలిజం, 
విష్ణవం గురించి అస్పష్టంగా మాట్లాడే నాయకులకన్నా తమ సంక్షేమంలో (ప్రభుత్వానికి 
ఎక్కువ (శ్రద్దవుందని కార్మిక వర్గాన్ని మభ్యపెట్టడమే అసలు ఉద్దేశ్యం. అయితే 
కార్మికుల పట్ల విశ్వాసం చూపలేదు. సంస్కరణల విట్‌లే కమిషన్‌ 1929 లో భారత 
దేశం వచ్చినపుడు, అనేక కార్మిక సంస్థలు, దీనిని బహిష్కరించాయి. 1928 లో 
తమ (ప్రయోజనాలకు వ్యతిరేకనుయిన తమ కార్యాచరణ న్వేచ్చను వాస్తవంగా పరిమితం 
చేనేదయిన వర్తక వివాదాల బిల్లునూ, (ప్రజా భద్రతా చట్టానికి సవరణనూ శకేం్యద్రశాసన 
సభద్వారా ఆమోదింప చేయడానికి (ప్రభుత్వం (ప్రయత్నించిన సంగతి వీరు మరిచి 
పోలేదు. రాష్ట్రాలలో శాంతిభద్రతల పరిస్టితి క్షీణించిందని (ప్రభుత్వం భావించినట్టయి తే 
(శాసనసభ కొం(టోలు లేకుండా) సమ్మెలను నిషేధించి, అత్యవసర చర్యలు తీసుకో 
డానికి ప్రభుత్వానికి అనుమతి యివ్వడమే ఈ శాసనచర్య ఉద్దేశ్యం. భారతదేశంలో 
వామపక్ష పోకడను బలపరిచే (పపంచ సంస్థల అండ, సహాయమూ పొందకుండా, 
భారత రాజకీయ పార్టీలకు దీనివల్ల యిబ్బంది యింకా ఎకు్యవవుకుంది. మోతీలాల్‌ 
నెహూ నాయకత్వాన కేంద్ర శాసనసభ సభ్యులు, ఈ బిల్లులను తిరస్కరించారు. 

1929 లో సార్వతిక సమ్మె (గిర్నికాంగార్‌ యూనియన్‌, _రెల్వే కార్మికులు 
సంయుక్తంగా ఏర్పాటుచేసిన) బొంబాయిలో జరిగింది. 1928 సమ్మెల్లో పాల్గొన్న 
కార్మికులను బర్తరఫ్‌ చేని వారి స్థానంలో పరఠాన్‌కార్మికులను నియమించినందుకు నిర 
సనగా, ఈ సార్వ(తిక సమ్మెజరిగింది. (టేడ్‌ యూనియన్‌ సమైక్యతను ని(ప్ప్ప 


144 స్వాతంత్య సమరం 


యోజనం చేయడమే ఈ చర్యల లక్ష్యమనీ, దీని ఫలితంగా మిల్లులలో హిందూ -_- 
మున్లిం కొట్లాటలు జరిగాయనీ సమ్మె జరిపిన కార్మికులు వాదించారు. సమ్మె కాన్బూర్‌' 
కలకత్తాలకు వ్యాపించింది. ఇది జరిగిన వెంటనే 1929 మార్చి 20 వ తేదీన భారత 
దేశ మంతటి నుంచి ముప్ఫయి ముగ్గురు (ప్రముఖ కార్మిక నాయకులను, (వీటిష్‌ రాజుకు 
వ్యతిరేకంగా తిరుగుబాటు జరపడానికి కుటు జరిపారన్న ఆరోపణమీద, అరెస్టుచేశారు. 
వీరిలో మురూఫర్‌ అహమ్మద్‌, డాంగే, మిరాజ్‌కర్‌, వి. ని. జోషి. వీరంతా 
వున్నారు. వీరంతా ఆ తర్వాత (ప్రఖ్యాత కమ్యూనిష్టు లయ్యారు. బొంబాయిలో కమ్యూ 
నిష్టులకు తోడ్పడటానికి పంపిన ఇద్దరు (బ్రిటిష్‌ కమ్యూనిస్టులు బెన్‌ _ (బ్రాడ్‌ లేనీ, 
ఫిలిప్‌ (ప్రాట్‌ నీ, కొంతమంది కమ్యూని-షేతర రేడికల్పునుకూడా అరెస్టు చేశారు. 
శాసనసభ అనుమతి నిరాకరించిన రెండు దమన బిల్లులను అమలులో పెట్టడానికి 
వైన్‌రాయ్‌ లార్డు ఇర్విన్‌ ఒక (ప్రత్యేక ఆర్డినెన్సు జారీచేశారు. ““క్ముటదార్లను” 
కార్మికవర్గం సమైక్యత పెద్ద పారిశ్రామిక కేంద్రాలకు దూరంగా వున్న మీరట్‌కు 
తీసుకెళ్ళారు. ఇక్కడ '“మీరట్‌క్యుటకేసును” అనేక సంవత్సరాల వరకూ, వాస్తవంగా 
1888 వరకూ విచారించారు. చివరికి ఖైదీలలో చాలామంది దోషులని (పకటించి అనేక 
రకాల జైలు శిక్షలను విధించారు. వీరిలో కమ్యూనిష్టులు, తమ ఆదర్భాన్నీ, సా(మాజ్య 
వాద వ్యతిరేక వెఖరినీ సనుర్ధించుకుంటూ కోర్టులో సుదీర్హంగా వాదించారు; అయితే 
దీనివి ఆణచివేశారు. 

ఇటీవల వెల్లడయిన సమాచారం బట్టి ప్రభుత్వం, క్ముటదారుగా జవహరిలాల్‌ నెహ్రూ 
ను కూడా అరెస్టు చేయాలని భావించింది, అయితే యిది అలజడికి దారితీయవచ్చునన్న 
కారణాన అలా చేయ సాహనించలేదు. మీటట్‌ డిటెన్యూలకు న్యాయవాదుల సహాయాన్ని 
ఏర్పాటుచేయడానికి న్నెహూ (ప్రయత్నించారు. అయితే 1929-31 లో జరిగిన సంఘటనలు 
కమ్యూనిష్టుల విచారణను, (ప్రజల దృష్టినుంచి మరల్చి వేశాయి. 

అయితే 1929 పొడవునా, సమ్మెలు జరిగాయి. ఎ.ఐ.టి.యు.ని,. నాగపూర్‌ సమా 
వేశంలో, వామపక్ష (పేడ్‌యూనియన్‌ వాదులను, విట్‌లే విచారణా సంఘాన్ని పూర్తిగా 
దిహిష్యారించాలనీ, పా(మాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎ.ఐ.టి.యు.సి. ని లీగ్‌తో అను 
బంధం చేయాలనీ అన్న కోర్కెలలో కౌంగ[గెసు వారు, వీరిని బలపరిచారు. ఈ కోర్కె 
లకు అనుకూలంగా లేని ఎన్‌, ఎమ్‌. జోషీ వర్గం, ఓడిపోయింది. ఎ.ఐ.టి.యు.సి.ని 
వదలివేసి యిది అఖిల భారత (శ్రేదగ్‌యూనియన్‌ సమాఖ్యను ఏర్పాటు చేసింది. ఈ 
సంస్థ, విప్లవ లమ్యెలనూ, రాజకీయ కోర్కెలను కూడా వధలివేనింది. కార్మి కుల . ఆర్థిక 
న్తీ తీగతులను మెరుగుపరచడానికి కృషి చేస్తానంది. అయితే మామూలుగా చెప్పాలంటే 


స్వేచ్చా సూచనలు 145 


కార్మి క వర్గంలో ఎక్కువ రేడికల్‌ వర్షాలు కూడా, భారత జాతీయ కౌం(గెసు ఏర్పాటు 
చేసిన జాతీయ ఉద్యమంలో చేరలేదు. జవహరిలాల్‌ నెహూ తమ ఆత్మకథలో యిలా 
(వాశొరు. 

“కార్మికులలో పురోగామి వర్గాలు జాతీయ కాం(గెసును చూని నీగ్గుపడ్డారు. దాని 
నాయకులను వారు విశ్వనించలేదు, దాని ఆదర్శం బూర్జువా పద్ధతుల్లో అభివృద్ధి నిరోధకంగా 
వుందని వారు భావించారు, ఇది కార్మికుల అభ్మిపాయం దృష్ట్యా -మా(్రమే”'. 


ఈ భిన్నమయిన చీలిక పోకడలు వల్లా, ఒకరు కన్‌సర్‌లేటివ్‌, మరొకరు రేడికల్‌ 
కావడంవల్లా, పభుత్వ దమన విధానంవల్లా 1880 సంవత్సరాల ఆరంభంలో జాతీయ 
వాదుల ఉద్యమంలో కార్మికులు పాల్గొనడం, బలహీనమయింది. 


పంజాట్‌ , ఉత్తర (పదేష్‌, బెంగాల్‌ లలో (కంది మధ్య తరగతి యువజనుల్లో 
దౌర్జన్య కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభ మయ్యాయి. కౌం(గెసు మితవాద అహింసా 
తత్వ విధానాలు వీరికి నిరాశ కలిగించాయి. 1925 లో, ఉత్తర (పదేష్‌లో (పథ్యాత 
కాకోరి క్ముటకేసు జరిగింది, బెంగారీలను కూడా దీవిలో యిరికించారు. దోషులలో 
ముగ్గురికి, - రాంప్రసాద్‌ బిస్‌మిల్‌, రోషన్‌లాల్‌, ఆష్‌ఫకుల్లా, - వీరి ముగ్గురికి మరణ 
శిక్షలు విధించి వారిని ఉరితీశారు. మిగతా కొంతమంది అనుమానితులు అరెస్టు కాకుండా 
తిస్పించుకు పోయారు. 1928 కొల్లా పారిపోయినవారిలో చంద్రశేఖర ఆజాద్‌ ఒక్కరు 
మ్యాత మే, చిక్కలేదు. ఇప్పుడు ఆయన హందుస్థాన్‌ రిపబ్లికన్‌ నైన్యాన్నిపునర్‌ వ్యవస్తీక 
రించడంలోముఖ్యపా్యత వహించారు. దీని పేరును హిందుస్తాన్‌ సోషలివ్టు రిపబ్లికన్‌ ఆసోని 
ఎషన్‌ అని మార్చారు. భారత సోషలిష్టు రిపబ్లిక్‌ ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. 

అక్టోబరు 80 రేదీన _నైమన్‌ కమీషన్‌, దరియాప్తు జరపడానికి లాహోర్‌ చేరు 
కున్నప్పుడు, ప్రముఖ పంజాబ్‌ నాయకులు లాలా లజపతిరాయ్‌ నాయకత్వం (క్రింద (పదర్శ 
కులు తిరిగి వెళ్ళిపో నైమన్‌' అని నినాదాలు చేశారు. అహింసార్యక ఊరేగింపును 
చెదరగొట్టడానికి పోలీసులు (ప్రయత్నించారు; ఈ (తొక్కిడిలో లజ్‌వత్‌రాయ్‌ గాయ 
పడ్డారు; ఆ తర్వాత ఆయన మరణించారు. దేశమంతటా కోపో(డేకాలు పెచ్చు పెరిగి 
పోయాయి. లాకీచార్జీ జరిపించిన పోలీసు సూపరింటెండెంటు శాండర్చుని, పంజాబ్‌ 
నౌజవాన్‌ భారత్‌ సభ నాయకులు, హిందుస్తాన్‌ సోషలిస్టు రివన్లీకన్‌ అసోనియేషన్‌ 
సభ్యులు అయిన భగత్‌ సింగ్‌ కాల్చీ చంపివేశారు. తమ సహచరులతో ఆయన పారిపో 
గలిగారు. భగత్‌నింగ్‌ 1907లో జన్మించారు. ఈయన (ప్రభ్యాత అఆజిత్‌నింగ్‌ దగ్గర 
ఐంధువు. 1828 లో నౌజవాన్‌ ధారత్‌ సభ, పంజాబ్‌లోని కీర్తి కిసాన్‌ పార్టీతో సంవ 
దించింది కూడా. అక్టోబరులో భగత్‌ సింగ్‌ ఆయన సహచరులు ఢిల్లీలో ఫిరోజ్‌షా 


146 స్వాతంత్ర్య సమరం 


కోట్లా సమీపంలో. హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అన్న సంఘాన్ని ఏర్పాటుచేయడానికి 
(హెచ్‌.ఎస్‌.ఆర్‌.ఎఎ ఒక సమావేళంలో పాల్గొన్నారు. (ప్రజా విప్లవ చర్య దేశానికి 
వలసదాస్యం నుంచి విముక్తి కలిగిస్తుందని ఈ సభ విశ్వనించింది; “(ప్రజా విప్లవం 
(ప్రజలకోసమే” అన్న నినాదాన్ని (ప్రతిపాదించింది. (గ్రామీణులకు రాజకీయాల గురించి 
వివరించవలనిన అవసరముందనికూడా వీరు విశ్వసించారు; విప్లవ సమరంలో, దౌర్జన్యం 
మొట్టమొదటి తప్పనిసరి ఘట్టమని కూడా నొక్కిచెప్పారు. వ్యక్తిగత దౌర్షన్య, వీర, 
త్యాగ చర్యలద్వారా (ప్రజానీకాన్ని ((పేరేవింపచేయడమే వీరి లక్ష్యం. ఈ విశ్వాసాల 
మీద పనిచేస్తూ, ఆజ్ఞాతంనుంచి బయటికివచ్చి, భారత (ప్రజలకు కనుపించి, తమ చర్య 
లకు పూర్తి బాధ్యత వహించాలని హెచ్‌.ఎస్‌.ఆర్‌.ఎ. నిర్ణయించింది; 1929 ఏపిల్‌ 
8 తేదీన కేంద్ర శాసనసభలో ఆర్టిక సభ్యులు, వర్తక వివాదాల బిల్లునూ, (ప్రజా భదత 
సవరణ బిల్లునూ అమలుపరచడానికి (ప్రత్యేక ఆర్డినెన్సును జారీచేస్తూ వున్నట్టు (పక 
టించారు. ఈ నియంతృత్వ దమనచర్యకు నిరసనగా భగత్‌సింగ్‌, ఒటుకేశ్వర్‌ దత్‌, 
(పేక్షకుల గ్యాలరీ నుంచి ఒక బాంబును (ప్రభుత్వ సభ్యులమీద విసిరారు, “ఎజ్జ కర 
పత్రం” అన్న పేరుతో (ప్రచురించిన కాపీలను కూడా వీరు అనెంన్లీ హాలులో వెద 
చల్లారు. _ బాంబు పెద్ద శబ్దంచేస్తూ (పేలినప్పటికీ హాని కలిగించనందువల్ల, ఎవ్వరూ 
గాయపడలేదు. ఎవ్వరినయినా చంపాలన్న ఉర్దేశ్యంగానీ, గాయపరచాలన్న ఉద్దేశ్యం 
గానీ విప్లవ వాదులకు లేదు. ““చెవిటివారికి వినిపింస చేయడమే తమ లక్ష్య”మని వీరు 
కరప్యతంలో విశదం చేశారు. ఆ తర్వాత వీరు, తమ అరెస్టుకు అంగీకరించారు. 
కోర్టును ఒక వేదికగా తీసుకొని బహిరంగంగా తమ ఆదర్శాన్ని విశదం చేయవచ్చునని 
వీరు భావించార్జు. కమ్యూనిష్టులు, మీరట్‌లో యిదే (ప్రయత్నాన్ని చేశారు. 


కమ్యూనిస్టు కార్మిక వ్యావస్తికులకూ హిందూస్థాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోషి 
యేషన్‌ ఆదర్శాలకూ కొన్ని మూల విషయాలలో తేడావుంది. అయినప్పటికీ పద్ధతు 
ల్లోనూ ఆదర్శంలోనూ అనేక పోలికలు కనుపించాయి. మొత్తంమీద రెండు వర్గాలు 
(బిటిష్‌ సామ్రాజ్యవాదం కిరాతక దమన విధానము, చీలిక ఎత్తులకు వ్యతిరేకంగా 
(సత్యక సవాలును (పజులకు విశదం చేశాయి. పామరజనం కమ్యూనిజాన్ని ఆమో 
దించడానికి సిద్ధంగా లేరుకాబట్టీ, 1905 ఉద్యమం అప్పటినుంచీ, (ప్రత్యేక సౌకర్యాలు 
- హక్కులు లేని (క్రింది మధ్యతరగతి _పజలకు దౌర్జన్యవాదులను వీరులుగా పూజించే 
సం(ప్రదాయం వున్నందునా, భగత్‌సింగ్‌, హెచ్‌. ఎస్‌, ఆర్‌. ఎ పజల. హృద 
యాన్ని చూరగొన్నారు, లాహోర్‌ కాంగ్రెసు తర్వాత (ప్రారంభమయిన శాసన్నోల్లం 
ఘన ఉద్యమాన్ని (కుజులు బలపరిచే టట్టు చేయడంలో తోడ్పడ్డారు. అయితే కాం(గెసు 


స్వేచ్చా సూచనలు 14? 


వాస్తవంగా ఐకమత్యంతో లేదు. గాంధీజీకి ఆయన సన్నిహిత సహచరులు కొంత 
మందికీ అహింస, ఒక విశ్వసనీయమైన సూత్రం. ఎట్టి పరిన్లితులలోనూ హింసకూ, 
దౌర్దన్యానికీ వీరు ప్రోత్సాహ మివ్వలేదు. విప్లవ కార్యకలాపాలకు వీరు, పూర్తిగా వ్యతి 
రేకులు. ఇట్టి పరిస్తితుల్లో, గాంధీజీనీ, ఆయన నాయకత్వాన్నీ, ఆయన కార్యాచరణ 
పథకాన్నీ ఉత్తమ మైనదిగా భావించి అది విజయవంత మవుకుందని భావించిన వారు 
కొంత మంది వున్నారు. (పభుత్వంతో పోరాటం సమ ఉజ్టీల మధ్య పోరాటం వంటిది 
కాదని (గ్రహించి వీరు, దౌర్జన్యాన్ని విస్మరించారు. విప్లవ వాదులు తమ స్వంత పద్ధ 
తిలో (బ్రిటిష్‌ పాలనను బలహీనం చేసినా, స్వాతంత్య సమరానికి (ప్రజానీకం అండను 
సంపాదించినా, దొౌర్దన్య కార్యకలాపాలు, సా్నామాజ్యవాదాన్ని అంతం చేయడానికి మరో 
గొడ్డలిపెట్టు వంటివని భావించవచ్చునని, వీరు అనుకున్నారు. రెండురకాల అలజడులు 
అవసరమని భావించిన వారు కొంతమంది కూడా వున్నారు. ఇదే మోస్తరుగా సోషలిజం 
విషయంలో కాం(గెసులోనే విభేదాలున్నాయి. కొంతమంది చిత్తశుద్ధితో హృదయపూర్వ 
కంగా వామపక్ష భావన కలిగి వుండేవారు. ఇతరులు దీనికి వ్యతిరేకంగా వుండేవారు. 
గాంధీజీ ఆయన అనుచరులు రాజకీయ -_ ఆర్థిక కార్యక్రమంలో విశ్వాసం కలిగి 
వుండేవారు. ఈ కార్యక్రమంలో సూత్రాలైన సంపద కూడ బెట్టు కోరాదు - అందరూ 
సమానమే అన్న సిద్దాంతాల కాక కమ్యూనిజం సిద్దాంతాలు కూడా ఉన్నాయని చెప్పు 
కున్నారు. అయి తే (పభుత్వ యాజమాన్యం, వ్యక్షికన్నా సమాజం అత్యధిక పాముఖ్యం 
గలదన్న ప్రాధమిక సూత్రాలు ఇందులో లేవు. వాస్తవంగా గాంధీజీ వున్నత నైతిక 
మానవుడుగా పరిణామం చెందాలని, దీనివల్ల, యిటువంటి విశిష్ట 'పేరులున్న సమాజం, 
ఆదర్శ సీయంగా వుంటుందనీ, దీనితో, _పభుత్వం వారిని పరిపాలించవలనసిన అవ 
సరం వుండదనీ విశ్వసించారు. 

ఈ కారణాలవల్ల విప్ల దౌర్జన్యవాదులకూ, కాం(గెస్‌ నాయకులకూ , ఉమ్మడి లతా 
లున్న ప్పటికీ వాస్తవమైన సంబంధాలు లేవు. అందువల్ల నాయకుల దర్శకత్వమూ, 
మార్గదర్శకత్వమూ లేనందున (ప్రజానీకం తగ్గిపోయింది. 

ఇదే మోస్తరుగా విప్లవవాదులు, కృతనిశ్చయంతో పోరాడటానికి (ప్రతిపాదించిన 
అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోలేదు. సర్వత్యాగాలకూ, అఆదర్శానికీ సిద్ధంగా 
వుండటం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న భావం లేకపోవడం, (ప్రభావాన్ని బల 
హీనం చేసింది. చైతన్యవంతమైన కేం్యద్ర సమీకరణ బలం లోపించినట్టు కను 
పించింది, 

భగత్‌ సింగుకూ ఆయన సహచరులకూ వ్యతిరేకంగా (ప్రభుత్వం, ఒక కేసును 
ప్రారంభించింది. దీనిని లాహోర్‌ కుటకేసు అనేవారు. నిందితులలో కొంతమంది 


148 ప్వాతం(త్య నమరం 


తమను రాజకీయ ఖైదీలుగా కాకుండా, మామూలు నేరస్టులుగా చూస్తూ వున్నందుకు 
ఆక్షేపణ తెల్పారు. రాజకీయ ఖైదీలు, రాజుమీద (ప్రత్యక్షంగా యుద్దాన్ని (ప్రకటిం 
చారు. తమ వైఖరి సట్ల (ప్రజల దృష్టిని కేందీకరించడంకోసం వీరు, నిరాహార దీక్ష 
జరిపారు. చిటచివరికి జైలు అధికారులు, వీరు మరణించి అఆమరవీరులు కాకుండా 
చూడటంకోసం , వారికీ ఒలవంతంగా ఆహారం పెట్టవలసి వచ్చింది. అయితే జతీన్‌దాన్‌ 
“ప్రాణం పోయేవరకూ పట్టు విడువం ” అని ఆఖరి మాటలు చెబుతూ, ఆహారం, 
మందులు తినడానికి నిరాకరించాడు; 1929 సెపైంబరు 18 తేదీన ఆయన మరణించారు. 


భగక్‌ సింగ్‌, విప్లవ దౌర్హన్యవాదులు అనేకమంది అప్పటికే, 1925 తర్వాత , 
మార్క్సిజం మాతల ఆకళింపు చేసుకున్నారు. అప్పుడు జై జెలులోనూ, 'వెలుపల 
వున్న అనేకమంది, పదేపదే పరిశీలన జరుపుకుంటూ వ్యక్తిగత దౌర్భన్యం, వీరత్వాలను 
వదులుకొని, చిట్టచివరకు _ప్రజల సోషలిమ్టు విప్లవ భావాలకు అనుకూలంగా తయారయారు. 
ఇది, ఉత్తర భారతావనిలో దౌర్జన్యాలు తగ్గడానికి దారితీసింది. 


1980 సంవత్సరాలలో స్వాతంత్య సమరం ఏవిధంగా జరిగిందో, పూర్తిగా అవ 
గాహన చేసుకోవడానికి, కాం్యగైసు ఆమోదించిన లాహోరు పూర్ణన్వరాజ్‌ (స్వాతంత్ర్యం) 
తీర్మానానికి ముందు కొన్ని పరిణమాలగురించి ఇటసుకోటేలనీ ఎంద (చిటిష్‌ సాధారణ 
ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోషలిస్టు, భారత జాతీయతా భావానికి 
యింతకిముందు మిత్రుడు అయిన రామ్‌ నే మెక్‌ శొనాల్లు కొత్త _ప్రధానమంథతి అయ్యాడు. 
అయితే ఆయన కూడా బిటిష్‌ స్మామాజ్యమన్న మూలభావాన్ని బలపరిచేవాడు. 
సా_మాజ్య వాదాన్ని ఈయన సమర్థించడం ఈయన్ను (ప్రశంసించే కొంతమంది భార 
తీయులకు నిరాశ కలిగించింది. వైస్‌రాయ్‌ లార్డు ఇర్విన్‌, సం(ప్రతింపులక ఇంగ్లండు 
వెళ్ళారు; భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1929 అక్షోబరులో ఒక (ప్రకటన జారీ 
చేశారు. నైమన్‌ విచారణాసంఘం తుది నివేదిక సమర్పించిన దరిమిలా, (పతిపాదనలకు 
అన్ని పార్టీల అంగీకారాన్ని సాధ్యమైనంత వరకూ సంపాదించడానికి రొండు టేబిల్‌ 
మహాసభ జరుగుతుందని, తెలియజేశారు. అఖిలపక్ష మహాసభ (1929 చివరలో 
గాంధీజీ, మోతీలాల్‌ న్నెహూ నాయకత్వం (క్రింద) అక్టోబరులో ఇర్విన్‌ చేసిన ప్రకటనను 
హర్షిస్తూనూ, (బిటిష్‌వారి సహృదయతను బుజువుచేసుకుంటూ రాజకీయ ఖైదీల నందరినీ, 
క్షమించి విడిచిపెట్టాలని కోరుతూనూ, ఒక _ప్రణొళికమీద సంతకాలుచేశారు. జవహరిలాల్‌ 
నెహ్రూ మొట్టమొదట సుభాన్‌ చం్యద్రబోన్‌తో యింకా ఎక్కువ సమాధానపూర్వక 
మయిన (ప్రణాళికను తీసుకురావాలని తలపెట్టారు. అయితే తమ తండ్రి, గాంధీజీ (ప్రతిపా 
దించిన (ప్రణాళిక మీద సంతకం చేనేటట్లు ఆయనకు నచ్చచెప్పారు. గాంధీజీ అప్పటికి 


స్వేచ్చా సూచనలు 149 


ఆయనకు, అనుభవంగల విశ్వసనీయమైన సలహాదారు తయ్యారు. మహమ్మదాలీ జిన్నా 
కూడా ఢిల్లీ (ప్రణాళికతో "అంగీకరించారు. అయితే ఇర్విన్‌ (ప్రకటనను బేషరతుగా 
బలపరచివుం పే ఆయన ఎంతో యిప్పపడి వుండేవాడు. ఈ విధంగా లాహోర్‌ కాం(గెసుకు 
(పథ్యాత స్వాతంగత్య తీర్మానానికి ముందు, జాతీయవాదులు యునై "టెడ్‌ (ఫ్రంట్‌కు బహు 
దూరమయ్యారు. పాతవారికీ, కొత్తవారికీ, అధికారం ఆంతరించిపోతూవున్న మితవాద 
నాయకులకూ మధ్య, యువజనుల భావనపై (ప్రభావం కలిగించిన వానుసక్ష నాయకులకు 
మధ్యా సా(మాజ్యంలో (ప్రస్తుత డొమీనియన్‌ (ప్రతినత్తికి తృప్పిపడే వారిమధ్యా, ఒక 
(పక్క గాంధీజీ, మోతీలాల్‌ నెహూ, మరో(పక్కు జవహరిలాల్‌ నెహూ, సుభాన్‌ 
బోస్‌కూ ఆయన రేడికల్‌ వరానికీ మధ్య పూ ర్లన్వరాజ్‌ విషయంలో సమాధానానికి రాకుండా 
కృతనిశ్చయంతో నిలబడినవారికీ మధ్య విభేదాలేర్పడ్డాయి. ఈ విభేదాలమధ్య ముందడుగు 
వేయడానికి 1930 లో జవహరిలాల్‌ నెహ్రూ ప్రధాన కారకులయ్యారు. 


ఢిల్లీ (ప్రణాళిక ఆశించిన కన్‌ నెషన్‌లకు కూడా (బ్రిటిష్‌ _పభుత్వాన్ని అంగీకరింప 
చేయలేని వైస్‌రాయ్‌ అసమర్థత. ఇర్విన్‌, రేడికల్‌ వ్యతిరెకుల మధ్య పెరుగుతూ వున్న 
న్నేహం విచ్చిన్నం కావడానికి దారితీసింది. లాహోర్‌ కాం(గెసు సమావేశం కావడానికి 
ముందు డీసెంబరు 28 తేదీన తమను కలుసుకున్న గాంధీజీ, మోతీలాల్‌, జిన్నాలతో 
రౌండు టేబిల్‌ సమావేశంలో (పభుత్వం ఎటువంటి వైఖరికి కట్టుబడివుం డేటట్టు తాము 
చేయజాలమని చెప్పారు. చివరి క్షణంలో గాంధీజీ, పూర్ణ స్వరాజ్‌ గురించి వామపక్ష 
బేషరతు వైఖరిని మన్నించడానికి సుముఖత కనబరిచారు. “నేను ఒక విధానానికి తిరుగు 
లేకుండా కట్టుబడ్డాను' అని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కాగా వామపక్ష శిబిరంలో 
ఆయన మ సమాధానానికి రానివారి చెఖరిని ఆయన బలహీనం చేశారని కొంత 
మంది భావిస్తున్నా | 


డినెంబరు 80 తేదీన హిందుస్తాన్‌ సోషలిష్టు రిసన్లికన్‌ అసోనిఏషన్‌ కార్య 
కలాపాలకు యింకా యిస్పటికీ కేంద్రమయిన లాహోర్‌లో సమావేశమయిన కాం(గెసు 
ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ఢిల్లీ _పణాళికను జలపరుస్తూనే, లార్డు ఇర్విన్‌ 
వైఖరివల్ల, రౌండు టేబిల్‌ సమావేశంలో పాల్గొనడం మూలంగా కాంగ్రెసు సాధించేది 
ఏదీ లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం మోతీలాల్‌ నెహూ 
సంఘం రూపొందించిన పథకానికి కూడా కాలదోషం పట్లిందనీ ఇప్పుడిహ సంపూర్ణ 
స్వాతం(త్యం కోసం ఉద్యమాన్ని (పారంభించడం అవసరమని కూడా ఈ తీర్యానంలో 
పేరొన్నారు. 


150 స్వాతంత్ర్య సమరం 


కాం_(గ్రను తీర్మానంలో ఈ ఉద్యమాన్ని శాసన్నోల్లంఘనగా వర్ణించారు. ఇది, 
శాసన, పరిపాలన, యితర (ప్రభుత్వ వ్యవస్థల నన్నింటినీ బహిషగ్రారిరచడ మేనని 
మార్పులకు అనుకూలంకాని వర్షం పేర్కొంది. యువజనులు, దౌర్జన్య విప్లవాన్ని జరుపు 
కామని బెదిరిస్తూ వుండటంవల్ల గాంధీజీ దీనిని బలపరిచారు. "' శాసన్నో ల్లంఘన 
మాత్రమే దేశాన్ని, అరాచకము, ' రహస్య నేరాలనుంచి కాపాడగలదు. దేశంలో 
దౌర్దన్యక రమైన పార్టీ ఒకటి ఉన్నందువల్ల, అది (ప్రసంగాలనూ, సమావేశ తీర్మానాలనూ 
పట్టించుకో లేదు; (ప్రత్యక్ష చర్యలో మాత్రమే దానికి విశ్వాసముంది '' అని ఆయన 
తెలియజేశారు. పోరాటాన్ని శాసనసభలకు కూడా తీసుకెళ్లాలన్న స్వరాజ్యవొదుల వైఖరిని 
వదులుకున్నారు. ఆయితే, నిర్మాణాత్మక విప్లవ ఉద్యమాన్ని ఏర్పాటుచేయాలని, 
“దేశంలో (పతి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే కాం్యగెసు లక్ష్యంగా వుండాలనీ, ఈ 
లక్ష్యసాధనకోసం, కార్మికులనూ, కర్షకులనూ, యువజనులనూ ఆర్గనైజ్‌ చేనే కర్తవ్యాన్ని 
చేపట్టాలనీ,” సుభాన్‌బోన్‌ (ప్రతిపాదించిన తీర్మానం, వీగిపోయింది. 


అయినప్పటికీ, స్వాతం్యత్య ఉద్యమ అంతరంగిక స్వరూపాన్ని బలహీనంచేనే 
వైరుధ్యాలున్నాయని, గు ర్తించినప్పటికీ 1990 జనవరి ఒకటో తేదీన వున్న ఐక్యతభావం 
వాస్తవికతను మనం విస్మరించజాలం. పూర్ణస్వరాజ్‌ కావాలన్న కాం(గైసు కోర్కెను 
భారత (ప్రజానీకం సానుభూతితో చూశారు. ఈ కోర్కై యువజనులకు మాత్రమేకాక, 
పెద్దతర వారికీ, మితవాద స్వరాజ్య వాదులకూ, కాం[గెసులో మార్చులుకోరని వారికీ 
నచ్చింది. స్వపరిపాలనా (ప్రభుత్వంతో భారత (ప్రజలను (ప్రభుత్వం విశ్వసించదనీ, 
భారతదేశం (ప్రగతి సాధించాలం పే, స్వాతం[త్య మొక్కే మార్గమనీ, వీరు, 
హృదయ పూర్వకంగా భావించారు. _పూర్ణస్వరాజ్‌ కోరెను, ముస్లింలీగ్‌, స్థానిక 
కుమ్మక్కు- దార్హబృందాలు, లిబరల్స్‌ మాత్రమే బలపరచలేదు, అయితే వీరు అల్బ 
సంఖ్యాకులు. ఈ మేరకు, “నైమన్‌ తిరిగి వెళ్ళిపో’ అన్న ఉద్యమం సృష్టించిన ఐక్యతా 
భావం, యింకా కొనసాగుతూనే వుంది. 


చిన్న స్టానిక బృందాలతో స్తానిక ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలన్న సుభాన్‌ బోస్‌, 
పు ఖు 

యితరుల కోర్కౌను విస్మ రించడానికి వీలులేదు. అయితే దేశమంతటా 19930 లో ఈ 
ఉద్యమానికి పజల అండ లభించింది అంటే, గాంధీజీ యిచ్చిన జాతీయత, ఆత్మ. 
గౌరవం, (గామాలభో పునర్నిర్మాణ కార్య(క్రమ సందేళమే కారణం. 


స్వేచ్చా సూచనలు 151 
శాసన్నోల్ల ౦ఘన ఉద్యమానికి సన్నాహాలు 


1930 జనవరిలో, భారత దేశంలో ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి. ఉద్యమాన్ని 
(ప్రారంభించడానికి కేదీ ఏదీ నిర్ణయించలేదు సరికదా, కార్య(క్రమమేదీ రూపొందించ 
లేదు. వీటిని గాంధీజీ నిర్ణయానికి వదలివేశారు. చేరీ చేరా సంఘటన తర్వాత యిది 
సంభవించింది కాబట్టి, ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడం గానీ, విర 
మించడంగానీ జరగదని గాంధీజీ హామీ యిచ్చారు. దీనిని గురించి తమ ఆత్మకథలో 
నెహూ, యిలా (పస్తావించారు. 


““శాసన్నోల్లంఘనను (ప్రారంభించినపుడు, చెదురు మదురు దౌర్జన్య చర్యవల్ల, 
దీనిని నిలిపి చేయడం జరిగిందన్న అభిప్రాయాన్ని గాంధీజీ కలగ జేశారు. ఈ హోమీ 
మాలో చాలా మందిని తృప్తి పరచడానికి ఎంతో దోహదమయింది”. 


1930 జనవరి 26 వ తేదీన, దేశమంతటా సాధ్యమైనంత ఎక్కువ మంది (ప్రజలు 
టి శ (ఆర xX ఆధ ఆగ ఇస 
బహిరంగంగా స్వాతం్యత్య (ప్రణాళికను లేక స్యాతంత్య (వతిజ్ఞను పూనాలన్న (ప్రతి 
పాదనను, ఆమోదించారు. ఈ తేదీన శాసన్నోల్లంఘన ప్రారంభం కావలని వుంది. 

దీనిని స్వాతంథత్య దినంగా (ప్రకటించారు. 


ఆయా భాషల్లో (ప్రకటించడం (ప్రారంభమయిన స్వాతం(త్య (ప్రతిజ్ఞ, సామ్రాజ్యవాద 
వ్యతిరేకులు, లిబరల్స్‌, రాడికల్‌ డెమో(క్రాట్‌లు, భారత సోషలిష్టులు అందరికీ ఒకే 
విధంగా నచ్చింది; ఉద్యమాన్ని (ప్రారంభించడానికి యివే కారణ మయ్యాయి. 


“మిగతా (ప్రజల మోస్తరుగానే స్వాతంత్రాన్ని పొందటానికీ, తమ కష్టం ఫలితాలను 
అనుభవి ఎచడానిక్కీ జీవిత అవసరాలన్నీ పొంది, అభివృద్ధి చెందటానికి పూర్తి అవకాశాలను 
కలిగివుండ టానికి, ఢారత (ప్రజలకు, అన్యాక్రాంతం చేయడానికి వీలులేని హక్కు 
వుందని మేము విశ్వసిస్తున్నాం. (ప్రజలకు ఈ హక్కులు లేకుండాచేని, వారిని ఆణగ 
(దొక్కోనట్టయి కే , దీనిని మార్చడానికిగాని, రద్దు చేయడానికి గాసీ మరికొంత హక్కు 
వుందని కూడా మేము విశ్వసిస్తున్నాము. భారతదేశంలో (బిటిష్‌ (పభుత్వం, భారత 
(ప్రజలకు తదు స్వాతం(త్యం లేకుండా చేయడమే కాక, పామరజునాన్ని పీడించి పిప్పి 
చేసీ, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సర్వ 
నాశనమూ చేనీంది. అందువల్ల భారతదేశం, (బిటన్‌తో సంబంధాలను పూర్తిగా (తెంచి 
వేసుకొని పూర్ణస్వరాజ్‌ లేక పూర్తి స్వాతంత్రాన్ని పొందాలని కూడా మేము భావిస్తు 


న్నాము. 


162 స్వాతం (త్య సమరం 


ఈ (ప్రతిజ్ఞ అన్ని వర్గాలకూ, బృందాలకూ ఒకేవిధంగా నచ్చడం వల్లనే, కొన్ని, 
న్‌ 0 గొ 

వైరుధ్య సమస్యలను లెజ్జచేయడం జరగలేదు. అనేక శకతాద్దాలనుంచి (గ్రామీణ (ప్రజలకు 
జీవనాధారమయిన (ప్రాచీన హస్తకళలనూ, వ్యవసాయ వుత్ప త్తినీ నాశనం చేయడమే . 
దేశం ఆర్థికంగా సర్వనాశనం కావడానికి కారణమని పేర్కొన్నారు; కొత్త రూపాలలో 
భారత దేశంనుంచినంపద (బ్రిటన్‌కు వెళ్ళిపోతూ వుండటం గురించి కూడా (ప్రస్తావించారు. 
సామ్రాజ్యవాదుల విచక్షణ వల్ల కూడా దెబ్బకిన్న ఆధునిక పారిశ్రామికీకరణ సమస్యల 
గురించి ఎటువంటి (ప్రస్తావనా జరగలేదు. “విద్యా పద్ధతి” వల్లనే రాజకీయ వినాశనం 
జరిగిందని అన్నారుకాని, ఇది, తగిన సంశాయిషీ కాదని చెప్పవచ్చు. ఆయుధాలు 
ధరించడానికి భారతీయులకు అనుమతిని యివ్వకుండా వుండటం వల్లా, “ఆక్రమణ నేన" 
వుండటంవల్లా. ఆంతరంగిక భద్రత కోసం విదేశ నైనిక శక్కి మీద ఆధారపడి 
వుండటం వల్లా, భారతదేశం ఆధ్యాత్మిక పతనంచెందిందని, ఈ (పతిజ్ఞలో పేర్కొన్నారు. 
ఈ కారణాలవల్ల స్వాతం(త్ర్య సమరానికి గాంధేయ అహింసాత్మక శాసన్నోల్లంఘన 
ఒక ఆయుధంగా ఉపకరించడం సమర్థనీయమయింది. 


“స్వాతం(్రాన్ని సాధించడానికి హింసావిధాన మొక్కటే మార్గం కాదని మేము 
గుర్తించాము. అందువల్ల మేము, (బిటిష్‌ (_పభుక్వంనుంచి స్వచ్చందంగా వైదొలగి, 
పన్నులు చెల్లించడానికి నిరాకరించడంతో సహా, శాసన్నోల్లంఖునకు సన్నద్ధమవుతాము. 
స్టెచ్చంద సహయాన్ని ఉపసంహరించి, రెచ్చగొట్టినప్పటికీ హింసరు దిగకుండా, 
పన్నులు చెల్లించడానికి నిరాక రించినట్టయి తే , అమానుషమయిన పరిపాలన అంతమయి 
తీరుతుందని మాకు నమ్మకం కుదిరింది". 

ఆ తర్వాత పూర్ణ స్వరాజ్‌ స్థాపనకు కాం(గసు, ఎప్పటికప్పుడు విడుదలచేసే 
ఆదేశాలను విధేయతతో పాటిస్తామని (ప్రతిజ్ఞ చేశారు. దేశం ఎదుర్కొంటున్న నాలుగు 
రకాల విపత్తులలో, సోషలిస్టు భావాలు, (ప్రతిబింబించలేదు. విదేశ. పాలకులు తమ హృద 
యాన్ని మార్చుకోవాలన్న విజ్ఞప్తిని చేసే పద్ధతిని, కార్యవర్గం అవలంబించింది. అయితే 
యిది ఫలవంతం కావడం, పాలకవర్గం వైఖరిమీద ఆధారపడి వుంది 

సరిగ్గా ఈ సమయంలో, గాంధీజీ తమ పత్రిక “యంగ్‌ ఇందియా” లో (వ్రాసిన 
వ్యాసంలో పరిపాలనా సంస్కరణకు పదకొండు అంశాలను సూచించారు. లార్డు ఇర్విన్‌ 
వీటికి అంగీకరించినట్టయి తే, శాసన్నోల్లంఘన పిలుపును ఉపసంహరించాలని, గాంధీజీ 
భావించారు. కార్యాచరణకు ఎటువంటి విధానాన్ని అవలంభించాలో ఆయన యింకా నిర్ణ 
యించలేదు. _ రేడికల్‌ వర్గానికి చెందిన గొప్ప భారత కవి, జాతీయవాదులు అయన 
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అడిగినపుడు, గాంధీజీ యలా సచూధానమిచ్చారు; 


"స్వేచ్చా సూచనలు 163 


నను రా్యతింబవళ్ల త్యీవంగా ఆలోచిస్తున్నాను అయితే అంధకారాన్ని అంఠతంచేనే 
ఆశాజ్యోతి ఏదీ కనుపించడంలేదు. ” 

మార్చి 6 తేదీన ఇర్విన్‌ కు (వ్రాసిన లేఖలో, తాము సూచించిన “పదకొండు అంళాల' 
కార్య(క్రమం చెడుగులను తక్షణమే తొలగించాలనీ, లేని వక్షంలో, కర్షకులకు అర్ధ 
మయ్యే విధంగా తాము బ్రిటిష్‌ చట్టాలను ధిక్కరించవలని వస్తుందనీ పేర్కాన్నారు. 
జవహారిలాల్‌ నెహూ తమ ఆత్మకథలో యిలా DT EE 

“స్వాతంత్ర్యం కావాలన్న దృష్టితో మాట్లాడుతూ వున్నప్పుడు రాజకీయ- సాంఘిక - 
సంస్కరణల జాబితాను తయారుచేని (పయోజున మేమిటి? గాందీజీ, యీ పదాన్ని మేము 
వుపయోగించిన అర్థంలోనే వుపయోగించారా? లేక, మేము మరో భాషలో మాట్లాడు 
తున్నామా?"” 


ఆ జ ఆట 
ఉప్పు సత్యాగహం 


చిట్టచివరికి గాంధీజీ ఒక నిరయం తీసుకున్నారు. 1980 మార్చి 12 తేదీన 78 
మందిఎన్ని కయిన అనుచరులవెంట సాబర్మతి ఆ(శ్రమంనుంచి బయలుదేరి గుజరార్‌ 
(గ్రామాల ద్వారా 2వందల మైన నడిచి సముుదఠీరంలోని దండి చేరుకుంటారు. 
అక్యాద, గాంధీజీ, ఆయన అనుచరులు, చట్టవిరుద్ధంగానే అయినా బహిరంగంగా సము(దం 
నుంచి ఉస్పు తయారుచేని చట్టాన్ని ధికగారిస్తారు. గాంధీజీ దండి సత్యాగ్రహం (ప్రారం 
భించినపుడు సార్వ(త్రిక జాతీయ చైతన్యం పెల్లుబికింది. సన్నగా, కొర్షకుడి మోస్తరుగా 
వున్న ఈయన కజ్జపోటు వేసుకుంటూ నడుస్తూ వెళ్ళినపుడు, ఈ నిత్యావసరేత లు సన్నుల 
ద్వారా ధర ఎక్కువచేసినందుకు, చట్టాన్ని ధిక్కరించడానికి వెడుకూవున్న మహాక్ముణ్ణి 
చూడటానికి గామీణులుగుంపులుగుంపులుగా మూగారు ,దండికి వెడుతోన్న అహింసాత్మక 
గుంపులో చేరడానికి వలంటీర్లు అశేషంగా వచ్చారు. 

భారతదేశమంతటా పెద్ద పట్టణాలలో [కింది మధ్య తరగతి (ప్రజలలో ఆనంద 
ఉత్పాహాలు మిన్నుముట్టాయి. శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళలు చేరడం, దీని 
ఒక ఉదాహరణ. పష్మపఫిల్‌ $0 తేదీన యంగ్‌ ఇండియాలో గాంధీజీ, మహిళలు చరఖ, 
మీద నూలు వడకడం ప్రారంభించాలనీ, రమ గృహోలనుంచి వెలుపలికి వచ్చి విదేళ 
వస్తువులనూ, మద్యాన్నీ అమ్ముతూవున్న దుకాణాలముందూ, (పభుత్వ కార్యాలయాల 
ముందూ పికెటింగ్‌ జరపాలని విజ్ఞువ్ని చేశారు. ఇంతకిముందు, సి.ఆర్‌. దాస్‌, మోళీలాల్‌ 
న్యెహూ వంటి జాతీయ నాయకుల కుటుందాలకూ చెందిన కొద్దిమంది మహిళలు, లేక, 


154 స్వాతం(త్య సమరం 


పెద్ద పట్టణాలలో కొంతమంది కళాశాల విద్యారులు మాత్రమే బహిరంగ రాజకీయ (ప్రద 
రృనల్లో పాల్గొన్నారు. యిప్పుడు యింకా ఎక్కువమంది మహిళలు ఉద్యమంలో చేరి, 
అరెస్టు కావడానికి సిద్ధమయ్యారు. ఆ రోజుల్లో సనాతన నగరమనుకుంటున్న ఒక్క. 
ఢిల్లీ నగరంలోనే, రాజకీయ కార్యకలాపాలు జరిపినందుకు 16 వందలమంది మహిళలను 
జైెలులోపెట్టారు బొంబాయిలో మధ్యతరగతి మహిళలు అనేకమంది జాతీయసమరంలో 
చేరారు. శాసన్నోల్లంఘన ఉద్యమం ఏమీ సాధించకపోయినప్పటికీ భారతీయ మహిళలు 


ఏక మొత్తంగా సాంఘిక సముద్ధరణ సాధించడానికి యిది ఎంతో దోహదమయిందని-. 


(బిటిష్‌ పరిశీలకులు కూడా (వ్రాశారు. ఇది వొక మంచి విశేషం. భారతీయ మహిళల 
సముద్ధరణ కోసం సాంఘిక సంస్కరణ ఉద్యమాలు 75 సంవత్సరాలలో సాధించని 
దానిని యిది కొద్ది వారాలలో సాధించింది. 


ఇలా వుండగా 1980 ఏప్రిల్‌, మే వేసవిలో వలంటీర్లు ఉప్పు చట్టాలను ధిక్క 
రించారు. గాంధీజీని, సత్యాాగహం జరిపి, ధరసానా(ప్రభుత్వ డిపోలో ఉప్పు తయారు 
చేయకపూర్వమే అరెస్టు చేశారు. ఉద్యమ నాయకులుగా ఈయన స్థానాన్ని బృహత్‌ 
బొంబాయి నేషనలిష్టు ముస్లిం కుటుంబానికి చెందిన షియా అబ్బాస్‌ తయాబ్టీ, స్వీకరించారు. 
ఆయన్ను కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత (ప్రఖ్యాత కవయితి, నేషనలిష్తు అయిన 
సరోజిని నాయుడు నాయకత్వం వహించారు. మే 21వ తేదీన ధరశానా మీద దాడి 
జరపడానికి ఆమె చేసిన (ప్రయత్నాన్ని అమెరికన్‌ జర్నలిస్టు వెబ్‌ మిల్లర్‌ ఎంతో 
కషంమీద అక్కడికి చేరుకున్న తర్వాత యిలా వర్ణించారు. 


“శ్రీమతి నాయుడు పదయాత్ర (ప్రారంభం కావడానికి ముందు ప్రార్థనలు జరిపారు. 
ప్రజలంతా యిందులో పాల్లున్నారు. అప్పుడామె యిలా అన్నారు: “భారతదేశపు 
గౌరవం మీ చేతుల్లో వుంది....మిమ్మల్ని కొడతారు. అయినా మీరు (ప్రతిఘటించకూడదు. 
కొడుతూవున్నా మీరు చేతులు అడ్డం పెట్టకూడదు.” అని ఆమె అనేటప్పటికి (ప్రజలంతా 
హర్షధ్వానాలు చేశారు. 


మెల్లిగా మౌనంతో అరమైలు దూరాన వున్న ఉప్పుడిపోలకు (ప్రజలు పదయాత్ర 
సాగించారు. ఉప్పు డిపోల చుట్టూ సీటి గుంటలున్నాయి; సూరత్‌ స్థానిక పోలీసులు 
నాలుగు వందల మంది కాపలా కాస్తున్నారు. అరడజను మంది. (బిటిష్‌ అధికారులు 
వీరిని కమేండ్‌ చేస్తున్నారు. పోలీసుల చేతుల్లో లారీలు మాగ్రమే కాక ఉక్కు. రొడుగు 
లున్న ఐదు అడుగుల పొడవుగల కజ్టలున్నాయి. తీగక ంచెకు లోషల తుపాకులు ధరించిన 
25 మంది సిద్ధంగా వున్నారు. 


య. 


స్వేచ్చా సూచనలు 157 


అజాతవాసంలో వుంచారు 1929 క ముందు ఆయన తిరిగి వచ్చారు. ఆధునిక విద్యను 
నేర్చుకున్న ఆయన పెద్ద అన్న డాక్టర్‌ ఖాన్‌ సాహెబ్‌తో కలిసి, అహింసాత్మక 
గాంధీ ఉద్యమాన్ని బలపరుస్తూ అనేకమంది పఠాన్‌ లను తయారుచేశారు. తమ (ప్రవర్తన 
శక్తికీ కృత నిశ్ళయానికీ పేరుపొందిన అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ (ఫ్రాంటియర్‌ గాంధీ అని 
(పవ్యాతి వహించారు, మొబ్బమొదట ఆయన పఠాన్‌ జిర్లా లేక కొండ “తెగల సమితి 
జొతీయవాదుల శాఖను ఏర్పాటు చేశారు కాం్యగెసు వాలంటీర్‌ విభాగాల మోస్తరుగా 
వుండే ఈ శాఖను ఖుదై విద్‌ ముత గార్స్‌, అంపే భగవంతుని నేవకలు అనేవారు. 
వీరు ధరించే దుస్తులవల్ల, వీరిని రెడ్‌ షర్టు అని (పజలు అంటూ వుండేవారు. పఠాన్‌ 
(పాంతీయ జాతీయవాదుల ఐక్యతికావాలసీ, వలస _ రాజ్యాధిపత్యానికి వ్యతిరేకంగా 
సమరం జరపాలనీ, హస్తకళా కార్మికుల పేదరికాన్ని రూపుమాపాలనీ, వీరు 
కోరారు. పామరజనం, పేదకర్షకలు, పట్టణ హస్తకళా కార్మికులు కూడా వీరిని బల 
పరిచారు. 1080లో ఖుదై ఖిద్‌ మత్‌ గార్స్‌ సంఖ్య 80 వేలు వుండేది. దేశంలో యిత౮ 
(పాంతాలలో గాంధేయ నాయకత్వంకన్నా; తమ అనుచరుల దౌర్దన్య పూరితమైన 
కోర్కెలను కంటోలు చేయడం అబ్లుల్‌ గఫార్‌ ఖాన్‌ కి బహు కష్టంగా వుండేది. 
'పెషావర్‌లో ష్మపిల్‌ 20 తేదీన అనేకమంది పేదకర్షకులు ఈద్‌ ఉర్చవాలకు 
గుమికూడినపుడు శాసన్నోల్లంఘన ఉద్యమం (ప్రారంభం కావలసివుంది. అనేకమంది 
సరిహద్దు కొండి తెగల (ప్రజలు మైదానాలలో ఆయా కాలాలకు అనుగుణమైన పనులను 
చేసుకున్న తర్వాత తిరిగి స్వగృహాలకు రావలసినవారు, ఈ ఉత్పవాలలో పాల్గొనడానికి 
హాజరయ్యారు. స్తానిక కాం(గెస్‌ వాదులను అరెస్టు చేసినపుడు పట్టణగుంపు ఆకేపణ 
తెలిపి, పోలీసులనుంచి వారిని విడిపిరచడానికి గట్టి (ప్రయత్నం చేశారు. కొండ 
తెగలవారు కూడా, వీరితో చేశారు. ఉద్రేకాలు పెచ్చుపెరిగిపోయాయి; రెండు వైపుల 
నుంచి కాల్పులు జరిగాయి. (పిజా తిరుగుబాటు (పారంభమయింది. పెషావర్‌ తిరుగు 
దాటును అణచివేయడానికి పంపబడిన కవచ శకటాలు ముందుకు. వెళ్ళకుండా అడ్డం 
కులు పెట్టారు. అధికారులు, పట్టణ ప్రైజ్టరగతి పెద్దలు నైనిక కంటోన్‌ మెంటులో 
తలదాచుకున్నారు. ఈలోగా అకాలీలు,. వీర శిఖు సంస్కర్తలు, జాతీయవాదులు 
సైన్యానికి చెందిన భారతీయ సైనికులలో తిరుగుబాటును (పేరేపించే (ప్రయత్నం 
చేశారు. గుంపుమీద కౌల్చులు జరవవలసిందిగా రాయల్‌ ఘడ్వాల్‌ రైఫిల్పు, (కేక్‌ 
హిల్‌ వైనికులు అన్న రెండు పటాలాలకూ ఉ త్తర్వులిచ్చినవుడుు తమ సహాచడలలో 
వొకరయిన చెంచర్‌ నీంగ్‌ ఘడ్వాలీ విజ్ఞప్తిని మన్నించి, కాల్చులు - జరపడానికి వీరు 
నిరాకరించారు; ముస్లీం పఠాన్‌ సోదరులరో స్నాభ్యాతత కనబరిచారు. విభజించి ప 
పాలించు” అన్న (బిటిష్‌ విధానం బలహీనమయినదని అనడానికి యిది మరో ఉదాహ 


168 స్వాతంత్ర్య సమరం 


రణ. సమైక్యంగా వుండాలని పీడిత (ప్రజలప ముందుగా క ఈ 
విధానం విజయవంతం కానేరదు. 

కంటోన్‌ మెంటునుంచి వచ్చిన (బ్రిటిష్‌ నైన్యాలు ఘడ్వాలీ పటాలాలను చుట్టు ముట్టా 
యి; వారికి ఆ తర్వాత నైనిక శిక్షలు విధించాయి. తిరుగుబాటు జరిపినందుకు వారి 
నాయకుల్లో కొంత మందిని ఉరితీశారు. అయితే మే నెలారంభంలో అఫ్రిది, మోహ 
మ్మద్‌ కొండజాతులు తిరుగుబాటు జరిపి, పట్టణ తిరుగుబాటులో చేరడానికి, 'పెషావర్‌కు 
వచ్చారు. పంజాబ్‌లో, పెషావర్‌పట్ల, ముఖ్యంగా అకాలీలు సమైక్యత (ప్రకటించారు. 
స్తానిక అలజడిదార్లకు తోడ్చడ టానికి అకాలీలు ఒక బృందాన్ని పంపారు. ఈ 
బృందాన్ని జీలం నది దగ్గర (బ్రిటిష్‌ నైన్యం ఆవివేసింది. చిట్టచివరికి (ప్రజలను 
శికించే (బ్రిటిష్‌ వనైన్యం వాయవ్య సరిహద్దు రాష్ట్రింలోనికి వెళ్ళి ఆదిమవాసులను 
కొండలలోకి తరిమివేసింది. 

తూర్పు బెంగాల్‌ రేవు ఆయిన చిట్టగాంగ్‌లో (పథ్యాత దౌర్హన్యవాది సూర్య నేన్‌ 
నాయకత్వం (కింద, స్టానిక (క్రిందిమధ్యతరగతి యువజనులు తిరుగుబాటు (పయత్నం 
జరిపారు. తూర్పు బెంగాల్‌లోని (ిటిష్‌ నైనిక స్థావరాలమీద వొకేసారి దాడులు 
జరపడానికి వీరు పథకాలు వేశారు. 
_ సూర్యనేన్‌ అనుచరులయిన స్థానిక కాంగైసు, వ్యక్తి అంబికా చక్రవ ర్టి, 
లోక్‌నాథ్‌ బాల్‌, ఆతర్వాత (ప్రముఖ కమ్యూనిష్టులయిన గణేశ్‌ ఘోష్‌, స్థానిక కళా 
శాలలూ పాఠశాలల విద్యార్థులను సమీకరించారు. వీరిలో యువకులయిన ఆనందగు ప్ప, 
చెగ్‌రా (టైగర్‌) బాల్‌, ధైర్య సాహస యువతులయిన _ కల్పనాదత్‌ , (పీతిలతా 
వాదేదార్‌ లాంటి వారున్నారు. 

భారత రిపబ్లికన్‌ నైన్యం, చిట్టగాంగ్‌ శాఖ పేరుమీద సూర్య నేన్‌ విడుదల చేనిన 
[(పణాళికలో, షే పాలనకు వ్యతిరేక ౦గా యుద్ధం జరపాలని భారతీయులను కోరారు. 
ఆయన, ఆయన సహచరులు చిట్టగాంగ్‌లో 'నాలుగుచోట్ల యూరోపియన్లు నివనించే 
1పాంతాలపై దాడి జరిపారు. పోలీసు గిడ్డంగులమీద, 50 మంది యువకులు (బిటిష్‌ 
భారత నైన్యం దుస్తులు ధరించి" మారువేషంతో, దాడి జరిపారు. ఈ ఉదంతాన్ని 
చిట్లగాంగ్‌ డిపోదాడి అని అంటూ వుంటారు. 

ఆయనే తొందరలో వారు, తవ చేతికందేన లూయిస్‌ గన్స్‌కీ, రై ఫిల్బుకీ తూటాలు 
తీసుకోడానికి మరిచిపోయారు. ఒక చిన్న తగిన ఆయుధాలులేని (పభుత్వదళం, పోలీను 
డిప్యూటి ఇన్‌ న్పెక్టల్‌ జనరల్‌ నాయకత్వం (కంద వీరిని ఎదుర్కొని, పట్టణంనుంచి, 
చిట్టగాంగ్‌ కు దూరంగావున్న 'కొండలలోకి వారిని 'ఉపసంహరించుకునేటటు చేసింది. 


స్వేచ్చా సూచనలు 161 


పన్నుల నిరాకరణ ఉద్యమం అలహాబాద్‌ జిల్లాలో ని అవర్‌లో [పారంభమయింది . 
ఇక్కడ ఎమ్‌. ఎన్‌. రాయ్‌, ఆయన అనుచరులు, (గ్రామాలలో సోషలివష్ట భావాలను 
పరివ్యా ప్రిం చేయడంలో, కాం[గనులో చేరారు. కేవలం జనుము మ్మాతమే పండించే 
తూర్పు బెంగాల్‌లోని కిషోర్‌ నంజ్‌లో, (పపంచ పెట్టుబడిదారి వ్యవస్థ మాంద్యం (ప్రత్యక్ష 
ఫలితంగా ప్రపంచ జనపనార ధరలు పడిబోవడంవల్ల, జనుము పండించే కర్షకు 
లందరూ దెబ్బతిన్నారు. వీరు కౌలు చెల్లించడం నిలిపివేశారు. కలకత్తా కార్మికులు 
వీరి పట్ల సానుభూతి కనబరిచి, వీరిని బలపరిచారు. కర్షక ఉద్యమాన్ని అణచివేయ 
డానికి, నెనికులను కిషోర్‌ గంజ్‌ కి పంపవలసి వచ్చింది. బవీరార్‌లోని బుల్టానా జిల్లాలో 
డిసెంబరులో వర్తకులు, వడ్తీవ్యాపారులు నిర్దాక్షిణ్యంగా పీడించుకు తినడంవల్ల, కర్షకులు 
ఎనో్న్నోచాధలకు గురి అయ్యార.తాము ముఖ్యంగా పండించే (పత్తిని వీరు తీసుకొచ్చారు. 
స్టానిక భూకామందులు, కౌలుదార్లనూ, వ్యవసాయ కూలీలనూ పీడించుకు తినడం 
ఎక్కువయింది. అందువల్ల బుల్లాసా కార్మికులు, కర్షకులు, ఒక కర్షక యూనియన్‌ ని 
ఏర్పాటుచేశారు. పన్నులనూ, కౌలునీ, వడ్డీని చెల్లించకూడదని ఈ యూనియన్‌ కోరింది. 
వ్యవస్ట్థీకృతమైన కర్షక వలంటీర్లు (బిటిష్‌ పన్నుల అధికార్లను (ప్రతిఘటించి, డప్పులేస్తూ, 
ఒక (గ్రామంనుంచి మరో(గ్రామానికి వెడుతూ, వడ్డీవ్యాపారులూ, భూకామందుల అన్టినీ, 
పంటలనూ దోచుకుంటూ, వారియిండ్లకు నిప్పుపెట్టారు. ఈచర్య వివిధ కులాలనూ, 
హిందువులనూ, ముస్షింలనూ సమైక్యం చేసింది. (గ్రామపేదలు వాస్తవంగా తిరుగుబాటు 
జరపడమే దీనిభావం. మళ్ళీనైనికులను, పోలీసులకు మద్దతుగానూ, తిరుగుబాటును అణచి 


యడాసిక్‌, బుల్హానాకు పంపవలని వచ్చింది. 


ph 


ఇటువంటి కర్షక తిరుగుబాటులు, గాంధీజీ దండిపదయా(త్ర (ప్రపంచ(ప్రజలు లేక 

భారత ప్రజల దృష్టి నాక ర్రించినట్టుగా, ఆకర్షించలేదు. అయితే యివి అఖిలభారత కిసాన్‌ 
టబ త్న ల ణి 
సభకు మొబ్బ మొదటి కీలకాలుగా పనిచేశాయి. ఈ కిసాన్‌ సభ,. తమను పీడించుకుతినే పరి 
స్పితులకు సామ్రాజ్యవాదం కారణమన్న చైతన్యాన్ని కర్షకులకు కలిగించింది. వీరకర్ష 
కులు తమవర్గం స్తితిగతులను మెరుగుపరచడానికి సమరం జరిపారు. అయితే వీరు పల్లె 
సీమల్లో పెన్‌చేనీన సాహస పట్టణ విప్లవాదుల పట్లకూడా సానుభూతి కనబరిచారు. ఈ 
విధంగా, 1980 శాసన్నోల్లంఘన ఉద్యమంతర్వాత పలురకాల (పజాఉద్య మాలు బయలు 
గి 

చేరాయి; అయితే అన్నీ, గాంధేయ అహింసా సూత్రాలకు అనుగుణంగా వ్యవ స్తీకృతం 
కాలేదు. 


162 స్వాతం(త్య సమరం 
(పభుత్వ వైఖరి 


(ప్రజావుద్యమాలు దౌర్జన్య పూరితంగా పరిణమించినప్పటికీ, (ప్రభుత్వం, సమాధాన 
పూర్వకమైన వైఖరిని (ప్రదర్శించలేదు. తూచ్చబెంగాల్‌లో జిల్లాఅధికారిగానే దమన 
సీతికి (ప్రనిద్ధికెక్కిన, ఢిల్లీలో హోమ్‌సెక్రటరీగా వున్న ఐ.ని.ఎస్‌ అధికారి ఎమర్‌ సన్‌, 
శాసనోల్లంఘన ఉద్యమమంటే విరుచుకుపడేవాడు. ఏప్రిల్‌ ఆఖరులో, పత్రికలనుంచి 
షూరిటీలు కోరుతూనూ, కాం(గాసు సంస్థలను చట్ట విరుద్ధమయిన సంస్థలుగా ని షేధిస్తూనూ 
ఆర్డినెన్సులు జారీచేశారు. వీటి ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి (ప్రభుత్వానికి అధికారం 
లభించింది. చట్టాలను ధిక్కరించిన వారిని ఏక మొత్తంగా అరెన్టుచేశారు; మేనెల ఆరం 
భానికల్లా కాంగ్రెసు నాయకులను జైళ్ళలో పెట్టారు. ఆ తర్వాత కాంగెసు పెద్దలనూ, సభ్యు 
లనూ, వారిపట్ల సానుభూతి చూపేవారినీ హింసించడం మొదలుపెట్టారు. 

(ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు(ప్రజలు తెచ్చిన హింసాత్మక ఆరోపణల గురించి దరి 
యాప్పు జరపడానికి, కౌం(గసు ఒక అనధికార విచారణా సంఘాన్ని నియమించింది. ఈ 
విచారణా సంఘం నివేదికను కాం(గెసు ఆరోపణలు అన్న పేరుతో (ప్రచురించారు; భారత 
దేశంలోని వివిధ పాంతాలలో అధికారులు జరిపిన హింసాచర్యలను యిందులో ఉదాహరిం 
చారు. పట్టణాలలో (ప్రజలు తిరగబడినపుడు, బిటిష్‌నైనికులు దోవలో నడుస్తూవున్న 
పురుషులు మహిళలమీద జరిపిన అత్యాచాలగురించి యిందులో పేర్కొన్నారు. 
మద్రాసులో మొట్టమొదటిసారిగా అవలంబించిన ఒకచర్య, ఆతర్వాత భారత దేశనుంతటా 
పరిపాటి అయిపోయింది. 

చట్టవిరుద్ధంగా గుమికూడారన్న ఆరోపణమీద (ప్రజలపై కేసులు పెట్టడంలో పోలీ 
సులు ఒక కొత్తపద్ధతిని అవలంబించారు. వివిధ కేంద్రాలలో పికెటింగ్‌ జరిపినవారిని, ఒక 
చోట చేర్చి, వారిని ఒక లారీలో పడేసి, పట్టణానికి దూరంగా తీసుకెళ్ళి, అక్కడ వారిని 
వదిలివే'నేవారు. తిరిగిపట్టణానికి చేరుకోడానికి వీరివద్ద డబ్బులేనందువల్ల వారు నానా 
అవస్తలు పడేవారు. 

కర్ణాటకలోని అంకోల, సిద్ధాపూర్‌ తాలూకాలలో 2 వేలమంది సభ్యులుగల 880 
కుటుంబాల భూములను స్వాధీనం చేసుకున్నారు. 116 యిండ్లనూ, చరాన్తీనీ స్వాధీనం 
చేసుకున్నారు. శిక్షీంపబడిన (ప్రజలు చాలా పేదవారు; వారు చాలా కొద్ది ఆన్మిగలవారు. 
నిద్ధాపూర్‌లో 87 మంది మహిళా సత్యా(గ్రహులు, స్వాధీనం చేసుకొని ఆతర్వాత-వేలం 
వేనిన ఆధన్తిని కొన్నవారి యిండ్ల గుమ్మాలదగ్గర నిరాహారదీక్ష జరిపారు... అయితే 
ఆన్తీని కొనడానికి నీదంగావున్న (ప్రజలు కొంతమంది యింకా వున్నారు అంపే గాంధేయ 
తత్వాన్ని యావద్‌ దేశ (ప్రజలు యింకా ఆమోదించలేదని స్పష్టమవుతోంది. 


స్వేచ్చా సూచనలు 1€3 


బెంగాల్‌లో, కాల్పులు, లాఠీచార్జీలు జరగని రోజులేదు. పోలీసులు కలకత్తా విశ్వ 
విద్యాలయంలో తరగతుల్లోనికి వెళ్ళి అమాయకులయిన విద్యార్దులను నిర్దాక్షీణ్యంగా కొప 
వారు. గుజరాత్‌లో కర్షకులు సరిహద్దులను దాటి బరోడా సంస్థానానికి వెళ్ళడం మొదలు 
పెట్టారు. భారత్మ్యపజలకు న్నేహితుడయిన వొక ఇంగ్లీషువ్య క్తి హెచ్‌.ఎన్‌. (బెయిల్స్‌ 
పోర్టు, వింతగా వీరు వలస వెళ్ళిపోవడం గురించి ఉలా(వాశాడు. 


కొద్దిమంది పుష్కలంగా పండిన పంటను తగులబెట్టారు; వీటిని తీసుకెళ్ళడానికి 
వీలులేక పోయింది. వారి శిబిరాలలో ఒక దానిని నేను చూశాను. చుట్టూ చాపలు 
కటి, తాకేకుల క ప్పువేసిన తాతాా-లిక ఆశయాలను వారు నిర్మించారు. తమ యిండను 
అ ఉం 
ఎందుకు వదలి పెట్టవలసి వచ్చింది అని వారిని ఆడిగాను. మహిళలు - వెంటనే 
“నుహాక్మాజీ జైలులో వున్నందువల్ల"' అని సూటిగా సమాధానం చెప్పారు. పురుషు 
లయితే యిక ఆరిక యిబ్బంది వున్నటు “వ్యవసాయం లాభసాటిగా లేదు, పన్నులు 

ఖు యట 

అన్యాయమైనవి, అని అన్నారు. ఒకరిద్దరు “స్వరాజ్‌ సాధించడానికి అని 
అన్నారు. 


తిరిగి వెళ్ళ దలిచిన (ప్రజలను సూరత్‌ పోలీసులు ఎలా భయపెట్టారో (బెయిల్‌ ఫోర్డు 
సవివరంగా పేరొన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌ జిల్లాలో గూర్భా నైనికులు, శిక్షించే పోలీనులు 
హింసాత్మక చర్యలకు పూనుకున్నారు. వీరు మహిళలను కూడా అగౌరవ పరిచారు. 
సామాన్య కర్షకులు తమగుడినెలనూ, ఈ భూమిమీద తమకున్న కాస్త వస్తువులనూ 
బుద్ధి పూర్వకంగా సర్వనాశనం చేయడాన్ని సంతోషంతో భరించారుగాని, పన్నులు 
చెల్లించడానికి మా(తం నిరాకరించారు. 


మొట్టమొదటి రౌండు సేవిల్‌ సమావేశం 


1980 మధ్యలో, ఈ గొడవల కన్నింటికి కారణమయిన సైమన్‌ కమిషన్‌ చిట్ట 
చివరికి తమనివేదికను సమర్పించింది. నవంబరులో బ్రిటిష్‌ (ప్రభుత్వం లండన్‌ లో 
మొదటి రౌండు టేబిల్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. రామ్‌సే మెక్‌ డొనాల్డు అధ్యక్షత 
(కింద దీనిని (బిటిష్‌ వారు అఖిలపక్ష సమావేశమని అన్నారు. ఈ సమావేశాన్ని 
మామూలుగానే కాం్యగెసు బహిష్కరించింది. పార్లమెంటరీ. పద్ధతి (ప్రభుత్వంతో, 
సంస్థానాలతో సహా భారత ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని, యితర భారత సభ్యులూ, 


164 స్వాతంత్ర్య సమరం 


భారత రాజుల (ప్రతినిధులు అంగీకరించారు. సమిష్టి బాధ్యత (ప్రాతి పదికగా వ. 
పద్దతి ప్రభుత్వంతో డొమీనియన్‌ (ప్రతిపత్తి, ఈ సమావేశానికి ఆమోదకరం. = 

వెను వెంటనే జైలులో వున్న కాం(్రసు కార్యవర్గ సభ్యులను విడుదల చేశారు. 
రౌండు పేగిల్‌ సమావేశం (ప్రతినిధులు భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత శేజ్‌ 
బహుదూర్‌ సపూ గాంధీజీని కలుసుకొని, లార్డ్‌ ఇర్విన్‌ కలుసు కోవలనీందిగాను, 
కాం[గెసు పేరు మీద పరిష్కారానికి సంప్రదింపులు జరుపవలసిందిగానూ ఆయనకు 
నచ్చచెప్పడానికి (ప్రయత్నించారు. 

ఇలా వుండగా 1080 డినెంబరులో ముస్లింలీగ్‌ అలహాబాద్‌ సమావేశంలో శాస 
న్నోల్లంఘన ఉద్యమాన్ని బహిరంగంగా (ప్రతిఘటించింది. దీనివల్ల, వీరి తరపున 
గాంధీజీ మాట్లడ టం లేదనీ, అందుమూలంగా యావద్‌ భారతజాతికీ ప్రాతినిధ్యం వహిం 
చడంలేదనీ లార్డు ఇర్విన్‌ వాదించడానికి వీలయింది. యావద్‌ భారత జాతికీ తాము 
(ప్రాతినిధ్యం వహిస్తున్నామని కాంగైెసు వాదన. 


గొంధీ__ఇర్విన్‌ ఒప్పదం 


ఫిబ్రవరి 17 నుంచి మార్చి 5 వరకూ గాంధీజీ డిల్లీలో వెన్‌ రాయ్‌తో, పరిష్కా 
రానికి సంప్రదింపులు జరిపారు. కాం[గెసు స్వాతంత్య తీర్మానాన్నీ, జనవరి 26 తేదీ 
(పతిజ్ఞనూ ఈ సం(పదింపులలో విస్మరించారు. ఇది న్నెహూకూ, యితర వామపక్ష 
నాయకులకూ ఎంతో బాధ కలిగించింది. మొదటి రౌండు పేవిల్‌ సమావేశంలో 
ఆమోదించిన ఒప్పందాలు 'పాతిపదికగా, కౌం(గైసు చర్చలు [పారంభించడానికి 
నిద్ధంగా వుందని గాంధీజీ తెలియజేశారు. శాసన్నోల్లంఘన ఉద్యమంలో వాధలకు 
గురి అయిన వారికి పరిహారం చెల్లిస్తామనిస్రభుత్వం హామి _ యిచ్చినట్టయితే, ఆ 
ఉద్యమాన్ని విరమిస్తామన్నారు. సంభాషణల ఫలితాల గురించి చర్చించడానికి 1981 
మార్చి $5 తేదీ తెల్లవారు యూమున రెండున్నర గంటలకు సమావేశమయిన కాం(గెసు 
కార్యవర్గంలో చీలికలొచ్చాయి. వైస్‌ రాయ్‌, పరిష్కారానికి సంప్రదింపులు జరుప 
వలనీ వున్నందున, యిది వొక విజయమని అనేక మంది హర్షించారు; కొంతమంది 
సంతోషపడలేదు. మహాత్మా స్వయంగా తన అధిప్రాయాలను, జవహరి లాల్‌ నెహుకు 
ఏకాంతంగా విశదీకరించారు. నెహూ ఆ తర్వాత యిలా (వ్రాశారు. 

(సభుత్వ పద్ధతి గురించి చర్చలకు అవకాశం కల్పించిన ఒప్పందం రెండో కాజుకు)' 
చెప్పిన అర్హ వివరణ, వాదాన్ని నెత్తిన రుద్దినట్టుగా అనుపించింది, నాకు అది నచ్చలేదు. 


స్వేచ్చా సూచనలు 165 


అయితే ఆయనమాటలు నాకు కొంత వుపళమనం కలిగించాయి... ఒకటి రెండు రోజులు 
ఏమిచేయాలో తోచక తికమక పడ్డాను. అప్పట్లో ఆ ఒప్పందాన్ని అరికశ్తు (ప్రశ్నేలేదు. 

వాస్తవంగా చెప్పాలంటే మార్చి 5 కేదీనే రెండు పార్టీలు ఈ ఒప్పందంమీద సంత 
కాలు చేశాయి; దానిని గాందీ __ ఇర్విన్‌ ఒప్పందం అన్నారు. 

వెస్‌రాయ్‌తో తమ సంభాషణల్లో గాంధీజీ అనేక యితర అంశాలను లేవతీశారు. 
(ప్రత్యేక అఆర్షినెన్సుల (క్రింద, దౌర్హన్యానికి శిక్ష వేయబడిన రాజకీయ ఖెదీలందరినీ క్షమిం 
చాలన్న (వశ్న వీటిలో ఒకటి. అసలు నిజానికి ఈ ఆర్డినెన్సులను ఉపసంహరించాలని 
గాంధీజీ వాదించారు. భూములను స్వాధీనంచేసుకున్న వారందరికీ పరిహారం చెల్లించాలని 
కూడా ఆయన కోరారు. గాంధీజీ లేవతీసిన ఈ _ప్రశ్నలన్నింటిమీదా ఇర్విన్‌ బింకం 
చూపారు. కొన్నిప్రాంతాలలో భూమిశిస్తును కొద్దిగా తగ్గించడానికి ఆయన అంగీకరించారు. 
అయితే భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురులకు విధించిన మరణశిక్షను రద్దుచేయాలన్న 
ముఖ్యసమస్య పై గాంధీజీ విజ్ఞప్తిని, ఆయన తిరుగులేకుండా నిరాకరించడ మేకాక, ఈ 
విషయాన్ని వాయిదా వేయడానికికూడా ఆయన అంగీకరించలేదు. మార్చి 28 తేదీన 
వారిని ఉరితీశారు. వివిధ సమస్యలమీదా (ప్రభుత్వ దమనచర్యలను ఏవిధంగానూ 
సడలించలేదు; తాను కోరిన కన్‌ సెషన్‌లు సాధించలేక పోయారు గాంధీజీ. 


కరాచీ కాం(గెసు 


లాహోర్‌ తర్వాత కాం్యగెసు మొట్టమొదటి సారిగా మార్చి 29 శేడీన, భగత్‌ సింగ్‌, 
సుఖదేవ్‌, రాజ్‌ గురులను ఉరితీసిన ఆరు రోజులకు, కరాచీలో సమావేశ మయింది. 
కాం(గైెసు అధికార చరిిత్రకారులయిన పట్టాభి సీతారామయ్య '“ఆ సమయంలో భగత్‌ 
సింగ్‌ పేరు భారతదేశ :సంతటా (ప్రతివొక్కంరికితెలుసు, గాంధీజీ ఎంత (ప్రజారంజుకంగా 
వుండేవారో, ఆయనకూడా అంత ప్రజారంజకంగా వుండేవారు అని పేర్కొన్నారు. 
నిజానికి, గాంధీజీ, కరాచీ కాం(గెసుకు వచ్చినపుషు, వ్యతిరేక (ప్రదర్శనలు జరిగాయి, 
దౌర్జన్య వాదుల సాహసాన్నీ ఆర్మత్యాగాన్నీ (ప్రశంసిస్తూ ఒకతీర్మానాన్ని ఈ సమా 
వేశంలో ఆమోదించాలని (ప్రతిపాదించారు. సంస్థ అహింసాత్మక సనాతన తత్వానికి 
యిది విరుద్ధం, (ప్రాథమిక క్లౌజు నొక దానిని చేర్చిన తర్వాత నూ(త్రమే గాంధీజీ దీనిని 
ఆమోదించారు. సవరించిన రూపంలో యిది యిలావుంది. 

"కాంగ్రెసు, రాజకీయ దౌర్జన్యాన్ని ఏరూపంలో నయినా, పద్దతిలోనయినా ఖండిస్తూ, 
వాటితో ఎటువంటి సంబంధము లేకుండా, ధైర్య సాహసాలనూ, త్యాగాన్నీ ప్రశంసిస్తూ...” 


166 స్వాతంత్ర్య సమరం 


ఈ సవరణను సుభాన్‌ బోన్‌ అండతో యువ వలంటీర్లు వ్యతిరేకించారుగాని కొద్ది 
ఓట్ల మెజారిటితో, విఫలమయ్యారు. 

సాధారణంగా చెప్పాలంటే కరాబీ సమావేశం (ప్రధాన రాజకీయ తీర్మానం, మద్రాసు 
కలకత్తా సమావేళాల రాజీవైఖరిని పోలివుంది. పూర్ణ స్వరాజ్‌ కావాలని యిది కోరింది, 
అయితే గాంధీ-ఇర్విన్‌ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందం లక్యెల గురించి 
పృనరాలోచించడానికి మార్గాన్ని సుకరంచేసింది. 1990 జనవరి ఉత్సాహం కొంతవరకూ 
సన్నగిల్లడం సహజం. అప్పటి. పరి స్తితిలో (పజలు పాల్గొనే అవకాశాలు లేవు. తర్వాతి 
చర్య గురించి. నిర్ణయించ వలనింది నాయకులే. 

అయికే ఒక్కవిషయంలో కరాచీ కాంగ[గెసు 1880 జనవరి నుంచి ఒక అడుగు 
ముందుకు వేసిందని చెప్పవచ్చు. (ప్రాథమిక హక్కులు, ఆర్షిక విధానం గురించి ఒక. 
తీర్మానం ఆమోదించారు. భవిష్యత్తులో పార్టీ రాజకీయ, ఆర్ధిక, (ప్రజాస్వామిక సాంఘిక 
కార్య(క్రమం౦ం యిందులో విశదమయింది. దీనిని యింతకి ముందు స్పష్టంగా వివరించ 
లేదు; దీనిలో ముఖ్య మైన విషయమేటం పే; 

1) (పజల ప్రాథమిక హక్కులకు హామీవుండాలి. 

2) అన్ని వర్గాల (ప్రజల కులమత వివక్షతలను తొలగించాలి. 

8) ప్రాంతీయ జాతీయ భాషలను అభివృద్ధి పరచాలి; భారత రాష్ట్రాలను భాషా 

ప్రయుక్త ప్రాతి పదికమీద ఏర్పాటు చేయాలి. 
4) పన్నులు తగ్గించాలి. 
ర్‌) వెనుకబడిన (ప్రాంతాలలోనూ, సంస్థానాలలోనూ అమలులో వున్న బెగార్‌ 
లేక వెట్టిచాకిరి చేయడాన్ని నిషేధించాలి. 

6) ఉప్పు పన్ను రద్దుచేయాలి. 

7) కార్మికుల (ప్రత్యేక హక్కులయిన ఆరోగ్యవంతమైన పని పరిస్తితులు, కనీస 
జీవన వేతనాలు, నిరుద్యోగ ఖీమా, రోజుకు 8 గంటల పని, జీఠంతో నెలవులు, వీటికి 
రక్షణ కల్పించాలి. 


మధ్యయుగపు భూకామందుల కున్న పెద్ద ఎవేటను రద్దుచేయాలని కరాచీ కాంగెసు 
గట్టీగా కోరలేక పోయినప్పటికీ, తమ వ్యవసాయ కార్య(క్రమాన్నీ రూపొందించ డానికి 
కాం(గెను పూనుకుంది. ఈ పోకడ, 1980 కార్యకలాపాలలో వామపక్ష విప్లవ 
పోకడ పూర్తిగా పరాజయం పొందినప్పటికీ, అంతకముందు నాలుగేండ్లలోనూ, (ప్రజా 
తిరుగుబాటు ఫభితంగా జాతీయునాయకులు కనీసం రేడికల్‌ (ప్రజాస్వామ్యం సూత్రాలు 


స్వేచా [| సూచనలు 167 


కొన్నింటిని ఆమోదించవలని వచ్చిందని, స్పష్టం చేస్తోంది. జాతీయనాయకులు యిస్వు 
డిహ స్వాతంత్ర్య సమరం మిగతాకాలంలో ఈ (ప్రజాస్వామిక సూత్రాల పతాకం ,కింద 
సంచరెంచవలని వచ్చింది. ఈ విధంగా కరాచీసమావేశం, ఆంతరంగిక, బాహ్య 
సంఘర్షణలను, నచ్చచెప్పే హేతువాదంద్వారా అంతంచేనే గాంధేయ విధానం రాజకీయ 
విజయాన్ని సూచించినప్పటికీ,కాం'గైసు కార్య(కమంలో రేడికల్‌, సోషలిష్టు, పోకడను 
ఒక ముఖ్యమైన అంశంగా (ప్రవేశ పెట్టడానికి నాందీ (ప్రస్తావన చేసింది. 


రెండో రౌండ్‌ టేబిల్‌ సమావేశం, మత సమస్య 


కాం(గెసుతోపాటు, కార్మికులు కర్షకుల పార్టీ, అఖిల భారత యువజనుల లీగ్‌ 

కరాచీలో సమావేశమయ్యాయి. కార్మికులు కర్షకుల పార్టీ, కార్మిక కరక సమస్య 
ఇ టి ఎ 

మీద ఒక కార్య(క్రమాన్ని ఆమోదించింది; ఇది, ప్రాథమిక హక్కులు ఆర్థిక విధానం 
గురించి కాం(గసు ఆ మోదించిన తీర్మానంకన్నా చాలా పటిష్టమయినదిగా కనుపించింది. 
ఆభిల భారతయువజనలీగ్‌ పూర్ణస్వరాజ్‌ కోసం సమరం సాగిస్తూనే వుండాలని కోరింది, 
వీరు, గాంధీ-ఇర్విన్‌ ఒప్పందాన్నీ, రెండో రౌండ్‌ కేబిల్‌ సమావేశంలో పాల్పున్నాలన్న 
కాం(గైెసు నిర్ణయాన్నీ కూడా ఖండించారు. 


కాగా నుత సమస్య తీవ్రత ఎక్కువవుతోంది. మార్చి 24, 25 “దీలలో కాన్ఫూర్‌లో 
హింసాత్మక మత కొట్లాటలు జరిగాయి; ఫలితంగా రెండు పకొలలోనూ కొంత 
మంది మరణించారు. దీనిలో మత కొట్లాటలు మొదలయ్యాయి, దరిమిలా జిన్నా, 
అభివృద్ధి నిరోధక ముస్లిం వర్గము, కాం(గైెసు రాజకీయ కార్య(క్రనుం నుంచి విడిపో 
తున్నట్టు (ప్రకటించారు. 


1981 ప్రపిల్‌ మొదలు జూన్‌ వరకూ రెండో రౌండ్‌ టేబిల్‌ సమావేశంలో 
తమ దృక్పధాన్ని తెలియ జెయ్యడం గురించి, కాం(గెసు చర్చ జరిపింది. (ప్రభుత్వం 
ఆమోదించడానికి నిద్ధంగా వున్నప్పటికి పెద్ద (ప్రతినిధివర్గాన్ని పంపడానికి బదులు 
కాం(గెసు తరపున (ప్రాతినిద్యం వహించడానికి గాంధీజీని మాత్రమే ఎన్నుకున్నారు. 
డాక్టర్‌ . అన్సారీ వంటి జాతీయవాద ముస్లిం, కాంగ్రెసు వ్యక్తిగా గాంధీజీ వెంట లండన్‌ 
వెళ్ళివున్నట్టయితే కాం(గెస్‌, పురోగామి ముస్లీం (పజాభీపాయానికి ప్రాతినిధ్యం 
వహిస్తోందని (బ్రిటిష్‌ (ప్రజలకు నమ్మకం కుదిరివుండేది. దీనికి బదులు కాం(గెసు, 
తసకుగల హక్కు-ద్వారా అన్‌సారీని ఈ సమావేశానికి నామినేట్‌ చేస్తారని ఆశించింది. 


168 స్వాతంత్ర్య సమరం 


సుభాస్‌ బోస్‌ పేర్కొన్నట్లుగా, గాంధీజీ యిలా చెప్పడం మొదలు పెట్టారు. 
“ముస్లింలు గనుక ప్రాతినిధ్యం, నియోజక వర్గాలు మొదలయిన వాటి విషయంలో, 
కొత్త రాజ్యాంగంలో సమైక్యకోరికను వ్యక్తపరచినట్టయితే ఈ కోరికను తాము 
మన్నిస్తామ”' అని అన్నారు. ఇది, అభివృద్ధి నిరోధక ముస్లింల కృతనిళృయాన్ని 
యింకా బలపరిచింది. సుభాస్‌బోస్‌ పట్టుదల, జాతీయవాద ముస్లింల . (ప్రకటనవల్ల 
ఆ తర్వాత గాంధీజీ ప్రత్యేక నియోజక వర్గాల కోర్కెసు మన్నించ జాలమని స్పష్టంగా 
[పకటించపలని వచ్చింది, 


ఏకారణం చేతనయినా, హిందువులకూ ముస్టింలకూ ఉమ్మ డినియో జక వర్షా 
లుండాలన్న కోర్కెను మహాత్మా, వదులుకొని, (పతి కులానికీ (ప్రత్యేక నియోజకముం 
డాలన్న అభివృద్ధి నిరోధకుల కోర్కెను ఆమోదించినట్టయి తే, వారు (అంహే, జాతీయ 
వాద ముస్లింలు అభివృద్ధి నిరోధక ముస్లింలనూ, మహాత్ముని కూడా (ప్రతిఘటిస్తారు, 
ఎందువల్లనంటే ప్రత్యేక నియోజుక వర్గాలు యావడ్‌ దేశానికి మాత్రమే కాక, వివిధ 
కులాలకు కూడా మంచిది కౌదని వారికి నమ్మకం కుదిరింది. 


ఆగష్టులో లార్జుఇర్విన్‌ తర్వాత _లార్జువిగ్‌ లండన్‌ వైస్‌రాయ్‌ అయ్యాడు, 
కొత్తవెస్‌రౌయ్‌ అసలు లిబరల్‌ వెఖరిని ఆవలంబించడానికి * కూడా సిద్దంగాలేడు. 
రాష్ట్ర పభుత్వాలు, రాజకీయ నేరస్తులపై పగిసాధించ కూడదన్న గాంధీ _ ఇర్విన్‌ 
ఒప్పందం నిబంధనను ఆకత్నిక్రమిస్తున్నాయన్న గాంధీజీఫిర్యాదుతో ఆయన ఏకీభవించలేదు, 
విభేదాలను పరిష్కరిచడానికి పరిష్కర్తల బోర్లు ఒకటి ఏర్పాటు చేయాలన్న గాంధీజీ 
విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. ఇది కాం్యగెసు సమాన అధికారానికి అంగీకరించినట్టు 
అవుతుందని ఆయన అధికారులు భావించారు. ఈలోగా వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోనూ, 
ఉత్తర్యపదేష్‌లోనూ ఖుదైఖిద్‌ మత్‌ గార్‌లమీదా, పన్నులు చెల్లించకూడదన్న ఉద్యమం 
దార్లమీదా తీవమైన వగసాధించడం కొనసాగించి. లండన్‌ వెళ్ళడానికి నిరాకరించడం 
ద్వారా, ఆగష్టులో ఈసమస్యను పైకితీసుకురావడానికి గాంధీజీ (ప్రయత్నించారు. అయితే 
విలింగ్‌డన్‌ తలబిరుసుగా వున్నారు; అంతేకాకుండా, కాం(గెసు సభ్యుడయినందువల్ల ' 
అన్సారీ స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని యితర ముస్లిం [పతినిధులు వ్యతిరేకిస్తున్నారన్న 
కారణాన రౌండుటేబిల్‌ సమావేశానికి డాక్టర్‌. అన్సారీని నామినేట్‌ చేయకూడదన్న 
నిర్ణయాన్నికూడా ఆయన బలపరిచారు. నిజానికి, (టిటిష్‌ప్రభుత్యం, “విభజించి పరి 
పాలించు అన్న తమవిధానంలో భాగంగా హిందూ - ముస్లిం మతవాదులను బలపరచా 
లని నిర్ణయించింది. అన్నారీవంటి జాతీయవాదులను నామినేట్‌ చేయడానికి ఒక్కపక్య 
నిరాకరించగా, హిందూ. సిఖ్టు, ముస్లీం మశవాదులకు, దేశంలో వారికిగల రాజకీయ 


స్వేచ్చా సూచనలు 169 


పలుకుబడికి పూర్తిగా సమానంగాని (ప్రాతినిధ్యాన్ని యివ్వడం జరిగింది, గాంధీజీ 
చివరకు, వైస్‌రాయ్‌ని, సిమ్లాలో, వల్లభాయిప"టేలు, (ప్రభాశంకర్‌ పఠాసీ, జవహరిలాల్‌ 
నెహూికోపాటు కలుసుకున్న తర్వాత అంగీక రించారు.కొన్నినూరత్‌ తాలూకాలలో బల 
వంతంగా భూమిశిస్తు వసూలుచేయడం గురించి (ప్రభుత్వం దరియాప్పు జరుపుతుందన్న , 
హామీ యిచ్చారుగాని, “'యింతవరకూ కాం(గెసు లేవతీసిన యితరఅంశాల విషయంలో 
హామీ యివ్వలేదు”. దరియాప్తు జరిపించక పోయినట్టయిశే, కాం(గెసు (ప్రత్యక్షచర్యకు 
దిగుతుందని, మహాత్మా, షరతుపెట్టారు. అయితే 1981 ఆగష్టు 15 దీన ఆయన 
లండిన్‌ వెళ్ళడంవల్ల, ఆయన మె త్తబడ్డారని భావించారు. 


ఇవన్నీ, 1991 నెపైంబరునుంచి డినెంబరువరకూ జరిగిన రెండో రౌండు టేబిల్‌ 
సమావేశంలో కాం(గెసు విఫలమయిందన్న సూచనలను ముందుగానే తెలియజేశాయి. 
ఇతరప్రతినిధుల తర్వాత గాంధీజీ, సమావేశం (ప్రారంభంకావడానికి ఒకరోజు 
ముందుగా చేరుకున్నారు. బిటిష్‌ కార్మికులు ఆయనకు ఘునమైన స్వాగత మిచ్చారు. 
ఆయన లండన్‌ ఈస్టు ఎండ్‌లో బసచేసి లాంకమైర్‌ పర్యటించారు. బిటిష్‌ జవు? 
వస్తా9లను . కాంగ్రెసు బహిష్కరించడం వల్ల, ఈ ప్రాంతంబాగా దెబ్బతిన్నప్పటికీ, 
కార్మికులు, భారత(ప్రజలు జరుపుతోన్న సామ్రాజ్యవాద వ్యతిరేక సమరంపట్ల సానుభూతి 
కనబరిచారు. అయితే ్రిటిష్‌మం(తులు, అనేకమంది మతనాయకులు జాతీయవాదులను 
అయోమయంలో వుంచడానికి వొకమార్షాన్ని కనిపెట్టారు. రాజ్యాంగ సంస్కరణల 
వొప్పందానికన్నా మతసామరస్య సమస్యకు (ప్రాధాన్యమివ్వాలని వారుపట్టుబట్టారు. 
రాజ్యాంగ సంస్కరణలకు గాంధీజీ, అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ సమస్యమీద అల్బ 
సంఖ్యాక వర్గాల సంఘంలో (ప్రతిష్టంభన ఏర్పడింది. దీనికి (ప్రధాననుం్యతి అధ్యక్షత 
వహించారు. మతసమస్యను పరిషగ్రారించి, ఠతమనిక్ష యానికి కట్టుబడివుంటామని హామీ 
యిస్తూ సంయుక్త విజ్ఞ ప్తిమీద సంతకాలుచేసి, తమకు యివ్వాలని ఆయన సభ్యులందరినీ 
అడిగారు. అందరూ అఆంగికరించలేదు సరికదా అంగీక రించరుకూడా. వివిధమత నాయ 
కులు వొకరినొరరు పరీక్షించుకుంటారని బ్రిటిష్‌వారికి తేలుసు. గాంధీజీ ఈ సంఘంలో 
సహేరుకంగా ఒక వీజ్ఞ ప్తిచేస్తూ, “విదేశ ఆధిపత్యం కారణంగా మనవిభేదాలు పటిష్ట 
మయినందువల్లా, అవి ఉత్పన్నం కాకుండావున్నా, స్వరాజ్‌ రాజ్యాంగం కిరీటమేకాని, దాని 
పునాదులు, పరిష్కారం కాజాలవు. స్వాతం్యత్య థానుని వేడిికింద మతవి భేదాలన్న 
మంచుకొండ కరిగి పోతుందనటంలో నాకు కించితైనా సందేహంలేదు” అనిఅన్నారు. 


అయితే సమావేశంలో ముస్లిం మతవాదులయిన తగాథాన్‌ వంటివారు,  (ఎ్రిటిష్‌ 
సామ్రాజ్యవాదం రక్షణ(క్రింద తనును కాపాడుకోవచ్చునని, అభివృద్ధి నిరోధక ప్రయో 


170 స్వాతంత్య సమరం 


జనాలను కాపాడుకోడానికి ప్రయత్నించారు. వీరంతా వారివారి వేరువేరు పద్దతుల్లో, ఈ 
సమావేశంలో సమైక్య ఉద్యమాన్ని (పదర్శించడానికి గాందీజీ చేస్తూవున్న కృషిని 
విఫలం చేయడానికి అతిముఖ్యపా(త్ర నిర్వహించారు. 

చిట్టచివరికి 1981 డిసెంబరులో మెక్తొనాల్డు, 1980 సమావేశ నిబంధనలను అమలు 
జరపాలనీ, విల్లింగ్‌డన్‌ విధానాన్ని బలపరచాలనీ, తల పెట్టారు. భారత (పభుత్వచట్టం 
ముఖ్య అంశాలను వివరించారు దీనిప్రకారం పటిష్టమయిన ఫెడరల్‌ కేందమూ, రాష్ట్రా 
లకు పరిమిత స్వపరిపాలనా (ప్రభుత్వాన్నే యిస్తూ, రాష్ట్ర స్వపరిపాలనా (ప్రతిపత్తి 
ఏర్పడుతుంది. అతి ముఖ్యమయిన "ఫెడరల్‌ అంశాలయిన అర్జిక శాఖ, విదేశసంబంధాలు 
(యుద్ధాలనుచే నే నిర్ణయంతోసహా) రక్షణ, |బిటిష్‌పార్లమెంటు, వైస్‌రాయ్‌ (ప్రత్యేక 
అధికారాల్మక్రింద వుంటాయి. విసిగిపోయి గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చివేశారు. 


అధికారుల దమన విధానం మళ్ళీ (ప్రారంభం కావడం 


విల్లింగ్‌ డన్‌ (ప్రభుత్వం యిప్పుడిహ, 1980లో ఇర్విన్‌ తీసుకున్న వాటికన్నా 
పటిష్టమయిన దమన చర్యలనూ మొత్తం జాతీయ ఉద్యమంమీద తీసుకోవాలని నిర్ణయిం 
చారు. (పభుత్వంతో సంప్రదింపులు జరగందే కౌలు చెల్లించరాదని ఉత్సర (ఫ్రదేష్‌ 
కాం(గెసు వ్యక్తులు కర్షకులకు సలహా యిచ్చినపుడు, వారి నాయకులు నెహూ, పురు 
షోత్తందాన్‌ టాండన్‌లతో సహా అందరినీ ఏక మొత్తంగా, లండన్‌నుంచి గాంధీజీ తిరిగి 
రావడానికి ఐదురోజులు ముందు అరెస్టుచేశారు. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఖాన్‌ 
ఆబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌సీ, ఆయన పెద్ద అన్న డాక్టర్‌ ఖాన్‌ సాహెబ్‌నూ ఇతర జాతీయ 
వాద నాయకులనూ, జైలులో పెట్టారు. బెంగాల్‌లో చిట్టగాంగ్‌ పట్టణంలో యూరొవియన్‌ 
అనధికారులు మూడు రోజులపాటు రౌడీల తోడ్పాటుతో జాతీయవాదుల గృహాలను, 
పోలీసుల జోక్యం లేకుండా దోచుకున్న ప్పుడు దిక్కు. లేకపోయింది. 1981లో ఖరగ్‌ 
పూర్‌ సమీవంలోవున్న హెజిల్‌ జైలులోని ఖైదీలనుకూడా, చజైలర్లు చావమోది, ఆ 
తర్వాత వారిమీద కాల్పులు జరపడంవల్ల, యిద్దరు మరణించారు. 


వ్యక్తిగత శాసన్నో ల్లంఘన ఉద్యమం 
గాంధీజీ తిరిగివచ్చిన తర్వాత విల్లింగ్‌డన్‌కు ఆక్షేపణ తెల్చినపుడు ఆయనపట్ల తల 


బిరుసు వైఖరి (ప్రదర్శించారు. అయితే కౌం(గెసు యింకా అప్పటికీ, వెస్‌రాయ్‌, ఆర్డినెన్సు 


మ్‌ 


స్వేచ్చా సూచనలు 17! 


లను ఉపసంహరించి పూర్షస్వరాజ్‌ ఉద్యమాన్ని కొనసాగించడానికి కాం_గాసుకు అనుసు:: 
యిచ్చిన పక్షంలో, '" (ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధంగావుంది. లాహోర్‌ సమా 
వేళ వైఖరికి యిది భిన్నమైన వైఖరి అయినప్పటికీ పౌరశాసన్నోల్లంఘన ఉద్యమాన్ని 
మళ్ళీ _పారంభిస్తామన్న బెదిరింపు యిందులో వుంది. 1882 జనవరి 4 ₹దీన, గాంధీజీ, 
కాం(గెసు అధ్యక్షులయిన వల్లభాయి పశేల్‌తోసహా కాంటగసు నాయకుల కొత్తజుట్టును 
అరెస్టుచేశారు. ఇప్పుడిహ, రాజకీయ ఖైదీలను జైళ్ళలో కొట్టడం, వారిని మామూలు 
నేరస్తులుగా చూడటం, యింతకి ముందుకన్నా ఎక్కువయింది. 1982లో అధికారుల 
హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా దౌర్భన్య వాదులు పగసాధించడం పెచ్చు పెరిగి 
పోయింది. శాసన్నోల్లంఘనను ఏక మొ త్తంగాకాక , వ్యక్తిగతంగా, కొన్ని పశక్యేక 
చర్యలద్వారా జరపాలని, గాంధీజీ తెలియజేశారు. అహింసార్మక (పజలు స్వయంగా 
నిలబడే చైర్యం వుండాలని ఆయన వాదించారు. అయితే వాస్తవమైన కారణమేమిటంటే, 
పభుత్వం రెచ్చగొట్టడ ంవల్ల, ఉద్యమం విజయవంతం కావడంలేదన్న నిరుత్సాహంతో 
(పజాచర్య దౌర్జన్యానికి దారితీయవచ్చునని భయం. ఏపిల్‌ 24 తేదీన ఢిల్లీలో మదన్‌ 
మోహన్‌ మాలవ్యా తాల్కాలిక అధ్యక్షత।క్రింద కాంటైసు వార్షిక సమావేశం (ప్రారంభం 
కావలసి వున్నపుడు, _ప్రముఖ సభ్యులు అనేకమందిని, ఆర్జినెన్సుల్మకింద అరెస్టుచేశారు. 
మిగతావారు అహమ్మదాజాడు (ప్రతినిధి అయిన నేట్‌ రంభఖోదాస్‌ తాత్కాలిక అధ్యక్షత 
(కింద, ఢిల్లీలో చాందిసీచౌక్‌ క్లాక్‌టవర్‌ దగ్గర సమావేశం జరిపారు. వీరినికూడా 
అరెస్టు చేశారు; అయితే మే ఒకటో తేదీన విడుదల చేశారు. 


మతనివేదిక 


హరిజనులు, షెడ్యూలు కులాలు తెల అండ సంపాదించడానికి (ప్రజా ఉద్య 
మాలలో ఒక నూతన పోకడను తీసుకు రావడానికి గాంధీజీ చాలాకాలం నుంచీ [సయ 
త్నించారు. (లిటిష్‌ వారు రిస్తోన్న “విభజించి పరిపాలించు” అన్న విధానానికి, 
యిది. ఆయన సమాధానం. 1982 ఆరంభంలో రాంసే మెక్‌డొనాలు (పకటించిన 
అధికార మత నివేదిక (విటిష్‌ విధానాన్ని (వతిబిందించింది. ఈ నివేదికలో హిందువు 
లకూ, '“అంటరానివారిక్‌,” eS నూతన ఫెడరల్‌ శాసన సభలలో వేరువేరు 
నియోజక వర్గాలను ఎర్చాటుచే?ా హిందువులనూ _ హరిజనులనూ వేరువేరు రాజు 
కీయ వర్గాలుగా, యిందులో గాంధీజీ దీనిని ఒక సవాలుగా భావిం 
చారు. ఈయన్ను ఎమ్‌, సి, రాజావంటి అనేక మంది అంటరాని వారు జలసరిచారు. 


172 స్వాతంత్ర్య సమరం 


అంటరాని వారికి పక్యేక సీట్ల శీటాయింపుతో ఉమ్మడి నియోజక వర్గాలు కావాలని 
వీరు తెలియ జేశారు. అయితే డా॥ అంబేద్కర్‌ నాయకత్వాన వీరిలో కొంతమంది 
ఆంటరాని తనాన్ని రద్దు చేయకుండా “అంటరాని వారిని. హిందువులనే పద్ధతిని ఆమో 
దించడానికి నిరాకరించారు. ఈ అవకాశాలను అదనుగా తీసుకొని విలింగ్‌డన్‌ మత 
నివేదికను ఆమోదించి తీరాలని పట్టుబట్టారు. ఆ సమయంలో, పూనా సమీపంలో 
యరవాడ జైలులో నిర్బంధంలో వున్న గాంధీజీ, నెపైెంబరులో ఆమరణాంత నిరా 
హార దీక్షకు పూనుకొన్నారు. నివేదికను, ఈయన (ప్రతిఘటించారు; అయితే నివేది 
కలో సూచించిన దానికన్నా హిందూ నియోజక వర్గానికి లోబడి ““అంటరానివారికి” 
ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆయన గట్టిగా కోరారు. మత నివేదికకు ఒక సవ 
రణగా పూనా ఒడంబడికను, (ప్రభుత్వం ఆమోదించింది. 


దీనివల్ల, అఖిల భారత అస్పృశ్యత లీగ్‌, అంటరాని సేవకుల సంఘం వంటి 
సంస్థలలో, కాం(గైస్‌ పలుకుబడి ఎక్కువయింది. కాంగెసు పట్ల సానుభూతితోవున్న 
ఇంగ్లీషు మాజీ మిషనరీ వెరియర్‌ ఎలెవిన్‌, షాంరావు హివలె వంటివారు అంకితమై 
పనిచేస్తూ వుండటంవల్ల , మధ్యభారత దేశం, దక్షిణ గీహార్‌, ఒరిస్సాకొండ (ప్రాంతా 
లలోని వెనుకబడిన తెగలలో కాం(గెసు (ప్రచారం, యిప్పటివరకూ భారత శాతీ 
యతా భావమంసే తెలియని (ప్రజలలో, జాతీయత, (ప్రజాస్వామ్య భావాలను పరి 
వ్యాప్తం చేసింది. దేవాలయాలన్నింటిలో హరిజనులకు (ప్రవేశ మివ్వాలన్న అలజడి 
ఈ ఉద్యమంలో వుండటం కూడా అతిముఖ్యమైనది. 1888 జనవరి 8 దీని దేవా 
లయ (ప్రవేశ దినంగా పరిగణించారు. హిందూ కులమత వర్గాలూ ప్రాంతీయ భాషా 
వర్షాలు వున్న అనేక భారతీయ యాత్రీకుల కేంద్రాలలో. దీనజనస ముద్ధర ణకు జాతీ 
యకా ఛావంతో సంబంధం వుందని భావించారు; వీరి విజ్ఞప్తిని యిది బలపరిచింది. 

ఇలా వుండగా, రెండవ శాసన్నో ల్లంఘన ఉద్యమం, లేక. "వ్యక్తిగత ఉల్లంఘన" 
ఉద్యనుం, పామరజనంప్తె ప్రభావాన్ని కలిగించడానికి సంబంధించినంతవరకూ 1830 
ఉద్యమంకన్నా బలహీన మయింది. అయితే కర్షకులలో కాం(గసు (ప్రభావం ఎకు 
వయింది. పన్నులు, అద్దెలు చెల్లించకుండా వుండే ఉద్యమం ఉత్తర (పదేశలోనూ, 
వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోనూ కొనసాగింది. 

భారతదేశంలో బిటిష్‌ పరిపాలనకు 1882-88 ఆఖరి సంవత్సరమని చెప్పవచ్చు. 
ఈ సంవత్సరంలో సనాతన దౌర్దన్య వాదుల జ్వాలలు (అహింసాత్మక పౌర శాస 
న్నోల్లంఘన, పౌర (ప్రతిఘటనకు భిన్న మైనది) మిన్నుముట్టాయి; ఆ తర్వాత దమన 
చర్యలద్వారా, ముఖ్యంగా బెంగాల్‌లో వీటిని ఆర్బివేశారు. అనేక రకాల దౌర్జన్య 


స్వేచా స సూచనలు 175 


(పత్యేక కంట్రోలు వుండేది. గవర్నర్‌ జనరల్‌సీ, గవర్నర్లనీ, (బ్రిటీష్‌ [పభు 
త్వమే. నియమిస్తూ వుండేది; వారు దానికే (ప్రత్యక్షంగా బాధ్యులు. 


రాష్ట్రాలలో, యిచ్చిన కొద్ది స్వపరిపాలనాధికారాలూ, గవర్నర్‌కు వున్న ప్రత్యేక 
అధికారాల ద్వారా రద్దయి పోయేవి. వీరికి, ఎన్నికయిన (ప్రతినిధుల శాసన చర్యను 
వీబో చేసే అధికార ముండటమేకాక, తమ యిష్టం వచ్చిన చట్టాలు చేసి ఆర్షి 
నెన్సులు చేనే అధికారాలు కూడా వుండేవి. సివిల్‌ సర్వీసు, పోలీసు మీద పూర్తి 
కంట్రోలు కూడా గవర్నర్‌కు వుండేది. 


1985 ఇండియా చట్టం, కొద్దిమందిని మా(త్రమే తృప్తి పరిచింది. ఇది “పూర్తిగా 
నిరాశాజనకంగా వుందని” కాం(గెన్‌ పేరొంది. అనేక రకాలుగా యిది తృప్పి కరంగా 
లేదని యితరులు తెలియ జేశారు. భారత (ప్రజలమీద తాము సంపాదించిన రాజు 
కీయ అర్థిక అధికారాన్ని (బ్రిటిష్‌ (ప్రభుత్వం వాస్తవంగా వారికి ఆందజేయలేదు. 
(పభుత్వ స్వరూపం మాటత్రమే కొద్దిగా మారింది. (ప్రజలు ఎన్నుకున్న మం(తులను 
భారతదేశంలోని బ్రిటిష్‌ పాలక వర్గంలో ప్రవేశ పెట్టారు కాని, విదేశ పాలన కొన 
సాగుతూనే వుంటుంది. 


చట్టంలో రాష్ట్రాలకు సంబంధించిన విభాగాన్ని వెంటనే అమలులో పెడతారు; 
ఫెడరల్‌ భాగాన్ని తర్వాత అమలు జరుపుతారు. ఈచట్టం నిబంధనలకు పూర్తిగా 
వ్యతిరేక మే అయినప్పటికీ, ఈ చట్టం అమలులో సహ రించడంకన్నా. దేశంలో 
తమ పార్టీకి ఎంత బలముందో బిటిష్‌ (ప్రభుత్వానికి తెలియజెయ్యడానికి, ఎన్నికల్లో 
పోటీ చేయాలని కాం[గెన్‌ నిర్ణయించింది. ఈ లక్యాన్ని పూర్తిగా సాధించడం 
జరిగింది. అనేక రాష్ట్రాలలో కాం(గెసుకు అధిక షస రిటీ వచ్చింది. భారత పజ 
లలో _ అత్యధికులు దీనిని బలపరుస్తున్నారనడంలో సందేహం లేదు. ఎన్నికల్లో 
గెలిచారు. కాబట్టి పదవికి అంగీకరించకుండా నిరాకరించడంలో అర్దం 
లేదని అనేకమంది వాదించారు. నెహూ, యితర వాదుపక్ష నాయకులు పదవికి అంగీక 
రించడానికి వ్యతిరేకులు. స్వాతం(త్ర్య సమరానికి యిది అవరోధం కలిగిస్తుందని వారు 
భావింవారు. అయితే ఎక్కువమంది పదవులకు అంగీకరించడానికి సుముఖంగా వున్నారు. 
1937 జూలైలో పదకొండు రాష్ట్రాలలోనూ ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ మంశ్రివర్గాలు 
అధికారంలోకి వచ్చాయి, కొద్ది రోజుల తర్వాత మరో రెండు రాష్ట్రాలలో కాంగ్రౌను 
సంకీర్ణ మంత్రి వర్గాలను ఏర్పాటు చేసింది. బెంగాల్‌, పంజాబ్‌లలో మా(త్రమే కాంగ్రెసేతర 
మంతివర్షాలు ఎర్పడ్డాయి. 


176 స్వాతంత్ర్య నమరం 


రాష్ట్ర (పభుత్వాల అధికారాలు పరిమితంగా వుండటంపల్లా. కౌం(గెను సాంఘిక 
పునాదివల్లా, కార్మికులు, కర్షకులు పెట్టుబడీదార్లు, భూకామందులు పార్టీలో వుండటం 
వల్లా ఆధిపత్యంగల కాం(గెసు నాయకుల సనాతన స్వభావంవల్లా, కాం(గసు మంతి 
వర్గాలు పరిపాలన మూలస్వ భావాన్ని మార్చడానికీ (ప్రయత్నించలేదు, 'పెద్దమార్చులను 
వీరు ప్రవేశ పెట్టలేదు. అయితే అనుమతించిన కొద్దిపరిమితులలో పజల స్తీతిగతులను 
కొంతవరకు మెరుగుపరచడానికి వీరు (ప్రయత్నించారు. పరిపాలనలో వొకకొ త్తదృక్చ 
ధాన్ని వీరు (నవేశపెట్టారు; నిజాయితీ, నేవలలో చెప్పుకోతగిన (ప్రమాణాలను నెల 
కొల్పారు. - ప్రాథమిక సాంకేతిక ఉన్నతవిద్యను మెరుగుపరచడానికీ, (ప్రజారోగ్య సేవ 
లను మెరుగుపరచడానికీ ఎక్కువ (ప్రయత్నాలు జరిగాయి. కర్షకులకు తోడ్బద బానికి 
నూతనకౌలుదారీ, బుణసహాయ చట్టాలను ఆమోదించారు; ఈ చట్టాలను భూకానుందులూ, 
జమీందార్ల సమ్మతితో ఆమోదించడంవల్ల, యివి రాజీ శాసనాలని చెప్పవచ్చు. కొన్ని 
రాష్ట్రాలలో _పేడ్‌యూనియన్లు సంకుల సమరం జరపవలని వచ్చినప్పటికీ, మెరుగయిన 
పనిపరిస్థితులకూ ఎక్కువ వేతనాలకూ సంప్రదింపులు జరపడానికి, వీటికి ఎక్కువ న్వేచ్చ 
లభించింది. పౌర న్వేచ్చలమీద కంటటోలును సడలించారు; ప్యతికలన్వేచ్చ ఎక్కు 
ఫయింది: అయితే పోలీసు, పరిపాలకవర్గంపట్ల (ప్రజల భయమూ, విముఖత మాతం 
పోలేదు. 

అయో మానసికంగా అతిముఖ్య (ప్రయోజనం కలిగిందని చెప్పవచ్చు. _పజలు 
కొంతవరకూ సంతృప్త చెందారు. మామూలుగా జైలుకువెశ్ళే నాయకులు అధికార పదవుల్లో 
వుండటం విజయచిహ్నంగా కనుపించింది. ఆళాభావమూ, అత్మ విశ్వాసమూ 
(పబలాయి. స్వాతంత్ర్యానికి యివే మొదటి సూచనలని (ప్రజలు భావించారు. 


స్వాతంత్ర్య సాధన 181 


(బిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా దౌర్హన్యపూరిత మైన తిరుగుబాటు జరిపారు. వీరు 
భగవత్‌ శక్కివుందని అనుకున్న. గ్రైడాలోఆన్న యువతిని తమ రాణిగ (ప్రకటించు 
కున్నారు. రాణి గైడాలో జాతీయ వుద్యమాన్ని బలపరిచింది. 1980 సంవత్సరాల 
చివరిలో ముస్లిం మత పండితులు మౌలానా అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌ భాషాసీ, దక్షీణ 
అస్సాంలోని నిల్‌ హెట్‌ జిల్లాలో శక్తివంతమైన కర్షక వుద్యమాన్ని ఏర్పాటు చేశారు. 
ఈ వుద్యమం పొరుగునవున్న మైమన్‌సింగ్‌ జిల్లాలోకి వ్యాపించింది. 


ఈ ఉద్యమాలు సమైక్యంగానూ లేవు, అన్నీ కాంగెస్‌ కం[టోలు (కిందా లేవు. 
అనేక కిసాన్‌ సభలకు కాం_గెసు సోషలిషులు నాయకత్వం వహించారు. అప్పు 
డప్పుడు కొన్ని కర్షక ఉద్యమాలు ఉదాహరణకు, బెంగాల్‌లో తారకేశ్వర్‌ సత్యా 
(హం, (టవాన్యూ-ర్‌ రాష్ట్రంలో వయలార్‌ సత్యా(గహం, స్థానిక కమ్యూనిష్టు ఆర్గ 
న్రైజర్ల నాయకత్వం (క్రింద (పభావితమై నడిచాయి. కాం(గెసు నిర్మాణ కార్యక రలు 
సాయకత్వం వహించిన సందర్భాలలో, కర్షకులకు, సంస్కరణ, జాతీయ భావాలలో 
చైతన్యం కలిగింది. మిగతా సందర్భాలలో, కర్షకులు, స్థానికవర్గ సమస్యలతో నూ 
ఎప్పుడో, జాతీయ ఉద్యమంతోనూ, సతమత మపుతూ వుండేవారు. ఈ ఉద్యమాలు 
కొన్నింటిలో మత నాయకత్వం. (ప్రధానంగా వుండేది. వెనుక బడిన (పాంతాలలోకర్ష 
కులు, అప్పుడప్పుడు ఆది నైతీక సూత్రాలతో ఉద్వేగ పూరితులవుతూ వుండే వారు. 
ఈ నైతిక సూత్రాలను వారి స్థానిక మత, కుల, తెగల (ప్రబోధకులు బోధిస్తూ 
వుండేవారు. పీడనకు వ్యతిరేకంగా పరోక్షమైన ఆకేపణగా యిటువంటి మత విజ్ఞప్తులు 
అనేక దేశాల కర్షక విమోచన సమరాల చరిత్రలో సామాన్యంగా కనబడుతూ 
వుంటాయి. 


ఇదే సమయంలో, (గ్రామ కర్షకుల విద్య, వారి వ్యవస్టీకరణ రంగాలలో పనిచేస్తూ 
వున్న అనేక మంది రాజకీయ కార్యకర్తలు, కమ్యూనిష్ణులూ కాంగెసు సోషలిష్టలూ 
(ప్రతిపాదించిన మార్కిస్టు ఆదర్శంతో (ప్రభావితులయ్యారు. సంయుక్త ఉద్యమ రాజు 
కీయ (ప్రదర్శనలు, ఉమ్మడి సమావేశ వేదికను కల్పించాయి. ఇదే. మోస్తరుగా, 
అనేకమంది రాజకీయ ఖైదీలను ఒకేచోట నిర్బంధంలో వుంచినపుడు, సంబంధాలు 
పేటిష్టుయ్యాయి. ఉదాహరణకు, హిజ్‌లీ, బక్సర్‌, మాండిలే, అండమాన్‌ నిర్బంధ 
శిబిరాలు, జైళ్ళలో యిటువంటిది జరిగింది. అనేకమంది గాంధీవాదులు, దౌర్జన్య 
వాదులు, జైళ్ళలో వున్నప్పుడు, పుస్తకాలు. కరపత్రాలు చదువుకోడానికి వ్యవధిదొరి 
కింది. దీని వల్ల వీరు, అహింసాత్మక నసిద్ధాంతాలనుంచీ, బాంబులు, బృంద. వీరత్వం 
నుంచి, వర్ష సమర మార్కిస్టు సిద్ధాంతాలను ఆమోదించారు. 1885 మే దినోత్సవం 


182 స్వాతంత్ర్య సమరం 


రోజున . భగక్‌నింగ్‌ మిగతా సహచరులతో సహా అండమాన్‌ జైలులో వున్న 
81 మంది నిర్బంధితులు కిమ్యూనిష్టు సమన్వయ సంఘంగా ఏర్పడ్డారు. ఆ తర్వాత 
ఆండమాన్సులో చిట్టగాంగ్‌ 'బృందం లోని కొంతమంది సభ్యులు కూడా కమ్యూని 
జంను అనుసరించారు. అయితే వీరి సంఖ్యకన్నా (గామ(ప్రాంతాలలో కృషిచేస్తూ 
వున్న కాంగెసు రాజకీయ కార్యకర్తల సంఖ్య ఎక్కువగా వుండేది. వీరిలో ఎక్కువ 
మంది గాంధీజీ సర్వోదయ ఆదర్శాన్ని (ప్రచారం చేనేవారు. 


ఈ సాధారణ పోకడల దృష్ట్యా, విమోచన సమరంలో కొత్త సంబంధాలు 


తల ఎత్తాయి. 


జాతీయ సమరంఠతో సంస్థాన ప్రజా ఉద్యమాలు 


(టైటిష్‌ - భారతదేశాన్ని వైస్‌రాయ్‌ (ప్రత్యక్ష పాలనాధికారంతో పరిపాలించేవారు. 
మిగతాదేశం సంస్థానాధీశుల ఆదీనంలో వుండేది. (బిటిష్‌ వారు వీటిని సంస్థానాలు అని 
అంటూ వుండేవారు. పెద్ద చిన్న (ప్రాంతాలు, జనాభాలు గల యీ సంస్థానాలు, దేశ 
మంతటా వుండేవి; (బ్రిటిష్‌ భారత (ప్రాంతంలో యివి మధ్య మధ్య వుండేవి. రాజులు 
అధిపతుల ద్వారా, బిటన్‌ పరోక్షంగా వీటిని పరిపాలిస్తూ వుండేది. 


రాజులు తమ సంస్థానాలను, తమ చిత్తంవచ్చినట్టుగా పరిపాలించేవారు. (బ్రిటిష్‌ 
పరిపాలకులతో తమ సంబంధాలు అణిగి మణిగి వుండేవిధంగా కొనసాగుతూ వుండే 
టట్టు చూనేవారు. కొద్దిమంది యిలా చేనేవారుకాదు. ఇది (బ్రిటిష్‌ అధికారులకు కోపం కలి 
గించింది; తమ సంస్థానాల మీద కం(ట్రోలును కోల్పోయే ఫలితాలను సంస్థానాధిపతులు 
అనుభవించవలని వచ్చింది. ఆయితే భారతదేశంలో  (బ్రిటిష్‌పాలన, (ప్రభావాల 
వల్ల అభివృద్ది నిరోధక పెత్తందారీ నిరంకుశత్వాలు కాపాడబడి, అనేక సంస్టానా 
లలో కొనసాగాయన్న విషయాన్ని ముఖ్యంగా గమనించవలని వుంది. మొత్తంమీద 
(ప్రజాస్వామిక (ప్రభుత్వ మనేది లేదు. (ప్రజల జీవన (ప్రమాణం, రాజులూ వారి 
నేనాధిపతులూ ఫటాటోపంతో,  డబ్బుదుబారా చేస్తూ జీవించడంతో సోల్చి చూనిన 
ట్టయితే, ఆతి హీనాతి హీనంగా వుండేదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో వీరు, 
(ప్రజలను పీడించుకు తింటూ వుండేవారుకూడా. మామూలు పరిన్థితులలో, అవినీతి కర 
మైన లేక నిరంకుశ పరిపాలకులను, ఆంతరంగిక తిరుగుబాటు ద్వారా కానీ, బాహ్య 
దురా[క్రమణద్వారా గానీ, పడగొ చేవారు. భారత వంస్థానాల విషయంలో బిటిస్‌ 


స్వాతంత్ర్య సాధన 185 


సంస్థానాలను యావద్‌ భారతదేశంలో అంతర్భాగాలుగా భావించాలన్న వీరివైఖరికి 
(పత్యక్షఫలితంగా, మొదటి రౌండుటేబిల్‌ సమావేశంలో సంస్థానాల (ప్రజలకు (ప్రాతినిధ్య 
మివ్వడానికి అంగీకరించాలని ఏ.ఐ.ఏస్‌ పి.సి (బిటిష్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విజ్ఞ 
వికి అంగీకరించలేదు. ఆతర్వాత ఏ.ఐ.ఎస్‌.పి.సి. అఖిలభారత ఫెడరల్‌ రాజ్యాంగాన్ని. 
బలపరుస్తూ కౌం(గెసుకు వొక విజ్ఞ వని సమర్చించింది. ఈరాజ్యాంగం (పకారం, (బ్రిటిష్‌ 
భారతదేశంలో అమలుపరచాలని కరాచీ కాం(గెసు కోరిన (ప్రాథమికహక్కులు, (పత్యేక 
_హక్కూలుఅన్నీ, సంస్థానాల (ప్రజలకుకూడా యివ్వాలి. పెత్తందారీ వ్యతిరేక వుద్యమం 
ఈ విధంగా (ప్రజా స్వామికమయి జాతీయఉద్యమంతో సన్నిహితమయింది. 

అయితే 1920 లో గాందీజీ జోక్యం కలిగించుకోని వెఖరిని పునరుద్ధాటించారు. 
బయటినుంచి [పారంభమయిన వుద్యమం, విజయవంతం కానేరదనసీ, సంస్థానాల (ప్రజలు 
స్వయంశళ క్రిమీద ఆధారపడి వుండటం నేర్చుకోవాలనీ గాంధీజీ వాదించారు. అయితే, 
సంస్థానాధిపతులు తమ (ప్రజలకు ప్రాథమిక హక్కులను యివ్వాలన్న కాం(గెసు తీర్మా 
నాన్ని ఆయన (ప్రోత్సహించారు. 

1935 వ సంవత్సరపు భారతచట్టంలో ఫెడరల్‌ సూత్రాన్ని గుర్తించారు. అయితే 
యీ (ప్రతిపాదనలు ఫరి స్తితిని ఎంత నైపుణ్యంతో అదుపుచేయగలిగాయి అం స్కేసంస్టానాలు 
జాతీయతాభావానికి అడ్డంకులు పెట్టగలిగాయి. ఈ చట్టం, ఎగువ సభతో ఐదింట రెండు 
వంతుల సీబ్లనూ, దిగువసభలో మూడింట ఒకవంకుసీట్లనూ, కేం్యద్రంనుంచి రాష్ట్రాల 
వరకూ ఏర్పాటుచేసింది. ఇది వొకవ్యక్తికి వొకేవోటు అన్న పద్ధతిని గుర్తించి చేసినది 
కాదు, సంస్థానాల (ప్రతినిధులు వాస్తవంగా సంస్థాన ప్రజలకు (ప్రాతినిధ్యం వహించారు. 
వీరుకేవలం పరిపాలకుల నామినీలుగా మా(తమే వుంటారు. 

అనేక సంస్తానాలలో, ముఖ్యంగా, రాజ్‌కోట్‌, జయపూర్‌, కాళ్ళీర్‌, హైదరాబాదు, 
తిరువాన్కూర్‌ లలో, (సజాస్వామిక సూక్రాన్ని గుర్తించాలనీ, (సభుత్వ పాలనా 
యంత్రాంగాన్ని పునర్‌ వ్యవ స్తీకరించాలనీ గట్టిగా కోరుతూ సెద్దవుద్యమాలు (ప్రారంభ 
మయ్యాయి, వీటికి సమాధానంగా ,రాజులు నిర్దాకీణ్యమైన దమన విధానాన్ని అనుసరించారు. 
కొంతమంది, మతవిద్వేషాలను రెచ్చగొట్టడంద్వారా _ప్రజాతిరుగువాటు వుద్యమాలను అరి 
కట్టడానికి (ప్రయత్నించారు. ఉదాహరణకు హైదరాబాదు నిజాం (పజావుద్యమాన్ని, 
ముస్లిం వ్యతిరేకవుద్యమమని చెప్పడానికి ప్రయత్నించారు. ఇదేమోస్తరుగా కాశ్మీర్‌ 
మాహారాజా, (ప్రజావుద్యమం హిందూవ్యతిరేక వుద్యమమని పేర్కొనడానికి ప్రయత్నిం 
చారు. తిరువాన్యూర్‌ లో, ౨9)స్త్నవులూ, వారిమఠమూ, వెనుకనుంచి అలజడిని నడిపిం 
చారనీ, హిందూ మహారాజును పడగొట్టడమే వీరి వుద్దేశ్యమనీ సూచించడం జరిగింది. 


186 స్వాతంత్య సమరం 


సంసానాల (ప్రజలు జరుపుతోన్న స్వాతం(త్య సమరాన్ని బలపరచడం . భారత 
© 

జాతీయకాం[గెసు (ప్రారంభించింది. ప్రజాస్వామిక (ప్రభుత్వాన్ని (ప్రవేశ పెట్టాలనీ, 
ప్రజలకు పౌరన్వేచృలను యివ్వాలనీ గట్టిగాకోరింది, స్వాతం[(త్యంగురించి కాం(గెసు 
మాట్లాడిందిఅం పే, సంస్టానాల (పజలతోసహా భారతదేశంలోని (ప్రజలందరి స్వాతం 
(త్యమే అంతిమలక్ష్యమని అర్థమని స్పష్టంచేసింది. (1888) (త్రిపురి కాంగెసులో, 
సంసానాల వుద్యమాలతో, వ్యవస్త యింకా సన్నిహిత సంబంధం సపెటుకోవాలని నిర 
అ అ ఇ ల 
యించారు. భారత(ప్రజలందరి వుమ్మడిఆశయాలను స్పష్టం చేయడానికి, అఖిలభారర 
సంసాన (ప్రజల మహాసభ, 1888లో జవహరిలాల్‌ నెహూ9ను తమ అధ్యతులుగా ఎన్ను 
కుంది. సంసానాలలో వుద్యమాలు, సంసాన (పజలలో రాజకీయ చెతనా న్ని రేకెతిం 
© ఫ్రీ 9 ౬ లీ వుని 
చడమేకాక భారతదేశపు ఐక్యతాభావానికి వొక కొత్త స్వరూపాన్ని (పవేశ పెట్టడానికి 

కూడా కారణమయాయి. 


ప్రపంచ వ్యవహారాలలో శ్రద్ధ 


19080 సంవత్సరాల చివరలో, భారత జాతీయ వుద్యమం ముఖ్యంగా కాంటగెసు 
నాయకత్వం, (ప్రపంచ వ్యవహారాలలో ఎక్కువ చైతన్యవంతమైన (శ్రద్ధను కనబరచి, విడే 
శాలలోసంఘటనలకూ, దేశంలో (ప్రజలమీద వాటి (ప్రభావానికీ సంబంధం పెట్టడం నేర్చు 
కోడానికి మొదలు పెట్టింది. మొట్టమొదటినుంచీ, విదేశాలలో, ముఖ్యంగా ఆ(ఫికా - 
ఆసియా దేశాలలో బిటిష్‌ సా(మాజ్యవాద కాంక్షలను (ప్రోత్సహించడానికి భారతీయ 
నైన్యాన్నీ, భారతదేశపు సాధన సంపత్తులనూ వుపయోగించడానికి, భారతనాయకులు 
అభ్యంతరం తెలిపారు... ఈ వ్యతిరేకత స్పష్టమయి, 1885 లో కాంగసు ఏర్పడి 
నప్పటినుంచి, దాని విధానంగా రూపొందింది. దీని (ప్రత్యక్ష ఫలితంగా, కాం(గెసు, 
దేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించడం కూడా (ప్రారంభించింది. ఇది (బిటన్‌ 
(పయోజనాలకు అనుగుణంగా కాక తన స్వంత (పయోజనాలను కాపాడేదిగా ఉండేట్లు 
తీర్చి దిద్దడం (ప్రారంభించారు. ఈ విధానం, సాధారణంగా సా(మాజ్యవాదాన్ని 
అన్ని రూపాలలోనూ [పతిఘటించడానికి అనుకూలంగా వుంది. 1927 ఫిిబవరిలో 
జవహరిలాల్‌ న్నెహూ, (బనెల్పులో జరిగిన కాం[గెసుకు (లేక అణగ(దొక్క బడిన 
దేశాల మహాసభకు హాజరయ్యారు. ఆనీయా, ఆఫ్రికా లాటిన్‌ అమెరికా దేశాల రాజు 
కీయ బహిష్కరణ పొందిన వారు, విప్లవవాదులూ, ఈ సమావేశాన్ని. ఏర్పాటు 
చేశారు. ఈ చదేశాల్నపజలు సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక, రాజకీయ పీడనవల్ల 


రెండో (పపంచయుద్ధానికి ఐదేళ్ళముందు భారతదేశమంతటా వొక నూతన ఆలోచనా 
(స్రవంతి పరివ్యాప్తమయింది. అందరూ, జాతీయక, సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలకూ, 
స్వాతంత్ర్య సాధన అన్న మహ త్తర లక్యానికీ పూర్తి రిగా కట్టుబడి వున్నప్పటికీ, కొంత 
మంది కాం(గెసు కార్య(క్రి మాన్నీ.. దానిని అమలు "జరిపే “పద్దతినీ, ఆమోదించలేదు. 
అంతేకాకుండా, భావనలో స్పష్టమయిన ధృవీకరణకూడా లేదు. కాం(గైసేతర నాయ 
కులు, బృందాలు భిన్న అదర్శాలనూ, భిన్న కార్యాచరణ పద్ధతులనూ అనుసరించడమే 
కాక, కాంథగెసులోనే రెండురకాల రాజకీయ భావనారీతులు అభివృద్ధిచెంది (ప్రాబల్యాన్ని 


సంపాదించాయి. 


ఈ కొత్తభావన మొట్టమొదటి ఫలితం వొక విధంగా తప్పనిసరిగా వ్యతిరేక 
మయినది. "దౌర్జన్య వాదం విస్లవశక్కిగా మా(త్రమే ఉపకరించి నశించింది. ట్రిటిష్‌వారిని 
పడ గొట్టడానికీ జాతీయ తిరుగుబాటును జరపడానికి (ప్రజలను (పేరేపించడంలో యిది 
విజయం సాధించ లేకపోయింది. దౌర్జన్య వాదులలో అనేకమందిని ఉరితీయడ ౦ద్వారా, 
లేక జైలులో పెట్టడ ౦ద్వారా, లేక వారిని కమ్యూనిష్టు, యితర ఉద్యమాలలో చేర్చు 
కొనడం ద్వారా విప్లవ దౌర్గన్యవాదం అణగిపోయింది. 


ఇహ అనుకూల పక్షంలో, ముఖ్యంగా మూడుపోకడలు స్పష్టంగా కనుపించాయి. 
మొదట కాం(గ్రెసు లోపల, వెలుపల సోషలిస్టు భావాలు పరివ్యాప్తమయ్యాయి, రెండోది, 
(టేడ్‌ యూనియన్‌ ఉద్యమం, జాతీయ స్వాతర్యత్య ఉద్యమం అభివృద్ధి చెందాయి. 
చివరిది కర్షక ఉద్యమం పెంపొందింది. 


1929లో అమెరికాలో చాగా ధరలు పడిపోవడం లేక ఆర్థిక మాంద్యం ఏర్పడింది. 
ఈ మాంద్యం తప్పనిసరిగా, యితర పెట్టుబడిదారీ దేశాలకుకూడా వ్యాపించింది. ఉత్పత్తి 
బాగా పడిపోయింది : విదేశవర్తకం ఆదుర్దా కలిగించేటంత (క్రిందిస్థాయికి పడిపోయింది. 
దీని ఫలితంగా త్మీవఆర్టిక దున్తితి, విస్తృతంగా నిరుద్యోగ సమస్య ఏర్పడ్డాయి. సరిగ్గా 
దీనికి వ్యతిరేకంగా సోవియట్‌ రష్యాలో పరిస్టితి ఎంతో ఆకర్షణీయంగావుంది. రష్యాలో 
ఆర్జిక మాంద్యంలేదు; నిరుద్యో” సమస్యలేదు. రెండు పంచవర్ష (ప్రణాళికల తర్వాత , 


178 స్వాతంత్ర్య సమరం 


ఉత్పల్సి నాలుగురెట్లు ఎక్కువయింది. ఈ బేధం. స్పషంగా కనుపించడంవల్ల కమ్యూ 
ఘ పెదతి, సోషలిజం, ఆరిక పథకరచన లాభాలూ (పెజల దృష్షిని ఆకరించాయి. 
బబ “౦ ఫి జై ఇ 


(త 


బయటి (ప్రపంచంలోని ఈ పరిణామాలు, భాంతచేళంలోకూడా (పజల దృష్టిని 
బాగా ఆకర్షించాయి. దీనిమూలంగా సోషలిస్టు భావాలు నాయకులలోనూ, (ప్రజులలోనూ 
కూడా కొత్త ఆలోచనను బాగా (పోత్సహించాయి. నూతన ఆదర్శం, ముఖ్యంగా యువ 
జనులు, కార్మీకులు, కర్షకుల దృష్టిని ఆక రించింది. 


కాం(గసులో, ఈవామపక్ష పోకడ 1886 లోనూ 1987 లోనూ రెండుసార్లు 
వరుసగా జరిగిన సమావేశాలలో కాంగసు అధ్యకులుగా జవహరిలాల్‌ నెహ్రూ ఎన్నిక 
కావడానికి దారితీసింది. నెహ్రూ తర్వాత సుభాస్‌చం(ద్రబోస్‌ ఎన్నికయ్యారు; తమ 
రేడికల్‌ నూతన భావాలకు ఈయనకూడా పేరుపొందారు. స్వయంగా గాంధీజీ ఆయన 
సహచరులు అనేకమంది 1999 లో ఈయన్ను వ్యతిరేకించినప్పటికే 1988 లోనూ, 
మళ్ళీ 1989 లోనూ, సుభాస్‌ కాంగ్రెసు అధ్యకులుగా ఎన్నికయ్యారు. 1986లో 
లక్నోలో జరిగిన కాం(గెసులో, సోషలిజంని కాంగైెను లక్ష్యంగా ఆమోదించాలని 
నెహ్రూ బహిరంగంగా వాదించారు. పార్టీ కర్షకులకూ పట్టణ కార్మిక వర్గానికీ సన్ని 
హితం కావాలని ఆయన కోరారు. మతతత్వంనుంచి (ప్రజానీకాన్ని వైముఖ్యులను చేయ 
డానికి యిది వుత్తమ సద్దతిఅని ఆయన పేర్కొన్నారు. తమ అధ్యక్షోపన్యాసంలో యిలా 
అన్నారు; 

“పపంచ సమస్యలకూ, భారతదేశపు సమస్యలకూ పరిష్కారమార్గం సోషలిజంలో 
మాత్రమే వుందని నాకు నమ్మకం కుదిరింది. నేను ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను 
అంటే అస్పష్టమయిన మానవతా భావంతో కాక శాస్త్రీయ, ఆర్థిక సంబంధమైన అర్థంతో 
వువయోగిస్తున్నాను. ఇది జరగాలి ఆంపే మన రాజకీయ, సాంఘిక స్వరూపంలో 
విష్ణవాత్మకమైన గొప్ప మార్పులు రావాలి; భూములు, పరిశ్రమలలో స్వ ప్రయోజన 
పరులు నశించాలి: మధ్యయుగపు పెత్తందారీ నిరంకుశ భారత సంస్థానాల స్వరూపము 
అంతంకావాలి. అంజకే దీని అరిం, పరిమిత భావంలో తప్ప, వ్యక్కిగత అస్తి అంతం 
కావాలి; (ప్రస్తుత లాభాలు గడించే పద్దతికి బదులు సహకార నేవ ఉన్నత ఆదర్శం అమలు 
లోకి రావాలి. అంే చిట్టచివరికి మన స్వభావంలోనూ, అలవాట్ల లోనూ, వాంఛలలోనూ 
మార్చు రావాలి. ఒక్క మాటలో చెప్పాలంసే, (ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థకు 
పూర్తిగా భిన్నమయిన నూతన నాగరికత అమలులోకి రావాలని అర్దం". 

కాంగ్రెసుకు వెలుపల నాయకత్వంలో కూడా సోషలిష్టు పోక 


స్వాతం[త్యసాధన 179 


ఏర్పాటు కావడానికీ దారితీసింది. [పారంభంలో కమ్యూనిష్తుపార్టీ, సి, నీ. జోషి నాయ 
కత్వం[క్రింద పనిచేసింది. 1984లో ఆచార్య నరేం॥ద్రదేవ్‌, జయప్రకాష్‌ నారాయణ్‌, 
కాం[గసుసోషలిష్లు పారీని ఏర్పాటు చేశారు. దీనికి ఒక వ్యవస్థ, వొక పత్రిక ,స్పష్టంగా 
ల ల రి @ టి 
నిర్వచించబడిన పూర్వ న్వరాజ్యవాదుల లక్ష్యాలు వుండేవి. సోషలిష్టు సూత్రాలను అను 
సరించవలసిందిగా కాం(గ్రసుమీద వొత్తిడి తేవాలని వీరు పట్టుబట్టారు . కేరళ, ఆంధ, 
తమిళనాడుల్లో, కాంyగెసు సోషలిప్టులు ఉత్తర భారతదేశంలోని కాం(గెసు సోషలిష్టుల 
కన్నా మార్క్సిసమ్‌కి సన్నిహిత మయ్యారు. 


దమన విధానంవల్ల, పేడ్‌. యూనియన్‌ ఉద్యమంకూడా అస్తవ్యస్త మయింది. 
కమ్యూనిష్టుపార్టీ మీద అధికారులు ని నిషేధం విధించిన తర్వాత, రెడ్‌ప్లాగ్‌ 'కేడ్‌ యూని 
యన్‌ ఫెడరేషన్‌ మీద (ప్రభుత్వం, 1984 చివరలో నిషేధం విధించింది, ఈవిధంగా 
మీరట్‌ విచారణ తర్వాత, జైళ్ళనుంచి విడుదలచేసిన కమ్యూనిష్టులకు, అఖిలభారత 
(పేడ్‌యూనియన్‌ కాం_గ్రసు సభ్యత్వాన్ని తిరిగిపొంది, పనిచేయడం తప్ప మరోగత్యం 
తరం లేకపోయింది. కాం(గ్రసులోనూ, రాయిస్తులు ఎక్కువగాకల ఎ. ఐ. టి. యు. సి 
లోనూ వీరి సంఖ్య తక్కువగా వుండేది. జోషి, చమన్‌లాల్‌ , (మినల్‌ కాంతీటబోన్‌ 
నాయకత్వానవున్న భారత జాతీయపేద్‌ యూనియన్‌ ఫెడరేషన్‌, ఈలోగా వి.వి. గిరి 
నాయకత్వానవున్నా అఖిలభారత రైల్వే పనివారి సమాఖ్యతో సంలీనమయింది. గిరి, 
(యినల్‌ కాంతీబోస్‌ అప్పట్లో, కాం(గసు సంస్థలో (పబలంగావున్న జాకియతా భావానికి 
సన్నిహితంగా వుండేవారు. ఇప్పుడు, జాతీయ (పడ్‌ యూనియన్‌ సమాఖ్య (ఎన్‌, టి. 
యు. ఎఫ్‌) అనబడే అవిభక్త వ్యవస్థ వొకటి ఏర్పాటయింది. జాతీయ వాదులలో వామ 
పక్ష సభ్యులుకూడా దినిని బలపరిచారు. కమ్యూనిష్టులూ, ఎమ్‌. ఎన్‌. రాయ, ఆయన 
అనుచరులూ (ప్రబోధించే వర్గ సమర సిద్ధాంతాలను, వీరు ఆమోదించలేదు. 


రెడ్‌ఫ్లాగ్‌ (కేడ్‌ యూనియన్‌ సమాఖ్యమీద నిషేధం విధించడానికిముందు, ఈమూడు 
సమాఖ్యలు, తమ వేతనాలలో పెద్దకోత విధించినందుకు నిరసనగా 1986 వేసవిలో 
బొంబాయినుంచి భారత జవుళి కార్మికుల సమ్మెను పరిమితంగా ఏర్పాటు చేయగలిగారు. 
దాదాపు 1,20,000 మంది కార్మికులు ఈసమ్మెలో పాల్గొనా రు. పోలీసుల దమన 
విధానము, రైట్‌వింగ్‌ ((పేడ్‌ యూనియన్‌ నాయకుల వుపేకొభానము, యజమానులకు 
విధేయులుగా కొంతమంది కార్మికులు పనిచేయడం _ ఇవి (వొక్క బొంబాయిలోనే నిరు 
ద్యోగ కార్మికులు 90,00) మంది వుండేవారు) జూన్‌లో సమ్మె విఫలం కావడానికి 


దారి తీశాయి. 


180 స్వాతం్యత్య సమరం 


ఈ కాలంలో వుధృతమవుతూవున్న మూడోపోకడ, గాంధీయిజం, కాం(గెసు సోష 
లిజం, కమ్యూనిజం, శైశవంలోవున్న కిసాన్‌ లేక కర్షక వుద్యమాలలోకి వా్రిచెందటం. 
1920 సంవత్సరాలలో కార్మికులు కర్షకుల పార్టీలనూ, 1929 - 81 మాంద్యంలో 
యధేచ్చగా పెల్లుబికిన కర్షక నిరసన ఉద్యమాలనూ" వెల్లింగ్‌డన్‌ అణచివేశారు. కొన్ని 
జిల్లాలలో కర్షక నాయకులు యిప్పుడు మళ్ళీ తలఎత్తి తమ కార్య కలాపాలను తిరిగి 
(పారంభించడం మొదలు పెట్టారు. 


వీహార్‌ లో, సహజానంద సరస్వతి, శ క్రీపంత మైన స్థానిక కిసాన్‌ సభను ఏర్పాటు 
చేశారు. అంతకిముందు ఉత్తర్యప్రదేష్‌లో (ప్రజామోదం “సొందిన వామపక్ష వ్యవసాయ 
కార్యక్రమాన్ని వీరు ప్రచారం చేశారు. నీహార్‌ వెనుకబడిన జిల్లాలలో ఆ తర్వాత 
పలుకుబడిని సంపాదించిన కర్షక నాయకులలో మరో ముఖ్యులు కార్యానందళ ర్క. 
వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో 'ఖుదైిద్‌మత్‌ గార్లు, దక్షిణ మహారాష్ట్రలో రాయిస్టులు, 
కర్షకుల కోర్కెలను మళ్ళీ (ప్రచారంలోకి తెచ్చారు. పెద్దదయిన హైదరాబాదు సంస్థా 
నంలో, దక్షిణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలలో పేద కర్షకులను పీడించడాన్ని సామి 
రామానంద తీర్థ (ప్రతిఘటించారు. “మహారాష్ట్ర జిల్లాలోని ఒక గాంధేయ పాఠశాలలో 
ఆయన జీవితం [ప్రారంభించారు ; బొంబాయి నగర _టపేడ్‌ యూనియన్‌ ఉద్యమం 
సంస్కరణ శాఖలో (ప్రవేశించారు. ఆ తర్వాత బొరంగాబాదు జిల్లాలో గాంధేయ (గ్రామీణ 
సంక్షేమ సంస్థను (ప్రారంభించారు. ఆ తర్వాతి సంవత్సరాలలో రామానందతీర్థ కృషి, 
_హైదరాబాదు సంస్థాన (ప్రజా కాంగ్రాసులో సామాన్య కర్షక పునాదిని ఏర్పాటు చేసింది. 
ఇది, 1947 తర్వాత, హైదరాబాదు, భారతయూనియన్‌లో సంఘటితం కావడానికి సమ 
రానికి నాయకత్వం వహించింది. దకీణ భారతావనిలో, ఉత్తర తమిళనాడులో ఎక్కువ 
సంఖ్యలోవున్న వన్నియార్చు "షెడ్యూలు కులాల సంస్థలూ, దకీణ తమిళనాడులో 
ఎక్కువ సంఖ్యలోవున్న తేవర్‌లూ, నాడార్‌లూ, కేరళలోని ఇరువాలూ, పురపాలక, 
(పజాస్వామిక స్వపరిపాలనా (ప్రభుత్వంలో యింకా ఎక్కువ వాటా యివ్వాలని గట్టిగా 
కోరారు. నైబుతి బెంగాల్‌లోని మన్‌భూమ్‌, పురిలియా జిల్లాలోనూ, బీహార్‌లోని 
రాంచీ. సింగ్‌ భుమ్‌ జిల్లాలలోనూ, గాంధేయ కార్యకర్తలు, వెనుకబడిన కర్షకులలో, 
జాతీయత, అహింస, గాంధేయ ఆదర్శాలను పరివ్యాప్తం చేయడానికి కృషిచేయడం 
ప్రారంభించారు. ఈ భావాలు వొక్కొాక్కప్పుడు, వెనుకబడిన ఆదిమవాస (ప్రజలకు 
కూడా పరివ్యాప్త మయ్యాయి. ఛోటా నాగపూర్‌లో టానా భగత్‌ కొండ తెగల ఆకేపణ 
వుద్యమం ఆతర్వాత, గాంధీమహరాజ్‌ సమాజాన్ని ఏర్పాటుచేసింది. (అస్సాం (ప్రక్కనే 
వున్న) నాగాలేండ్‌లో, వారి మఠపెద్దలలో వొకరి నాయకత్వం [కింద కొంతమంది నాగాలు 


స్వాతం(త్య సాధన 187 


అనేక బాధలకు లోనవుతున్నారు. (బనెల్బు మహాసభ సా(మాజ్య వాదానికి వ్యతిరేకంగా 
వుమ్మడి సమరానికి పథకం వేసి . సమన్వయం చేయాలని భావించింది. భారత 
జాతీయ కాం(గసు _పలినిధిగా నెహూ దినికి హాజరయ్యారు. ఈ మహాసభలో మాట్లా 
బుతూ నెహూ: 

“పరిపాలన (క్రిందవున్న (_పజలు, అణగ దొక్కూబడిన (ప్రజలు ఈనాడు జరుపు 
రోన్న సమరంలో ఎన్నో వుమ్మడి విషయాలున్నాయని మేము (గ్రహించాము. వీరిని 
వ్యతిరేకించేవారు వొకొ-క్కప్పుడు భిన్న ముసుగుల్లో కనుపించినప్పటికీ వొకే 
రకమైన వారు. (ప్రజను దాస్యంలో వుంచడానికి వారు అవలంబించే పద్దతులు కూడా 
వొకేరక మైనవి.” 

(బనెల్పు కాం_గసులోనే, సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌ ను స్టాపించారు. నెహ్రూను 
లీగ్‌ కార్యవర్గ సమికి సభ్యులుగా ఎన్నుకున్నారు. ఆదే ఏడాది చివరిలో మదా 
సులో జరిగిన కాంగెసులో ఉదేకపూరితమైన చర్చ జరిగిన తర్వాత, తమ 
సా(మాజ్యవాద లక్ష్యాలను మరికొంత పదిల పరచుకోడానికికీ (చిటన్‌ జరిపే ఏ 
యుద్దాన్ని కానీ, యుద్ధం వంటి కార్యకలాపాన్ని గానీ బలపరచడానికి భారతదేశం 
సిద్ధంగా వుండదని, పభుత్వాన్ని ఖచ్చితంగా “హెచ్చరించారు. 

1980 సంవత్చరాలలో, _ఆ్ర్రపంచంలో యే_పాంతంలోనయినా సరే సా(మాజ్యవాదాన్ని 
(పతిఘటించడంలో కాం(ౌసు వైఖరి మరింత దృఢతరమయింది. ఆసియా, ఆ(ఫికా 
దేశాలలో జాతీయ వుద్యమాలను కాంగ్రెసు, బాహాటంగా బలపరిచింది. సరిగ్గా అదే సమ 
యానికి, (పజాస్వామ్యానికి నూతన ముప్పుగా, ఇటలీ, జర్మనీ, జపాన్‌లలో ఫేసిజం 
తలఎత్తుతోంది. దాని స్వంత మూఢత్వంలో ఫేనిజం వొక రకమైన స్నామాజ్యు 
వాదమని చెప్పవచ్చు, దృక్పధంలో యిది కూడా జాతి విచక్షణ స్వజబం కలది. అందు 
వల్ల కాంగస్‌, ఇథియోపియా, స్పెయిన్‌, జుకో స్లో వేకియాలలో సునన్లు వ్యతిరేక 
సమరాలను, తిరుగు లేకండా బలపరిచింది. 1987 లో జపాన్‌ చైనామీద దాడి జరిపింది. 
కాం(గస్‌ దీనిని స్నామాజ్యవాద దురాక్రమణ చర్య అని పేర్కొంది. Coy పజల 
పట్ల సానుభూతి సూచనగా, జపాన్‌ వస్తువులను వుపయోగించకూడదని' భారత 
పజలను క్‌ కోరుతూ, వొక తీరా ర్మానాన్ని ఆమోదించిండి. ఆ త్వాతి సంవత్సరం 
1938 లో, డాక్టర్‌ కోట్నిస్‌తో సహా డాక్టర్‌ ఎమ్‌. అటల్‌ నాయకత్వాన వొకచైద్య 
బృందాన్ని కా నైన్యంతో కలిని పనిచేయడానికి చైనాకు పంపారు. 

ఆనీయా, ఆ(ఫకా దేశాల భవిష్యత్తు ముడిపడి వుందనీ, ఫేసిజంకీ, స్వాతం(త్ర్యం, 
సోషలిజం, (ప్రజాస్వామ్య శక్తులకూ మధ్య జరుగనున్న నమరం, భారత దేశంపై 


స్వాతం (త్య సమరం 


188 


ఈవిధా 


ము 


S 
ఠి, 


భారతజాతీయ కౌం్యగ 


వల 
ల్‌ 


చాలట 


గురించటం 


లిగిస్తుందనీ, 


సరం 


తీవ(ప్రభావాన్ని 
నాన్ని 


en 
జో 
స 


(a) 
ఇ, 
స 


న 
Br 
hie 
చ 
ఫై 2 
స్‌ సై 
bk 
గె, 
a రం 
౦ ఓ 
నే 
వ 
లి 
3 b 
ER 
7 
ly: 35 
9 
న న 
3 హ 
[2 3 
స్‌ 
oP 
వ 3 
౧7 
3 un 
3 2 
0 సే 
కు 4 
3 
94 
n 
D 


జ్‌ 
a 


~ 


[1 


(తవే 


టనల (పాము 


Oo 6G} 
ol 2 
a2 

శ్‌ 
రేప 
అని 


0ఘ 


(౧0౪ 


య. ఒర 
ఎం అ ఆజ 


es 


టమొదటి వారు. ఈ అంశం మీద 


Mea) 
అ] 
తెలియ 


ద్‌ 
లం 


దెశా వివ 


న్‌ 


f3 


సె 
యు 


జు 
ర్‌ 


1086 లో 


అనారు. 


క్ర 


ఉదాహరణ 


నావ్‌ 


అనేకసార్లు 


జే 
న్‌ 


(పాయాలను ఆయ] 


న యిలా 


ఆయ 


పు 


ఇ 
క 


«3 క 
1 లై 
శ] బన 
[7 y3 
జి FP) 
గె 
3a 
2 o 
31 0 
ji3 2 
లం 
33 8 
2 ౯ 
౧0 క్క 
v2 క 
rE) 13 
స్స్‌ 0 
న్‌ 2 
తీ 
ఇం p73 
ey 
hr 
క OR 
గ స్‌ 
a) లా రే 
cD 4. 
ల ఇ 3 
ను hy 
ల 9 
గ్ర x3 
3 o 
| 
Na 1 Cc) 
54 3 
ళం 
ల్‌ 
వ న్‌ 
సే & 
అలి 
పే 
౧6 


శ 
అ ఘు, 


త 


2 ౧ 
హ్‌ 
3 ide 

p wy) pe క 
షే లి 
ఇ 64 

సే 

: ర 9 
sa ల 
మ ల 
య క 

= 4) 3 
3 గ) 
Pe wi 
శర 
19 ys 
re) 
గ్‌ 
a 
pn 8 
gn 

§ i 

ణ్‌ 
vel (ఓ 

న ళీ జ 
il ల! 
. 

ఓ 3 
జ ల్‌ న 
Ra [ 


౧0 


స ౧ 


గటిగా 
హల 


(యూ | 
వ. 


సాంతం; 


దోదని నె 
శరులకూ, 
చేసే వారికి అండ 


దం, 


న వ 


wr led? 


- 
as ల్‌ 
“తే! - 
el 


Ew gs 
cae wt కళ! 


wT 


అప్పు 
అం లలనా, 


న 


Es 


లు 


వోలు 


చలి 
జరుగు: 


స Qi 
wu 
ce 


ధకులమీద 


య్య ఉక 
orl 
మ 


వల 
(ag) 


189 


స్వాతం [త్య సాధన 


ఎందార 
(ae) 


దేశమంతటా వున్న జ 
వ పీత మతఉన్మాదమూ కూడా వీటికి 


ది చేసింది, 
లూ వొకర 
పతే 


వీటికి (ప్రో 


విధానం 


ws ౧ 
చు అని 


రిపాలిం 
త్తం 
దో 


జయ 
యై 


మె 
శ 


క 
సో 


వచా Br ఆం ల గల 
౪ Tr యింటూ 


ళ్‌ 


ఎ లూ 


— 
రాయి 


గ 


దారీ ళక 


టు 
మాజీ 


అ 


}e 


U 


a 


0గా కేటాయించబడిన 58 నీటలోనూ, కాం 


జ 
Mg 
వా. 


ంలకు | 


ము 


జ 


> 


దము 


హ 


రవం 


= Br 
ర ఎటను వా 
ఛా 


ఇలిదిండి. ఈ 26 సీట్లలోకూడా | 


an 


శ్రమే 


లి 
(నా 
ణీ 
ఈ 


౨ పటివమయి 
oa) 2 
గా "కేటాయించిన 


మత్‌ గా 


క wry 
“స 

అ {9 

a] 2 


| య ఉంట 
వ్‌ స్‌ 
hs 
AE 
TT ౧ 
wD «et 
Ra 
fe 3 


| [౧ 
by ss 
G [1 

ర్యా 
28 Of 
86 న్‌ 
క 71 
డి 

ఐ 5 
న 3 


“9 


డాలన్న 
న 
eu 


గ 
' 8 

0 
అ a 
Cee 
3 


Lg #9 
a hb 
స్టే 

bb 
uu} Y 
౧ 5వ 
రె ఫే 
క ve 
| a 
¥) 


మి 
గణ sl 
శతి / 
iL ol 
5 సా! 
“2 f' 
త సై 
॥ తై 
i 
ర [7 
ఖే YA) 
gt 9 
యిల గ్‌ 


ల 


కాం(గను న 


ఛా 
Ve 


వలనసివుంద 


అలో 


pres 


113 


మం గురించి 


ఆం 


లబ 

ఇ స 
౧ 

“gC 


oo 
కౌ 


లో 
te 
fe fe 
ha ® 
ళ్‌ v3 
22 T3 
నం! శ) 
క్‌ 
{ ) గీ 
అ ౪౩ 
(3 
/ 0 
2 G3 
ఏత 9 
జ 
2 
ఓ] స్‌ 
Gr. 
| ఉప 
Gf 
' ౨3 
పీ ఇళ్ళే 
న్నే ల 
న్‌ 
WY 3 
da 
tb 
a కీ (గ 
ని త్తి జడ 
3 ha 


~ 


ఆ 


మం స ల 


(4 


జము అ స కు త. 
దహన ఎ రుం ండిం 


౫ 


ండా చయడానికి 


కు 


రత్వాన్నీ లే 


టిం 


ంఘే 


అ 
ఇ 
Mm 


డుయంజటడొం 
రిబ 
ప 


సును 
రా = 
ఆదొ౦ల 


oi 
చ 


Ca 

లేం 

fh శ 

"3 

|] 

Fa 

J «38 

a ౭౩ 

sep of 

“3 క. 

త్రి ళ్‌ 

న్‌ 

ఖ్‌ లీ 


అ =. 
వ. 
అమామ 
వు 
లు 


చి 
రవళి 
f 


tp «it 
Da 
లై ష్‌ ల 
a 2 {3 
గ xf ఖే ల] 
ఖ్‌ స్‌ pal ౮ 
ర 3 a 
on a? en 
meg 
ళ్‌ 3 క i 
See ఖో | 
ఖే న 
ల్‌ త 
జ J కీ + ve 
ig a అ 
hry 
f; ల "Pe 


nn fh Ch 
heer 
తి లా 


గ! "3 
se 2 


L3 
0 


శ Yi } 
¥ 
0 న్‌ 

st 1 


190 స్వాతం(త్య నమరం 


తమ అనుచరులకు ఉద్చోధించాయి. విదేశ స్వామాజ్యవాదులపట్ల వీరు, లొంగివుండి 
నహకరించే వైలరిని (వదర్శించారు. టబిటిష్‌ (ప్రభుత్వం కాం(గెసునూ, యితర జాతీయ 
సంస్థలనూ విమర్శించినపుడల్లా ఈ రెండు మతవర్గాలు అధికారులతో సహకరించేవి. 


1939 తర్వాత మత ఉ(ద్రికృత పెరిగిపోయింది. మత ఉద్రిక్తత పెరగడానికి సమా 
ధానానికి రాని కాంగ్రెసు వైఖరి కారణంకాదు. (బైటిష్‌ సామ్రాజ్యవాద విధానానికీ, 
భారత మతతత్యమూ - [ప్రాంతీయ తత్వమూ మధ్య జరిగిన వైరుధ్యమే దీనికి కారణం. 
ఒక (పక (ప్రాతినిధ్య (పభుత్వ పరిమాణాన్ని ఎక్కువ చేయడానికి (పయత్నిస్తూవు న్నట్లు 
నటిస్తూనే, పట్టణాలలో ఆస్తి పాస్తులున్న, ధనిక, కర్షక వర్గాలు, (క్రిందినుంచి పైవరకూ, 
(ప్రజాస్వామిక విరుద్ధ సనాతన భావాలున్న కొన్ని వర్గాల (ప్రజలలో అధికార వాంఛను 
(ప్రోత్సహించడానికి (బ్రిటిష్‌వారు ప్రయత్నించారు. ఈ వర్గాలు (ప్రాంతీయ తత్వమూ, 
మతతత్వమూ గల పార్టీలనుంచీ, హిందూ-ముస్లింల నుంచీ సహాయాన్ని కోరడానికి 
ప్రయత్నించాయి. ఇవి “విభజించి పరిపాలించు అన్న విధానానికి అనుగుణంగా పనిచేశాయి. 


కాం[గెసు మంథతివర్షాలు అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో, ఆయా (ప్రభుత్వాలు, 
కార్మిక వివాద తీర్చులు, హరిజనుల పరిస్తితులను మెరుగుపరచడం, [ప్రాథమిక విద్య 
గరపడం, పట్టణాలలో పార్మిశ్రామిక (ప్రాంతాల సమీప దుకాణాలలో చౌకగా మద్యం 
అందుతూవున్న (ప్రత్యక్ష సమస్యను పరిష్కరించడం వంటి రంగాలలో, అనేక 
సంస్కరణలను (ప్రవేశపెట్టారు. మద్రాసులో కాం[(గెసు మంత్రివర్గం మద్యపాన నిషే 
ధాన్ని (ప్రవేశ పెట్టింది. భావి కాం[గెసు కార్యక్రమంలో మద్యపాన నిషేధం వొకభాగం 
కావడానికి యిది దారితీసింది. కార్మిక వివాదాలలో త్రంఎపక్షసం(పదింపుల పద్దతినికూడా, 
మ।ద్రాసు (ప్రభుత్వం (ప్రవేశ పెట్టింది. (పడ్‌ యూనియన్లు, యజమానులు, తమ విభే 
దాలను పరిష్కరించుకో డానికి (పభుత్యం రాజీయం|త్రాంగాన్ని ఏర్పాటుచేసింది. ఈ 
పద్దతి, స్వాతం(త్ర్యం వచ్చిన తర్వాత కార్మి క సంబంధాలలో అతిముఖ్యమయిన విషయ 
మయిందికూడా. సమిష్టి సంప్రదింపుల పద్దతిని వుపయోగించడ౦ద్వారా కార్మిక వివాదా 
లను పరిష్కరించడానికి యిది వొక వుదారమయిన (ప్రయత్నంగా భావించబడింది. 
(వేడ్‌ యూనియన్ల రాజకీయళ క్తిని, యిది ఎక్కువచేయడ మేకాక, పారిశ్రామిక శాంతిని 
కాపాడాలన్న విజ్ఞప్తులను వారు మన్నించేటట్టు చేసింది కూడా. కార్మికులు -- పెట్టుబడ్‌ 
దారుల మధ్యవర్గ సహకారానికి యిది దారితీస్తోందనీ అందువల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ 
శాశ్వత మవుతుందనీ, వామపక్ష (పడ్‌ యూనియన్లు విమర్శించాయి. మొత్తంమీద 
కాంగెసు మంతివర్గాలు, 1987 నుంచి 1939 వరకూ తీసుకున్న _సత్‌ చర్యలు, 
గాంధేయ నిద్ధాంకాలను అమలు జరపడానికి రైట్‌వింగ్‌, మితవాద జాతీయ నాయకుల 


స్వాతం త్య సాధన 191 


(ప్రయత్నాలను (పతిబింబిస్తున్నాయి. ఇవి, ప్వాతం(త్యం సంపాదించిన (ప్రారంభ 
సంవత్సరాలలో భారత (ప్రభుత్వ అధికార విధానంలో వొక భాగమయ్యాయి. 


వాయవ్య సరిహద్దురాష్ట్ర)ం, పంజాబ్‌, నీంధు, బెంగాల్‌, అస్పాంలతో పాకీస్తాన్‌ను 
ఏర్పాటుచేయాలని, 1985లో గట్టిగా కోరారు. ఆయితే ఈ (ప్రాంతాలలో జరిగిన ఎన్ని 
కొల్లో మున్షింలీగ్‌కు బాగా తక్కువ స్థానాలొచ్చాయి. ఉత్తర (ప్రదేశ్‌ వంటి మున్లీంలు 
అల్ప సంఖ్యాక వర్గంగావున్న రాష్ట్రాలలో మాత్రమే, దీనికి బాగా సీట్లువచ్చాయి. 1987 
ఎన్నికల పాఠాలను కాంగ్రెసు సరిగ్గా పరిశీలించినట్టయితే, అనేకమంది ముస్లింలు 
ఓట్లువెయ్యక పోవడానికి కారణం, మత అధిక సంఖ్యాకులయిన హిందువులు, రాష్ట్ర 
(పభుత్వాలలో తమకున్న అధిక సంఖ్యాబలాన్ని , వీరిని తొలగించడానికి వుపయోగించగల 
రని, (ప్రాంతీయ మత అల్పసంఖ్యాక వర్గాలు భయపడటమే కారణమని తెలుసుకుని 
ఉండేది. ఇటువంటి అపోహలు ఏదేశంలో నయినా అల్బసంథ్యాక వర్గాలకు కలగవచ్చు 
నస్‌, కాం(గెసు లోపల, వెలుపలకూడా మత భావాలున్న వారు ఎకు(వమంది వుండటం 
వల్ల, ఈ అపోహలకు (ప్రోత్సాహం లభించిందనీ, కాంగైసు తెలుసుకోలేక పోయింది. 
అనేకమంది కాం(గెసు నాయకులు, తమపార్టీ సభ్యులు మత తత్వానికి వ్యతిరేకంగా, 
సంకులసమరంలు జరిపి, సామ్రాజ్యవాద వ్యతిరేక, న్వతం(్ర మున్లింలపట్ల, న్నేహ 
అవగాహన వైఖరిని (ప్రదర్శించి వారిని లోబరుచుకొని పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా 
కర్షకులను పురికొల్పడానికి గట్టి ప్రయత్నం చేయడ మొక్క_'కే పరిన్తితికి సమాధానమని 
భావించారు. 

1887 మార్చిలో, నెహ్రూ, ముస్తిం (ప్రజానీకంతో సన్నిహితత్వం ఏర్పరుచుకొని 
సామ్రాజ్యవాద వ్యతిరేక సమరం గురించి వారికి తెలియజెయ్యడానికి, కాం(గెసు విభాగ 
మొకటి ఏర్పాటు చేసినట్లు (ప్రకటించారు. దీనివల్ల, మరూ-సీ-అహరార్‌ , జమీయత్‌ - 
ఉలేమా-ఇ-హీంద్‌ వంటి ఉత్తర భారత ముస్లిం మతవర్గాలు కాం(గెసుతో చేతులు కలపే 
అవకాశం కలిగింది. అయితే (ప్రజానీకంతో సంబంధం పెంపొందించుకునే కార్యక్రమం, 
పూర్తిగా జయప్రదం కాలేదు; ఎందువల్లనంటే, అన్ని వర్గాల పీడిత (ప్రజలను కాంగ్రెసు 
నాయకులు సమాయత్త పరచలేకపోయారు. 

అయితే (పజాసామాన్యంతో సంబంధం పెట్టుకునే ఈ కార్య(క్రమం, ఓియాఖత్‌ 
అలీఖాన్‌ వంటి పళ్చిమ ఉత్తర (ప్రదేష్‌కు చెందిన సంపన్న భూకామందులైన లీగర్ల 
అపోహలను ఎక్కువచేనీంది. లియాఖత్‌ ఆలీఖాన్‌, హిందూవ్యతిరేక జిన్నా అనుయా 
యులలో వొకరయ్యారు. అంతకంతకి ఎక్కువవుతోన్న కాం(గైసు రేడికల్‌ వ్యవసాయ 
కార్య(క్రమం, తమ పెత్తందారీ స్టానానికి విఘాతం కలిగిస్తుందనీ, ముస్తింలలో 


192 స్వాతం(త్య సమరం 


సా(మాజ్యవాద వ్యతిరేక భావాలు పెంపొందటం, మతనాయకుల అధికార మద్దత్తు వుప 
సంహరణకు దారితీయ వచ్చుననీ భయపడ్డారు. 

అయితే కాం[గెసును తాము (ప్రతిఘటించడానికి యివి కారణాలని మరవర్గాలు తెలియ 
జెయ్యలేక పోయాయి. దీనికిబదులు, కౌం్యగెసు సాధించజాలనివాటిని, అతిశయోక్తిగా 
చెప్పడానికి, వీరు, ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. బెంగాల్‌లో కాం[(గెసు, 
భూకామందు అనుకూల రైట్‌వింగ్‌ విధానాన్ని అనుసరిసోందని ఆరోపించారు. ఉత్త 
పడకలో, (వకానీకంఠో సంబంధం ఏర్పరుచుకునే కాంగిసు విధానం విఫ ౫౧౦ కావ 
డాన్ని అదనుగా తీసుకున్నారు; ముస్టిం పెవర్గాస్‌ శారని, యిదే సమ 
యంలో ఆరోపించారు. 1987లో లీగ్‌ జరిపిన లక్నో సమావేశంలో అధ్యక్షోపన్యాస 


వి 
నో 
చ 


మిసూ జిన్నా, కాం[(గసు మంతివర్షాలు, ముస్షింలబట్ల అనా, 
అనాలో N (ae) ey } 


అనుసరిస్తున్నాయని పకిటించారు. 


ముసింలీగ్‌, రాజకీయ కారా౭ంచరణ కార్య(కమానొక దానిని (ప్రారంభించింది. 
౧ ల లి యు 
1988 కల్లా, 170 నూతన లీగ్‌ శాఖలు ఏర్పడ్డాయి. ఉత్తర్యపదేశ్‌లో 90, పంజాబ్‌లో 4( 
ఏర్పడాయి. వొక్క ఉతర(పదేళ్‌లోనే లక్షమంది సభ్యులు చేరారు. 1940లో, 
a ఎవి లి 
పాకీసాన్‌ ఏర్పడాలన్న గటికోరిక ద , ' ముస్తింలీగ్‌ రాజకీయాలలో యీ ఖుట్లాన్ని 
యి సన బి ౧ ఐ 
స సలాహుదైన్‌ అహమ్మద్‌ , సరిగా అంచనా 
యు Nn 
వేశారు. బంగ్లా దేష్‌గురించి విశ్వవిదా సంఘం 1972 ఏ్మపిల్‌తో కలకత్తాలో 


జరిపిన సదస్సుకు వొకవ్యాసం సమర్పిస్తూ (పొఫెసర్‌ సలాహుడీన్‌ యిలా తెలియజేశారు. 
ప్మకియగా 


మాత్రమూ నిజంకాదు, ... ... ఉద్యమం నాయకులలో ఎవ్వరి 
ఇస్తాంతో వ్యక్తిగత సన్నిహిరత్వమేద్‌ లేదు. సరిగ్గా 

అవవ a 
ఇ - అహరార్‌, మయత్‌ - ఉల్‌ - హింద్‌ వంటిసంస్థలలో వ 
యున్లీంలెవ్వరూ లీగ్‌ను బలపరచలేదు. లీగ్‌నాయకలు వాస్తవమైన ఇస్తాంకిచెందివారు 
కాదసి వీరి అభిపాయం. ఈసనాతన 'మున్లిం ఆధ్యాత్మిక 


బే ళా. జీ శి Vas జ్‌ స జ్‌ 
(మనం ఆరధ్యార్మిక వాదులందరూ మున్షింలిగ్‌ రు వ్యతిరేకమని ఆనుకొకూడదు)ు మసీం 
ఛా 


యీకారణం వలనే, మెహోస్‌ - 
శా ఓ... 
J 


లై 9 a ut a పద సవన కి అమా? ౯ 
లగ్‌, ముస్లిం మధ్వరరగకి _పజలనూ, వారిద్వారా ముస్లీం _సజానికాన్ని ఆకటుకి 


స్వాతంత్ర్య సాధన 198 


గలిగింది. వీరికి, పాకసాన్‌, పోటీఅన్న భయంలేకుండా బహుముఖ అభివృద్ధికి, వొ? 
ఖ 
అవకాశాన్ని కల్పించింది." 


రెండో ప్రంపంచ యుదం 


1989 నెప్టెంబరులో, యుద్దం (పెజ్వారిల్లి నపుడు, ఇది భారతనాయకులను యిబ్బంది 
కరమైన పరిస్టితిలో పెట్టింది. జాతి విచక్షణ విధానంతో కూడిన వొకరకమైన నిర్దా 
క్షిణ్య నిరంకుశతత్వం ేసిస్టు తత్వంతో వికృతంగా తాండవిస్తూ వుండటానికి వీరు 
పూర్తిగా వ్యతిరేకం. 1939 కి ముందుకూడా, దుర్మాక్రమణ పూరిత విస్తరణ కార్య 
కమంతో పీజు తత్వంగా సెసిజం రూపొందుతూ వున్నప్పుడు జవహర్‌లాల్‌ 
న్మెహూవంటి అనేక మంది mu ఏలకు యూరోప్‌లో పరిణామాలు కల 
వరం కలిగించాయి. కాం(గౌస్‌, తిరుగులేని విధంగా ఫేసీజంసు ఖండించింది; దాధలు 


పడుతూన్న  న్పెయిన్‌, ఇధీయోపియా, జకొస్తోవేకియా (ప్రజలను బలపరుస్తూ 


1 


వున్నట్లు బాహాటంగా (ప్రకటించింది. జపాన్‌తో -ఫసిను పోకడిల పట కూడా యిడే 
లబ ల గ 

మోస్తరు వైఖరి (ప్రదర్శించారు. చైనా మీద దాడి జరిగినపుడు జపాన్‌ను, దురాక 
మణ దారుగా (ప్రకటిస్తూ హేతువాదంతో చైనాను బలపరిచారు. అయితే సా(మాజ్య 
వాదాన్ని కూడా యిదే ఠతీవతతో ప్రతిఘటించారు. అందువల్ల యుద్దం పట్ల వీరివైఖరి 

౧ > ౧ ఓ 

దాని అశయాలు, లల మీద ఆధారపడి వుంటుంది. అనేక ఆసియా _ ఆ(భఖకౌ 
దేశాల మీద తమ వలస  ఆధిపత్యాన్నీ, తమ వలసలనూ కాపాడుకోడానికి ఆదు 
ర్దాగా వున్న పాత సా(మాజ్యవాద దేశాలకూ, వలసరాజ్యాధిపత్యం లాభాలలో తమ 
వాటా కోరుతూ వున్న ఫెసిస్లు దేశాలకు [పాతిసిధ్యం వహించే నూతన సా(మాజ్యవాద 
దేశాలకూ మధ్య జరిగే ముద్దమే అయినట్టయితే, దీనితో భారతదేశానికి ఎటువంటి 
సంబంధము లేదు. అయిగే మితదేశాలు తమ పద్దతులను మార్చుకొని “ప్రపంచాన్ని 
ప్రజాస్వామ్యం కోసం కాపాడదలిచి, వాస్తవంగా చిత్తశుద్ధితో ఫేసిస్టులతో పోరాటం 
జరిపినట్టయితే, భారత దేశం సాధ్యమైనంత ఎక్కువ మేరకు తన అండనిస్తుంది. అయితే 
తాము చెబుతూవున్న మాటలు వాస్తవమైనవని బుజువుచేయడానికి స్ప ఏష్షమయిన నిదర్శన 
వుండాలి. (బ్రిటన్‌ కచ్చితంగా, భారత దరమీడి తన సా_యాజ్యవాద, పక ఆధిపత్యాన్ని 


రక్షిణమే అంతంచేసి భారలతీయులకోనే స్వయంగా స. హేతుః మైన పరిమాణంలో స్వపరి 


పాలనా (_పభుత్వానికి ఏర్పాట్లు చేయాలి. 


194 స్వాతం త్య సమరం 


అయితే భారత నాయకుల=-(పజల యీ భావాలను లెఖ్జచేయలేదు సరికదా, వాటిగురించి 
ఆలోచించనయినా ఆలోచించలేదు. 1989 సెఫైంబరు 8 వ తేదీన, యుద్ధాన్ని (ప్రకటిం 
చారు. ఇది యుద్ధబాధ్యత భారాన్ని స్వచ్చందంగా భారతచేశంమీద పడేటట్టు చేనింది, 
1935 భారతచట్టం ఫెడరల్‌ భాగాన్ని యింకా అమలుజరపలేదు. అందువల్ల రాజ్యాంగ 
రీత్యా వైస్‌రాయ్‌ చర్య చట్టబద్ద మైనది; చెల్లుతుంది, అయినప్పటికీ భారతీయిల అభిప్రా 
యాలను యిది మెప్పింపజాలదు. కేంద శాసనసభ వొకటి వుంది. రాష్ట్రాలలో 
(సజా్యప్రాతినిధ్య (ప్రభుత్వాలు అమలులో వున్నాయి. ఇవి బాగా వ్యవస్థీకృత మయ్యాయి; 
దేశంలోని రాజకీయ పార్టీలను పూర్తిగా గుర్తించాయి. సమస్యలకు పరస్పర ఆమోద 
కరమైన పరిష్కారాలను సాధించడంకోసం (ప్రభుత్వం పరిపాటిగా సంప్రదింపులు 
జరిపే భారత ప్రజల నాయకులు అనేకమంది వున్నారు. అయితే వీరిలో ఎవ్వరితోనూ 
సం(పదింపులు జరగలేదు. యుద్ధంపబ్ల భారతనాయకుల వైఖరి గురించి (ప్రభుత్వానికి 
ముందుగానే తెలుసు కౌ'బట్టి, భారత (పజలకు యిది యింకా విభాంతి కలిగించింది. 
1089 వేసంగిలో కేంద శాసనసభలోని కాం్యగెసు పార్టీ, భారత నైన్యాలను ముందు 
జాగ్రత్త చర్యగా మలయాకు, దూరఫప్రాచ్యానికీ పంపినందుకు నిరసనగా సమావేశానికి 
హాజరుకాలేదు) 

అయితే నాయకులలో గాఢమైన ఫేసిస్టు వ్యతిరేక భావాలుండటంవల్ల, యుద్ద (పెక 
టనపట్ల కౌం(గెను వైఖరి సమాధాన పూర్వకంగా వుండివుండవచ్చు. 1939 నెఫైంబరు 
14 తేదీన కాంగ్రెసు ఒక (ప్రకటన విడుదలచేస్తూ పార్టీ దృక్పధాన్ని స్పష్టంగా 
విశదంచేనీంది. 

“యుద్ధం, యధాతధ పరి స్తితినీ, సాామాజ్యువాద స్టానాలనూ, వలసలనూ, న్వప 
యోజనాలనూ (ప్రళ్యేక హక్కులనూ కాపాడటానికే అయినట్టయిక, భారతదేశానికి 
దీనితో ఎటువంటి (ప్రమేయములేదు. అయితే (ప్రజాస్వామ్య సమస్య, (ప్రజాస్వామ్య 
(పాతిపదికగాగల  _పపంచవ్యవస్థ సమస్యకోసమే అయినట్లయితే, భారతదేశానికి, 
యిందులో అత్యంత (శ్రద్ధాసక్తులున్నాయి. స్వతం(త్ర (ప్రజాస్వామిక భారతదేశం, దురా 
రమణకు వ్యతిరేకంగా పరస్పర రక్షణ, అర్దిక సహకారంకోసం యితర స్వతంత్ర 
దేశాలతో సంతోషంగా సహకరిస్తుంది. అయితే సహకారమన్నది సమానులమధ్య 
పరస్పర అంగీకారంతో జరగాలి. అందువల్ల (ప్రజాస్వామ్యం, సా_మాజ్యవాదం, 
నూతన వ్యవస్థలపట్ల తమయుద్ద లత్యొలేమిటో, ముఖ్యంగా ఈ లక్ష్యాలను భారత దేశానికి 
ఎలావర్తింప చేస్తారో, . ద్రస్తుతం వీటిని ఎలా అనులు జరుప్పతారో, .... ఏ (పకటన 
కయినా ... దానిని (ప్రస్తుతం వర్తింప చేయడమే నిజమైన పరీక్ష ... తిరుగులేని 


స్వాతం[త్య సాధన 100 


విధంగా (పకటించ వలసిందిగా కార్యవర్గం బిటిష్‌ (ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తోంది” అని 
పకటించారు. 

చెస్‌రాయ్‌ సమాధానం తృప్తికరంగా లేదు. భారత దృక్పధానికీ దీనికీ ఎక్కడా 
పొందిక లేదు. సమాధాన మివ్వడానికి వొక నెలరోజులు ఆలస్యం చేసిన తర్వాత 1880 
అక్టోబరు 17 తేదీన వైస్‌రాయ్‌ సమాధానమిస్తూ (ప్రధానమంత్రి చెప్పినదానికన్నా ఎక్కు 
వగా (బ్రిటన్‌ యుద్ధలత్యాలను వివరించజాలమని తెలియజేశారు. తక్షణచర్యగా కార్యవర్గ 
సమితిలో ఎక్కువమంది భారతీయులను చేర్చడానికి వైస్‌రాయ్‌ సుముఖత తెలియజేశారు. 
యుద్దకాలంలో భారత(పఫజలకు ఎక్కువ అధికారాలను ఒదలాయించడం ఆచరణ సాధ్యం 
కాదని భావించారు. అతి విషాదంగా నిరాశచెందిన భారత (పజలకు కొంతవూరట కలుగు 
తుందన్న భావంతో, ముల్లంగిని, చేతికి అందకుండా కొంతదూరంలో వుంచారు. యుద్దం 
తర్వాత 1985 చట్టంలో ఏసవరింపులు అవసరం అన్నవిషయం గురించి, (బిటన్‌, వివిధ 
వర్గాలు, బృందాలతో సం!(పదింపులు జర వడానికి సిద్దంగా వుంటుంది. దీనివల్ల, “భారత 
దేశం తగ సముచిత స్థానాన్ని గొప్ప డొమీనియన్లమధ్య పొంద గలుగుతుంది.” 

అధికారాన్ని అందజేయడానికి (బ్రిటన్‌ సుముఖంగా వుందన్న సూచనలు వెంటనే 
లేకుండా వుండటమే కాక, భవిష్యత్తులో కూడా సామ్రాజ్యంలో అది, పూర్తి, సంపూర్ణ 
సాతంర్యంతో కాక డొమీనియన్‌ (ప్రతిపత్తి కలిగివుండాలి. ఈ (ప్రకటన కాం(గెసుకు 
సుతరామూ అంగీకారంకాదు; అందువల్ల కార్యవర్గం వైస్‌రాయ్‌ (ప్రతిపాదనను తిరస్క_ 
రించి అక్టోబరు అంతమయ్యేలోగా రాజీనామాలు యివ్వాలని కాం(గెసు మం|తివర్గాలను 
ఆదేశించింది. 

అయినప్పటికీ తలుపు యింకా కొద్దిగా తీసే వుంది. (బిటన్‌ వైఖరీ విధానంలో మార్చు 
వచ్చినట్టయితే సహకారానికి అవకాళశమేర్ప్చడవచ్చునని ఈ (ప్రకటనలో నూచించారు. 
ఈ పరిస్థితులలో, కార్యవ్నం, (గెట్‌ బ్రిటన్‌ 
ఎందువల్లనం కే, అది, స్నామాజ్యవాద విధానాన్ని బలపరచడ మే అవుతుంది... ... 
అని ఈ (ప్రకటనలో తెలియచేశారు. 


44 నా 


కు ఎటువంటి అండ నివ్వడం సాధ్యంకాదు; 


అంసే భారతడేశం పట్ల (బిటిష్‌ విధానం మారినట్టయితే కొన్ని షరతులమీద సహక 
రించడానికి సంసిద్ధతను వ్యక్తపరచడమన్నమాట. 

ఒక ఏడాది అనంతరం 1940 అక్టోబరులో కూడా, కొత్తగా సత్యాగహ ఉద్యమాన్ని 
(పారంభించాలని గాంధీజీ భావించినపుడు ఈ ఉద్యమం ఎన్నుకున్న కొంతమందికి 
మా(క్రమే పరిమితం కావాలని నిర్హయించారు. (ప్రభుత్వం సమాధానానికి రాని వైఖరి 
(ప్రదర్శించినప్పటికీ _కాం్య్యగెసు గానీ, గాంధీజీగాసీ (ప్రజావుద్యమంవల్ల  యుద్ధకృషికీ 


a. 


సు 
యిజంకూ, 
జలు 


లో 


అ 


| 


"ల 


క్ఫ-వమందికి 
నాజ 


మేరకు తి 


యెంత 
లలొ ఎ 


ర 


రా 
స్‌ో 


లొన 
ఆ 


“మ్‌ 


(రా 


స ర్చడిం 
డా వుందని భారత 


తే 


- 


లు 
వవ 


_ 


Marre 
ఆస, 
(ore) 
జు 
uC 


ప. 
“EO 


గా 


న రాయవా 


రిపు 


స్వాతం త్య సమరం 
' 


యింప్పు 


అగాలం 
(ల, 


a 


we 
ఇ 


శౌెం" మిం 


దు a 


— 


9) 


(i 
* 


ఆంఠరాయం 
“నాజీయిజం విజయానికి ఏ (పైట 


చడం 


౮ 


ఇళ 


కి 
~ 


198 
సత్యా((హం జరపడానికి, గా 


మీరూ. భారతిదే 


భావిం 


Ya 
ఎ 4 
[0 y3 
ట్ర 
౬) 

స 
£3 
| 
a | 
6 & 
3 Ye 
1 bb 
0 ౪ 
2 06 
3b 
bh 2 
ష్‌ fo 
ses 3 

స 
ప శే 
— 3 
సహ 
డౌ ర 

వం 
౨ 3 
29a f 


స 45 
3 fa 
lo. 
gg 
0 
గో 


శశ టె 
య్‌ a3 
fh 6 
Ll2 ౬ 
స్‌ 2 
కం 
«= hb 
రా 
సి 
తా 
Sa స. 
2 YY) 
hb 
un? fa 
హ్‌ ౧ 
కః 3 (3 
42 
(6! జ్‌ 
Oo గ్‌ 
hb 3 
౦0 3 
జైని 
f 
ట్ర 
౧0 
bb 
3 


యుద్దంలో 
దండియా(తి జరిపింది. 


జషాన్‌, యుదంలోకి 


rf శూ 
(చీటన్‌ పై 


దేశానికి, కొన్ని 


త్త 


జ 
క 


త్తుతో భార 


లి 


ణ్‌ 


ఇండొనీషియా, మలయా, బర్మా - 


౬2 
Er 
వ్వా 


అంతాసికలా 
1942 మార్చిలో జపాన్‌ దళాలు, 


1941 


న. 


wd ఈ 9 


అటా 


ను 


చాయి. 
వాల్ల 
ను అ జ 


రంఇం౦ 


అర 


= 


నె 


ణా 
| 


కారా, 


ఖు 


(వౌ 


ఫిలిప్పీన్సు, ఇండో 


దిగింది. ఈ వఏధంగా 
; అమెరికా, 
రాటం 


య 


గొల 


అ 


(a 


యుచంగా మారింది 
వీటన్నిటినీ త్వరత్వరగా జయించడం జరిగింది. 


రంగూన్‌ సు, అ(క్రమించాయి. 
పూర్తి, క్రియాత్మక సహ 


జపాన్‌కు దకాగాయి. 


స్వాతం త్య సాధన 197 


నిర్గుషమయిన హామీలు యివ్వాలనీ, _స్తుతానికి, పూర్తి స్వపరిపాలనా (ప్రభుత్వాన్ని 
యివ్వాలసీ, (బిటన్‌ అభిప్రాయపడింది. దీనిప్రకారం, టబిటిష్‌ (పభుత్వం, యుద్ద 
మంతి మండలి సభ్యులయిన సర్‌స్టాఫర్జు (కిప్సును, ముసాయిదా (ప్రకటనలో, భారత 
దేశానికి పంపించింది. మేడా న్యాయవాది, పెటిష్టమయిన సోపలిష్టు అయిన యీయన, 


ఓ 


ఆ ఇద అర ఒర రా వ్‌ జీ న న్‌ జల ప ఎ న్‌ 

భారత సమస్యగురించి చాలాకౌలంనుంచీ ల|వవరిళోధన చేనూవుంచెవారు; భారతీయుల 
వా! 

వం ల్‌ ౧ 

వుందవారన్న వ్యాతి ఈయనమ పుంజది. నె 


డీ వ ఇ ఇజం ద సారా న్నా 

చ ర్కెల లల్లి నుభూ ఈ 

ఈయన స్యయంగా తెలుసు. అయి ఈయన తెచిన ముసాయిదా 
సెం 


న 
అన గ వ్‌ జు ఆ ea అవ్‌ ఆమ్‌ wr 
ఆమోదించవలసినంత ముఖం విషయాకేవీకేవు. యుడం అంకమయిగ వెంటనే దొమీని 
చి 


చాల్‌ 
_ 


ra 


యన్‌ (పతిపల్తి యిస్తానని యిందుల్‌ (పకిపాదళంతాకు అయితె విడిపోయే హక్కు 
ళల వాన్‌ pa Pt జ లా ke ఇ 
కూడా భారరింళానక్‌" అజాయ ఈ |పకిపాదనను అమలు పరచడానికి, యుదం 
అ! 
ఆంతమయిన వర, శాతాాలినమయ.:: సభను పాటు చేసారు (బిటిష్‌ 
నై ణి చు! ఏ 
జ స జ షె న క న్యా ర్‌ు ఇఒ ల్‌ గ్‌ ఉగ a a శ 
భారతదేశానికి, సరవా రాలరికా . అతచిస్‌. " సధ. ఈ సభలో పుంటారు. (బిటిష్‌ 


తు నై 
భారత దేశం సభుూలను వ రాస సభల దిగువ సభలు ఎగ కరిటాయి, సంసానాల 
వ బె గ 


_పతినిధులను పరిపాలకులు నామిసజ చెస్తారు. రాజా న సభ తయారుచేసిన 
అర ఒవ్‌ ఆం శ. ఛ్‌ ఇ జ త wg ఫీ ui 
రాజ్యాంగాన్ని ఆమోదించి, భారరైకం౯౮ జఒపలందం ఎర్జాటు గురించి సం[పడదింపులు 


నలప mm కొ HIRE ౬ సః ష్‌ రా ౬ షా న ds | 
జరపడానికి (దిటిష పభురం ఆంగికరించింద. అయిత, అ రాష్ల్శమయినా, భారత 
ల య్‌ 
ళా rea ON ఇష షల ఆసు ఇస ఆం జ నర IN TET Wm, దత్‌ అ గ జ 
యూని న ఈ వెలుపల (వు అ క ర వవ వన | గ్‌ wr ౦ hosp సం(పడింపులు 
| aa టం. 
Yd ప ఇ భ్‌. Ci Rs fe Poe (కో ఒన్న ద్ని కారం ద ఇ ణ్‌. తరు వ. ఆజా అలా _ ఇ ర ఖ్‌ లేవీ 
జం wae బంధన woe OoOe., యు Yo Wer ౫ న్న వ ఈ యూరు 
G మై 
డం = లేద వి చ్‌ న - aa ర ET శాన్‌ ణ్యం CGE 
తిల బటలదు. ఆంత ధాచ౮య వాంలు, గొ యుంలు, కాం జభ ౧౦ యేర్చాటయి- 
టప ర్న షం వా 
“గ ళ్‌ సారి అ లన *, ఇ రాచి డ్‌ ర్‌ a 
పనిచేయడంలో సహకరించడానికి అంగీవరించనిలరన్న ఆశాధావాస్ను వు 5 పరిచారు 
|; Pay 
ఇప స్ట్‌ జా లజ re” ర టో వ. యదా వ్‌. a = ల జ్య క స్తే 
రక్షణకు సంబంధంచిన నెనక పపయాలను ల్‌టష _సిన్తాధిపకి చూసూవుంటారు. 
Can అ వాట్‌ 
Mara ఎగా a re మ త 
అయితే రకణ సభు-పగా, భారతీయు డొః:ద వుంటారు 
ఈ Vel ge ఇదు Minne Sa నఖ Fe Tr mcr ద 
\°c అ ఈక క్‌ (2 TED ఎ షా క HN లిం స్య్టారించాయి. ఏ 
వా లు wD aa) 
జ భి el] షె చ్‌ ఒడ _ ప టై త్‌ ను. are జ ఇ అవ నే కు 
రాష $మయినా లే Te Cn రదు పహారించంర జెయిందచి 
లు w > ౬. షు మో 
లు Vag అర లు జ అ ఇ వ్‌ గ - డా wrt - a ల 
అయి రెరవఫవవంం౦ పడానాంమి. సయం చూ. పా: తాం" ఆమోపంచింది 
స 3 స్ట 
న్న ఖం లిం ౫ ట్స యాం 
స జ్‌ న గ క్‌ లాలస రప రా -.ఇ ౨వ 
అందువల కారంవరం యాదించిసి ౭రాః సంచ Sa TTS WIS OEM POG 
aa ఈ గ ల అ 
కాంలో డి కా =n ms శ జ య లు. ఆరి రా ద aR 3 
యూ? యడ్‌ ల్‌ వుండీఐ ళా సే క అమ. శ du = స స ఈ drs కర అ OR 0 
స్తు టు — ల 
జ్‌ | Me (OI 
ఠా ళ్‌ ౮ ఆశీ ల పల 3 as ఓ న Pea లేని ఒహ 
గురించి కార్వవరం అఆలొచించడాలవన బరంగాషలు _వారనిధ్యంలెని వరాలను 
a 


198 స్వాతం(త్య సమరం 


కూడదని భావించింది. (ప్రస్తుతం రాజకీయ అధికారంలో తగిన అధికారాన్ని కోరింది. 
ఇతర దేశాలలో స్వాతం(త్యసమరం. జరపడానికి, యిక్కడ, యిప్పుడే ఏదో వొకరక 
మైన స్వపరిపాలనా (ప్రభుత్వం వుండాలని అన్నది. కాగా ముస్తింలీగ్‌, రాష్ట్రాలు, యూని 
యన్‌కి వెలుపలవుండే అవకాశాన్ని హర్షించింది. ముస్లీంలు, అత్యధిక సంఖ్యలోవున్న 
రాష్ట్రాలు, (ప్రాంతాలు, తమకు యిప్టమయినట్టయితే, వేరుగా తమ స్వంత యూనియన్‌ని 
ఏర్పాటు చేసుకోవచ్చునన్న భావాన్ని గుర్తించడమే, దీనికి కారణం. అయితే లీగ్‌, 
ఈ (ప్రతిపాదనలను విమర్శించింది. ఎందువల్లనంటే, రాజ్యాంగాన్ని ముసాయిదా చేయ 
డానికి సూచించిన పద్దతి కచ్చితంగాలేదు . అసలు (ప్రతిపాదనే, ఎటువంటి మార్పులు 
చేయడానికి. వీలులేని విధంగావుంది; దేశాన్ని విభజించగలరన్న భయంతో హిందూ 
మహాసభ (ప్రతిపాదనలను, వ్యతిరేకించింది. ముస్లింలు ఎక్కు-వగావున్న పంజాబ్‌, 
యూనియన్‌కు వెలుపల. వుంటామని తేలియజెయ్యవచ్చునన్న అపోహతో, శిఖ్టుమత 
వాదులు, వీటిని _పతిఘటించారు. “అస్పృస్యులను i సవర్ణ హిందువుల దయాదాక్షీణ్యా 
లకు వదలగలరన్న భయంతో, అంబేడ్కర్‌, ఎమ్‌. సి. రాజా, వీటిని వ్యతిరేకించారు. 
పరిపాలనమీద భారతీయులకు ఎటువంటి కం(టోలు వుంటుందో నిర్దుష్టంగా పేర్కొనక 
పోవడంవల్ల, తాత్కాలిక కాలానికి సూచించిన యీ (ప్రతిపాదనలు అస్పష్టంగా వున్నా 
యసీ, తప్పికరంగా లేవనీ అందరూ భావించారు. సం(పదింపుల (ప్రారంభఘట్టంలో 
“జాతీయ (ప్రభుత్వం గురించీ, “మంత్రి మండలి” గురించి మాట్లాడిన (కిప్పు, 
చెన్‌రాయ్‌ కార్యవర్గ సమితిని విస్తరించాలని మా(త్రమే తలపెట్టారని హఠాత్తుగా స్పష్టం 
చేయడంతో, స్వపరిపాలనా (ప్రభుత్వం రూపంలో పెద్ద (ప్రతిపాదన ఏదీ జరగలేదని 
విదితమయింది. చిట్టచివరికి, ఈ (ప్రతిపాదనలను తిరస్కరించారు; (క్రిపు రాయబార 
వర్గం, పతిష్టంభనను పరిష్కరించజాలక, విఫలమయింది. 


1942 సంవత్సరపు తిరుగుబాటు 


కప్పు రాయబారం విఫలంకావడంతో దేశం, నిరాశ, కోపంతో మునిగిపోయింది. 
అనేక వర్గాలలో నిసృహ (ప్రబలింది. యుద్ధంవల్ల ఎక్కు_వ వుపాధి అవకాశాలు లభించి, 
కొద్ది ఖరారునామాలు లభించిన ముస్లింలీగ్‌ , కొంతమంది వ్యక్తులు మాతం నిరాశ చెంద 
లేదు. అయితే, తర్వాత ఏం చర్య తీసుకోవాలి? అన్నదే సమస్య. స్తభ్ధంగా 'వుండటం 
సషాంచరాన్సిది, 


స్వాతంత్ర్య సాధన 100 


(కిప్సు (ప్రతిపాదనలో, గాంధీజీ ఎక్కువ (శ్రద్ద చూపలేదు. అయితే ఈ రాయబార 
వర్గం విఫలంకావడం ఆయన్ను నిరాళ పరిచింది. ఆగ్నేయ ఆసియాలో పరిణామాలు 
కూడా ఆయన్ను కలవర పరిచాయి. మలయా, సింగపూర్‌, బర్మాలనుంచి (బ్రిటిష్‌ ఉప 
సంహరణ తర్వాత, స్థానిక (ప్రతిఘటన పూర్తిగా కూలిపోయింది; జపాన్‌కు పూర్తిగా, 
నీచాతివీచంగా లొంగిపోవడం జరిగింది. పిలిప్పీన్సు, ఇండొసీషియాలకు కూడా యిదే 
మోస్తరు దుర్గతి పెట్టింది. భూదగ విధానంఠో “లోతురక్షణి అన్న పదతివల్ల ఈ 

న CB ల > > ౧ 
దేశాలన్నీ సర్వ నాశనమయ్యాయి. తూర్పు సరిహద్దులనుంచి దాడి జరిగినటయితే, 

ట్‌ లీ ద టె 

“శతృవుల చేతిలో పడకుండా అఆరికట్టడంకోసం బెంగాల్‌లో సర్వనాశనం చేయబడిన 
వేలాది. చిన్న పడవల ఫలితాన్నిజట్టి చూసినట్టయిళే, _ భారతదేశ భవిష్యత్తు 
ఎలా వుంటుందో అర్హమవుతుంది. వెంగాల్‌ ఆర్థిక వ్యవస్త త్మీవంగా దెబ్బ 
తినడం మా(్రమేకాక, ఆహారసప్లయిల పంపిణీలో కి షపరిన్తితి ఏర్పడింది. మలయా 
బర్మాలలో జరిగినది, భారతదేశంలో జరగకూడదని గాంధీజీ, యితర కాం[గెసు నాయ 
కులు ఆదుర్దా చెందారు. నైనిక దురాకనుణ ఎదురయ్యేటప్పటికి, _పజలు భయకంపితు 
లయిపోయారు. (ప్రతిఘటించాలన్న కృతనిశ్చయంతో, క్లిష్ట పరి న్తీతిని ఎదుర్కొనలేదు. 
దీనిని కూడా భారతదేశంలో అరికట్టాలి. తమ భవిష్యత్తు తన్ను చేతుల్లోనే వుందనీ 
దేశరక్షణ తమ కర్తవ్యమనీ, రక్షణ, (బిటిష్‌ వారికి సంబంధించిందన్న విశ్వాసంతో తమ, 
బాధ్యతను విడనాడకూడదన్న భావాన్ని భారత్యపజలలో కలిగించడ మొక్కటే, వారి 

పోరాటం జరపడానికి మార్గమన్న నిర్ణయానికి 

౧ లి 

గాంధీజీ వచ్చారు. అందువల్ల, అధికారాన్ని భారతీయులకు అప్పగించి, వైదొలగవలనిందిగా 
(బ్రిటిష్‌వారిని కోరుతూ వొక వుద్యమాన్ని ప్రారంభించాలని, ఆయన నిర్ణయించారు. 
“ఈ కొత్త ఆలోచన, అదీ యా సమయంలో అనేకమంది [పజలకు విభాంతి కలిగిం 
చిందని నాకు తేలుసు. పిచ్చివాడని, నన్ను అనే ప్రమాదమున్నప్పటికీ, నా ఆత్మసంతృప్తి 
కోసం యదార్జాన్ని నేను చెప్పక తప్పదు. యుద్ధానికి, యిది, నేను చేనే గట్టి సహాయం 
గానూ, వినాశనంనుంచి భారతచేశ విముక్షికి నేను చేనే సహాయంగానూ ధావిస్తున్నాను” 
అని గాంధీజీ విశదం చేశారు. 


రా స యు న అ జ్‌ 
భయాసి* హోగా ట్‌, దురా(క దుణదారుగి౮ 
oo ణు 


ఇటువంటి ఇట్టి కోరికను వ్యక్తపరచడానికి యిది తగిన తరుణంకాదని, అనేకమంది 
నాయకులు అభిప్రాయపడ్డారు. వొకపరగ వతి, అరాచకత్వము పరిణామాలు ,మరో ప్రక్క 
జపాన్‌వంటి నిర్దాక్షిణ్యమైన శర్భవు(క్రింద (పజల పూర్తి, నిస్సహాయ దాస్యమూ, వీరికి 
భయాన్ని కలిగించాయి. నెహూకు యింకా యితర ఆలోచనలు వుండేవి. (క్రిప్పు రాయబారం 


(Sere) 
విఫలంకాౌవడం వల్ల దేళరక్షణలో హూరిగా సహకరించే అవకాశం నాయకులకు లేకుండా 


స్వాతం(త్య సమరం 


200 


a 
య 


స లి 
ఇల | న 4 
ఒప 62 
శ ట్టు 
(స bf 
స నే 
9 యి 
3 DD 

63 

"a 
శే fb 
wa ష్‌ 
w 


29 
గ్‌ po 
sil ఇం 
ఇవి 
సం 
5 ప 
Cu) 
ప్రి 


లాప్‌ 
ఆలే 


దృఢంగా ఎం- 


స 
వ్రు 
న 


ష్‌ 

ఆ 
జ్‌ 
(జై 


జ క 


గా 


జ 
ఖో 
ల్‌ 


జ 
My 


వుండటానికి ఆయన 


దేశం 


వ. 
Whe 


జం 
es 
3 ణా 
“3 
fo G 
ఇ శై 

ఖ్‌] 
స్‌ 
| 
¥} : 
fa 1 వా 
‘3 a3} 

నేగీ 
లై సే 
న. 
4 లి డ్‌ 
ళం fh 
bh. 
ణ్‌ 
- 0 
రా 
(2 4 
Cm ల్‌ 
3 ల్‌ 


అన్నారు. 


గౌ 
(5 


ఆ 


జప 
అ 


¢ 


ఇం | 
క్‌ of 


నుంచి 


© 


ఎ 


ధాన 
అలో లీ 


“న్న. భారతీయు 


లొ 
న 


ద్ని, 
het ఇ 


| 
#3 ఎస 
bh bf 
ళం 
శే OW 
షు 
తష 
= 
గటి 
ih 
Ys 


nn నటీ 
Die నే 
wg 
Ya | 
3 
నె Ct 
టి గ్‌ 
యు 
క ) ణే 
(1 
de 1 
Ye 
భర" 
£2 
£ be క 
i గ 
అప తు 
An 
ప 2 
శి 
స hh 
“3 203 
wy 
అజ 2 
9 9 
oy TR 
వ ళ్‌ బే 
టె rs 
శ్ర 


వుం 


న 
శి 

ళు 

wt 

క్‌ శి 

"3 

స్స 

జం టె 
కలి స్‌ 
స్‌ 
ల్‌ ఖ్‌ 
9 Ww 
ల్‌ స్‌ 5) 
yf 7 
a EE 
య. ఈ 
a 
ba ౧ 
హా wo 

a 
ఈ ౧ టే 
2 
Pe) 

డ్‌ y2 
9 8 
“ ర 
6 

Rey + 
a ‘2 
hf 
15, 19 


ఫ్‌ సా 42 
ry గ 
| 
0౦”, 
wm fea 
“# 0 
323 
9 7 yf 
hy 1] 
fn హై 
v3 me {3 
fy స్‌ “ప 
sy ని యే 
' FP a 
PY ళ్‌ ఖీ 
ns hs 
a rt Ye శో 
గ 
(ల 
య 10 
ప్‌ పె rf 
We న 
2 ఈ 
ya 10) "ల 
_J vA Pp 
త. 

౧0 
ణి cq (ఖీ! 
I 
A ఈ ప్‌ 

న 1 
Wb 3 
Me గ 
oo 9 అ 
గ్ర ww 

ఓ 
ga 
ha § 
టె 2 gy 
aa 
౫) అ 


విభాగాలకు 


రేటింగ్‌ 


set 


201 


న 

భ్‌ 

a అ కా జ జ్‌ 

ఎందంిలే 6౮ లలో 
వాతో 


ఇ 
అమ 
a 


oa 
ప Ct 
Pa 
h "Ga 
ve 
స 


అ) 

3 | 
3 A 
3 ‘0 


0 
నూ 


తే 
6. 
‘3 6 
లీ న్స 
3 
శ్రీ తః 
సూ. f- 
(re 
సన 
3 62 


జీ 
wo 
a3 
pe ౦౮ 
పై 


ఆన అర 
౧౨ యు 


న 


= 
09 


ఆ ౪ 
ప శ 
ao Ye 
మ క్‌ 
త్రై క్‌: 
౮ శ i 
dt 

a) 
Ce i 
3 + 9 
ft C3 


J 9 
Gs re 
@) 


A 


a kl 
య ట్ట 
నతో 60 
ఆ] 
| య 
pi త చ 
“3 స్ట క 
OR ౮ ] ఓ 


ల ఫలే 
ం 

Ce 
ఫి 
a ia 
5 
Fa 
ta TA 


శల EE 
ం i 
బీ గ 
soy క 
క ry 
(| క్షు. 
చో 
ఫు 
; a cy uo 
ifs 6 | 
3 ట్‌ శ 
i a a 
వి OO ya 
. te 2 
4a es తీ 
x} లి 
et uy 
hes : న్నే 
2 i లే 
11 f 
ష్‌ యు లే 
లు 4 
గ | 
నే 
wi [1 
tC} 
ట్‌ 
a] 
a! 
ul; fy 
is ఖం 
[7 a 
UR ట్‌, 
Pa 
శన 
బస 
వ? జ 
a గ్‌, 
(9. ॥| 
గ్‌ ళ్‌? ] 
ర be 
hs స 
అ . 4 
లీ 
‘ft a (న 
ఓ 
Wes ఫి 
శశ nh 
ig or) 
[1 శ్రీ గ 
4d CS 
న. 


202 స్వాతంత్ర్య సమరం 


మొత్తంమీద (ప్రశాంతంగా వున్నారు. అయినప్పటికీ వుదికత పెరిగిపోయింది. 
(బ్రహ్మో ండ మైన పకా సమూహాలను చూసేటప్పటికి, (ప్రభుత్వానికి కంపనం పట్టుకుంది. 
హెచ్చరికలను లెఫ్టి చేయకుండా, చెదిరిపోడానికి నిరాకరించడంతో గుంపులమీద పోలీ 
సులు యిష్టం వచ్చినట్టు కాల్పులు జరిపారు. వొక్కఢిల్లీలోనే (ఆగమ 11, 12) 
రెండురోజుల్లో, పోలీసులు నిరాయుధులయిన గుంపులమీద 47 భిన్న సందర్భాలలో 
కాల్పులు జరిపారు; 76 మంది మరణించారు; 114 మంది తీవంగా గాయపడ్డారు. 
(పతిచోట వొకే మోస్తరుగా, (ప్రజల (ప్రదర్శనలు, పోలీసుల. దౌర్జన్యం, కాల్పులు, 
అరెస్టులు జరిగాయి. 

త్వరలోనే పరిస్తితి పూర్తిగా అదుపు దాటిపోయింది. (ప్రజలకు మార్గదర్శకులు లేరు; 
నాయకులలో అనేకమంది జైళ్ళలో వున్నారు. కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 
కోపో(ధ్రేకాలు పెచ్చుపెరిగిపోయాయి. వ్యక్తులు, బృందాలు పరిస్పితిని తమకు తోచిన 
విధంగా అర్హంచేసుకున్నారు; తమకు వుత్తమమని తోచినవిధంగా చర్యతీసుకున్నారు. 
పోలీసుల పట్టువిడువని దమన విధానమూ, ''ఉర్తర్వుల రాజ్‌” (ప్రజల వాలను ఇంకా 
రెచ్చగొట్టాయి. హరళాసనో ల్లంఘన జరపాలని, కాంటసు ఆదేళశమివ్వలేదు. అందువల్ల 
కోపంతో ధిక్కరించే వ్యక్కిగతచర్యలు త్వరలో వొక ఉద 
ఉద్యమం తిరుగుబాటుగా దూరిపోయింది. 


తిరుగుదాటుకు విద్యార్దులు, కార్మికులు కర్షకులు నాయకత్వం వహించారు. ఫేక్టరీల 
లోనూ, కళాశాలలలోనూ, పాఠశాలలలోనూ సమ్మెలు జరిగాయి. చేళంలో బ్రిటిష్‌ అధి 
కారానికి చిహ్నాలుగావున్న పోలిసు ఠాణాలు, పోస్టాఫీసులు, రైలుస్రేషన్త మీద దాడిజరిపారు, 
తగులబెట్టారు, సర్వనాశనం చేశారు. ఆ తర్వాత కొన్ని విధ్వంసక కార్యకలాపాలుకూడా 
జరిగాయి. టెలిఫోన్‌ తీగలను (తెంచివేశారు; రైళ్ళిను పడగొట్టడానికి ప్రయత్నాలు 
జరిగాయి. పన్నులు చెల్లి ంచవద్దని కర్షకులకు ఎడ తెరిపిలేకుండా వుద్బోధించారు. అనేక 
ప్రాంతాలలో కర్షకులు (ప్రత్యామ్నాయ పాలకవర్గాలను ఏర్పాటుచేశారు; అక్కడ (ప్రభుత్వ 
విభాగాలు రోజులు, వారాలవరకూ పనిచేయలేదు. జలియాలో, స్థానిక నాయకులు పట్టణాన్ని 
స్వాధీనం చేసుకున్నారు; కాని సాయుధ బృందాలు వారిని తరిమివేశాయి, సుతాహతలోనూ 
కర్ణాటకలోనూ, కర్షకులు (బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా అజ్ఞాత గెరిల్లా (ప్రతిఘటన 
వుద్యమాన్ని 1944 వరకూ సాగించారు. అజ్ఞాత వుద్యమంలో జయ్మపకాష్‌ నారాయబ్‌, 
రామ్‌ మనోహర్‌ లోహియా, అరుణాఅసఫ్‌ ఆలీ (ప్రముఖ నాయకులుగా వుండేవారు. 
విప్లవ దౌర్హన్యాలు భారీయెత్తులో జరిగాయి. తిరుగుబాటు (బ్రిటిష్‌ భారతదేశానికి మాత్రమే 
పరిమితం కాలేదు. అనేక సంస్థానాల (ప్రజులుకూడా పాల్గొన్నారు. (ప్రభుత్వం వెంటనే, 


వొ. వలంటీర్ల కవాతు 


ధులలో ఎన్‌ 


or) 


1921 లో కలకతా వీ 


టటం౦ 
అ 


9లను తగులబ 


వాలి 


బొంబాయిలో విదేశ వసా 


మోతీలాల్‌ నెహూ 


Ce TT 


రం Saal a ala. 
Tr 


న టాం రం 


CLL 


